సాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ 
(చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) 


తెలంగాణ సాహిత్య అకాడమి : ప్రచురణ - 1 





సాతవాహనుల నుండి కాకటీయుల వరకు 
తలంభలాల 


(చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) 


గౌరవ సంపాదకులు 
దా॥ నందిని సిధారెడ్డి 


సంపాదకులు 
ఆచార్య జి. అరుణ కుమారి 
డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 





సలం 


వల 5 


తెలంగాణ సాహిత్య అకాడమి 


సాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ 
(చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) 
© : తెలంగాణ సాహిత్య అకాడమి 


గౌరవ సంపాదకులు 
డా॥ నందిని సిధారెడ్డి 


సంపాదకులు 
ఆచార్య జి. అరుణ కుమారి 
డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 


ప్రతులు : 2000 
ISBN : 978-163535709-7 


ప్రచురణ - 1 


మొదటి ముద్రణ : డిసెంబరు, 2017 
వెల : 110/- 


ప్రచురణ : 


తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్ర భారతి ప్రాంగణం 
హైదరాబాదు - 500 004. 


ప్రతులకు : 
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు 


ముద్రణ : 

చరిత ఇం(పైషన్స్‌ 
అజమాబాద్‌, హైద్రాబాద్‌. 
ఫోన్‌ : 040-27678411 


తొలి అడుగు 


ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత (ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మహాసభల నిర్వహణ తెలంగాణ సాహిత్య 
అకాడమికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమకాలీన చరిత్ర, తెలంగాణ 
ఏర్పాటు, సాహిత్య చరిత్ర, తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పటానికి, 
సాహిత్య అకాడమికి ప్రాచుర్యాన్ని కల్పించటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర 
రావుగారు “ప్రపంచ తెలుగు మహాసభలు” తలపెట్టటం జరిగింది. తెలుగు భాషా 
సంస్కృతుల మూలభూమి తెలంగాణ. తెలుగు భాష సాహిత్యాల వికాసం కోసం 
సమున్నతంగా కృషి చేసిన మహనీయుల మాగాణం తెలంగాణం. యుగాలుగా, 
శతాబ్దాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా ప్రాణసమానంగా తెలుగు తేజస్సును, 
కమ్మదనాన్ని కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర తెలంగాణది. గోపరాజుల కాలం 
(క్రీపూ. 300) నాటి నాణాల్లోని 'నారని పేరు ఆధారంగా “అన్న తెలుగు మాట వాడుకలో 
ఉన్నట్లు నిరూపితమవుతున్నది. ఇప్పటి వరకు లభిస్తున్న ఆధారాలను బట్టి ఇదే మొదటి 
తెలుగు మాట. క్రీ.శ. 61 ప్రాంతంలో హాలుడు సంకలనం చేసిన ప్రాకృత [గ్రంథం 
“గాథాసప్తశతిలో అత్త, పిల్ల, పత్తి వంటి కొన్ని తెలుగు పదాలు చోటు చేసుకోవటం 
వల్ల తెలంగాణలో తెలుగు అప్పటికే వ్యవహారంలో ఉన్నదని భావించడానికి వీలవుతున్నది. 
ఇట్లాగే క్రీ.శ. 947 నాటి కుర్యాల శాసనంలో కందపద్యాలు, పంపకవి తెలుగు పద్యం 
తెలంగాణలో ఛందోబద్ద కవిత్వం వర్ధిల్లిందని చెప్పే సాక్ష్యాలు. అందువల్ల అనేక విధాలుగా 
తెలుగు ప్రాభవానికి నెలవైన నేల తెలంగాణ. ఈ చరిత్రంతా ప్రపంచానికి చాటి చెప్పి 
తెలంగాణలో తేజరిల్లిన తెలుగు వైభవాన్ని ఆవిష్మరించటమే ప్రపంచ తెలుగు మహాసభల 
ప్రధాన సూత్రం. తెలుగు ఖ్యాతిని ప్రకటించటం, తెలంగాణ మహాకవులను మననం 
చేసుకోవటం, కొత్త తరాన్ని తెలుగు భాష సాహిత్యాల ఘన వారసత్వం వైపు ఆకర్షించి, 
అభిరుచి కల్పించటం ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యాలు. ఇది సాంస్కృతిక పునరుజ్జీవన 
సంకల్పం. తెలంగాణ పునర్వైభవ ప్రకటనం. 

ప్రపంచ తెలుగు మహాసభల (2017, డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు) 
సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి పదిహేను పుస్తకాలు ప్రచురిస్తున్నది. వాటిలో 
తాలి ప్రయత్నం ఈ పుస్తకం. తెలంగాణ కోణంలో ఎన్నో అధ్యయనాలు జరుగవలసి 
ఉన్నది. తెలంగాణ సాహిత్య అకాడమి ఏర్పడిన తర్వాత పరిశోధనకు, అధ్యయనాలకు 


తెరతీస్తూ నిర్వహించిన తొలి జాతీయ సదస్సు 'సాతవాహనుల నుండి కాకతీయుల 
దాకా(భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి). ఈ సదస్సు వారధి అసోసియేషన్‌, 
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థుల సహకారంతో తెలంగాణ సాహిత్య 
అకాడమి 2017 అక్టోబర్‌ 27, 28 తేదీలలో నిర్వహించింది. 

నాణాలు, శాసనాలు, పురావస్తు విశేషాలు, కావ్యాల ఆధారంగా తెలంగాణ 
చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేసే ప్రయత్నమిది. అనేక కొత్త విషయాలు, కొత్త 
కోణాలు ఈ సదస్సు చర్చించింది. జాతీయ సదస్సులో సమర్పించిన విశేష పత్రాలను, 
పరిశోధనాంశాలను ఒక చోట చేర్చి 'సాతవాహనుల నుండి కాకతీయుల దాకా” 
తెలంగాణ సాహిత్య అకాడమి తమ తొలి ప్రచురణగా తీసుకువస్తుంది. ఇంత వరకు 
లిఖించిన, రూపొందిన ప్రధాన చరిత్రల్లో, అధ్యయనాల్లో ఈ కాలం గురించిన పరిశోధన 
తక్కువ. చరిత్రపరంగా ఎదురయ్యే ఆలోచనలు పూరించడానికి చేసిన చిరు ప్రయత్నమిది. 
మరెన్నో సదస్సులు, మరెన్నో ప్రయత్నాలు, మరెన్నో పరిశోధనలు జరుగవలసిన అవసరం 
చాలా ఉన్నది. సదస్సు నిర్వహణలో, పుస్తక ప్రచురణలో ఆచార్య జి. అరుణకుమారి 
(హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం), డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ (వారధి అసోసియేషన్‌ 
అధ్యక్షుడు)ల కృషి ప్రత్యేకంగా పేర్కొనదగింది. వారికి ధన్యవాదాలు. సాహిత్య అకాడమి 
ప్రచురిస్తున్న ఈ పరిశోధన పత్రాల గ్రంథాన్ని తెలుగు చరిత్రకారులు ఆదరించాలని 
కోరుతుంది. 


డా॥ నందిని సిధారెడ్డి 


చైర్మన్‌, తెలంగాణ సాహిత్య అకాడమి 


vi 


తెలంగాణ చారిత్రక ప్రస్థానం 


తెలంగాణ చరిత్రను పురాణాలు, శాసనాలు, నాణాలు, సాహిత్యం ఆధారంగా 
రాజకీయంగా నిర్మించుకోవడం ఒక పద్ధతి. వాటితో పాటు ఇక్కడి ప్రజల వృత్తి జీవన 
విధానాన్ని పరిశీలించడం మరో పద్ధతి. వ్యవసాయం, పశుపోషణ, పరిశ్రమల స్థాపన, 
లోహాలను వినియోగించిన తీరు, ఉత్పత్తి విధానాలలో కాలానుగుణంగా వచ్చిన 
మార్పులను పరిశీలించడం ఆ కోవలోకి వస్తాయి. రాజవంశాల ప్రస్తావనలు చేసుకుంటూ 
ఉత్పత్తి సంబంధ విషయాలను చర్చించుకోవడం, సంస్కృతి, సాహిత్యం, కళలను 
పరిశీలించుకోవడం వల్ల చారిత్రక సమగ్రతను సాధించుకోగలుగుతాం. ఈ కోణంలో 
చారిత్రక పరిశోధనలు జరగాలంటే పలు మార్గాలను అనుసరించాల్సి వస్తుంది. 


ప్రాచీన భారతదేశానికి సంపూర్ణ లిఖీత చరిత్ర లేనట్లే ప్రాచీన తెలంగాణకు 
కూడా లేదు. దొరికిన అవశేషాల ఆధారంగానే మన పూర్వ చరిత్రను నిర్మించుకోవాలి. 
చారిత్రక ఆధారాలు పురావస్తు, వాజ్మయ రూపంలో మనకు లభ్యం అవుతున్నాయి. 
శాసన, సాహిత్య ఆధారాలను పురావస్తు ఆధారాలతో సమన్వయ పరచనిదే చరిత్ర 
పరిశోధన శాస్త్రీయం కాదు అని డి.డి.కోసాంబి అభిప్రాయం. పురావస్తు ఆధారాలు 
అంటే నాణాలు, కట్టడాలు, వస్తుసామాగ్రి తదితరాలు. వాజ్మయ ఆధారాలైన మత 
(గంథాలు, కాల్పనిక సాహిత్యం, రాజవంశాల ఆస్థాన చరిత్రలు, పరిపాలన సంబంధమైన 
శాసనాలు, విదేశీయుల రచనలు మొదలైనవి. వీటి మధ్య సమన్వయం కుదర్చడం 
చాలా కష్టమైన పని. మన దేశంలో అశోకునికి ముందున్న ఏ రాజులూ శాసనాలను 
వేయించలేదు. అయినా వారి చరిత్రను తెలుసుకునేందుకు పురావస్తు ఆధారాలు 
ఉన్నాయి. తెలంగాణ చరిత్ర నిర్మాణానికి కూడా ఇది వర్తిస్తుంది. 


తెలంగాణ చరిత్రను సులభంగా నిర్మించుకునే అవకాశం ఈ నేల మనకు 
అందించింది. అపారమయిన చారిత్రక నిక్షేపాలు ఇక్కడ భూమి పొరలలో తమ 
ఉనికిని చాటుకుంటున్నాయి. గతకాలంలో జరిగిన సామాజిక మార్పులు, భిన్న 
సంస్కృతుల సమ్మేళనాలు, మతాల వైరుధ్యాలు, అన్నిటినీ మించి కొత్త పోకడలకు 
ఆలవాలంగా నిలిచిన తెలంగాణ వాటి గుర్తులను కాపాడుకుంటూ వస్తుంది. తెలంగాణ 
ఒక చారిత్రక ప్రత్యేకత కలిగిన రాష్ట్రం అని ఇక్కడికి విచ్చేసిన చారిత్రక పరిశోధకులు 
అనుభవపూర్వకంగా వెల్లడించారు. అంతటి మహోన్నత చరిత్రను కలిగిన తెలంగాణను 
ప్రస్తుత తరుణంలో అధ్యయనం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. 


vi 


పురావస్తు, సాహిత్య ఆధారాలు తెలంగాణలో అపరిమితంగా ఉన్నాయి. వాటిని 
సమన్వయపరిచి చరిత్రను పునర్నిర్మించుకోవాలి. మన లిఖిత చరిత్ర అంతా పురాణాలలో 
కలిసిపోయింది. అది పౌరాణిక గాథలు, ఉపాఖ్యానాల రూపంలో ఉండిపోయింది. 
సాహిత్య ఆధారాలు వాటంతట అవే అర్థవంతం కావు. కొన్ని ప్రాచీనమయిన 
పదప్రయోగాలకు అర్థవివరణ పురావస్తు పరిశోధన ద్వార సాధ్యమయ్యే అవకాశం 
ఉంది. సాహిత్యంలో చారిత్రక ఛాయలు ఉంటాయే కాని చారిత్రక కాయం ఉండదు. 
ఆ నీడలను ఆధారం చేసుకుంటూనే లభించిన పురావస్తు అవశేషాలతో సమన్వయం 
చేసుకుని చరిత్రను నిర్మించుకోవాలనే తాపత్రయంతో ఈ ప్రయత్నం మొదలు పెట్టాం. 


తెలంగాణ చరిత్ర సాతవాహనులతో మొదలైనదనే అభిప్రాయం చరిత్రకారులలో 
ఉంది. కానీ అంతకు ముందు చరిత్ర కూడా మనకు లభ్యమవుతుంది. తెలంగాణ 
దక్కన్‌ పీఠభూమిలో ప్రధాన భూభాగం. నదీ పరీవాహక ప్రాంతం, సారవంతమైన 
నేలలు, భద్రతను చేకూర్చే కొండలు, గుట్టలు ఉండటం వల్ల తెలంగాణ ఆదిమానవులకు 
ఆవాసంగా మారింది. నూతన శిలాయుగం, బృహచ్చిలాయుగ సంస్కృతుల అవశేషాలు 
ఈ ప్రాంతంలో లభ్యమయ్యాయి. 


ఇనుప వస్తువులు తయారు చేయడం, ఎరుపు నలుపు రంగులతో మట్టి పాత్రలను 
చేయడం, పెద్దపెద్ద బండలతో, పలకలతో సమాధులను నిర్మించుకోవడం, క్రమపద్ధతిలో 
చెరువులను, కాలువలను తవ్వుకుని వ్యవసాయం చేయడం, జంతువులను మచ్చిక 
చేసుకోవడం తెలంగాణలో బృహచ్చిలాయుగంలోనే మొదలైంది. ఇక్కడ కొన్ని వందల 
ప్రాంతాలలో బృహచ్చిలాయుగపు సమాధులు ఉన్నాయని కె. ఎస్‌. బి కేశవ తన పరిశోధనా 
వ్యాసంలో తెలిపారు. వాటి నిర్మాణం చాలా క్షిష్టమైందని, ఇనుముతో చేసిన గడ్డపారలు, 
గొడ్డళ్లు, బాడిసలు, ఉలుల వంటి వస్తువులు ఉపయోగించడం వల్లనే అటువంటి 
సమాధులు కట్టడం సాధ్యం అయినదని చరిత్రకారులు భావించారు. 


పెద్దపెద్ద బండలను తరలించడానికి వాటిని తగిన ఆకారాలలో మలచు 
కోవడానికి అనువైన యాంత్రిక వ్యవస్థ ఇక్కడ ఉండేదని భావిస్తున్నారు. ఆ వ్యవస్థకు 
కొనసాగింపుగా ఇక్కడ లోహపరిశ్రమ అభివృద్ధి చెందింది. వరంగల్‌, ఆర్మూర్‌ దగ్గరున్న 
కోనసముద్రం, దిందుర్తి, కొమరవెల్లి, ఎర్రన్నపల్లి, కేళ్లకుంట ప్రాంతాలు ఆ పరిశ్రమకు 
కేంద్రాలుగా ఉందేవి. పెద్దబంకూరు, కొండాపూర్‌, వలసగట్టు, సేరుపల్లి మొదలైన 
చోట్లలో పనిముట్లను తయారు చేసే కొలుములు బయటపడ్డాయి. ఆ వివరాలను కేశవ 
తన వ్యాసంలో పేర్కొన్నారు. 


vii 


బృహచ్చిలాయుగ అనంతరం ప్రాచీన భారతదేశంలో వెలసిన షోడశ మహా 
జనపదాలలో అస్మక జనపదం ఒకటి. అదే నేటి నిజామాబాద్‌ జిల్లా ప్రాంతం(బోధన్‌). 
మెగస్తనిస్‌, అరియన్‌, మొదటి ప్లీని, టాలెమి మొదలైన గ్రీకు పండితుల రచనలలో 
అస్మక జనపద ప్రస్తావనలున్నాయి. ప్లీని తన గ్రంథంలో గోదావరిని గంగ లేదా 
గౌతమీగంగ అని ప్రస్తావించాడు. జైన సాహిత్యంలో కూడా అస్మక రాజధాని పోతలి, 
పోతన, పోదన, పౌదన్య అని ఉంది. ఇది నేటి బోధన్‌. ఆ కాలంలో అస్మక ఒక 
శక్తిమంతమైన రాజ్యంగా విలసిల్లింది. నిజామాబాద్‌ జిల్లాలో లభించిన అస్మక పంచ్‌ 
మార్క్‌ నాణాల వివరణ డా॥ రాజారెడ్డిగారి వ్యాసంలో ఉంది. 


టాలెమి తన జియోగ్రాఫికాయ్‌ హెపిజెయిస్‌ గ్రంథంలో తెలంగాణను ట్రిగ్లిపాన్‌ 
అనీ ట్రిలింగా అని పిలిచాడు. అస్మక జనపదం క్రీ.పూ. 6వ శతాబ్ది కాలం నాటిదని 
చరిత్రకారులు నిర్ధారించారు. బోధన్‌లో జరిపిన పురావస్తు తవ్వకాలలో ఆ కాలంనాటి 
కోట ఆనవాళ్లు, మట్టి పాత్రలు లభించాయి. అక్కడ ఇంకా తవ్వకాలు జరిపితే 
మరుగునపడిన చరిత్ర వెలికి వస్తుంది. మహాజనపదాల కాలంలో జైన, బౌద్ధ మతాలు 
విలసిల్లాయి. బుద్ధఘోషుని పారామత్త జోతిక గ్రంథంలో బావరి అనే రుషి బోధిసత్త 
సరభంగజోతిపాల అనే బౌద్ధ పాలకునితో కలిసి అస్మక రాజ్యంలో గోదావరి మధ్యనున్న 
కవిటవనం అనే లంకలో నివసించినట్లు తెలిస్తుంది. ఈ కవిటవనం మెట్‌పల్లికి దగ్గరలో 
ఉందని ఠాకుర్‌ రాజారాం సింగ్‌ గుర్తించారు. బావరి శిష్యులు కొందరు బుద్దున్నికలిసారు. 
ఆయన బోధనలు విన్న తరువాత వారిలో కొందరు అస్మకలో బౌద్ధధర్మాన్ని ప్రచారం 
చేసారు. కోటిలింగాల, ధూళికట్ట, పాషిగామ్‌, పెద్దబంకూరు, ఫణిగిరి, తిరుమలగిరి, 
గాజులబండ, వర్ధ్థమానుకోట, కొండాపూర్‌ తదితర ప్రాంతాలు తెలంగాణలో బౌద్ధ 
క్షేత్రాలుగా ఉండేవి. 


ఒక బౌద్ధ క్షేత్రం ఏర్పడాలంటే ఆ గ్రామంలో ఇటుక బట్టి, వాస్తు ప్రకారం 
స్ఫూపాలు, చైత్యాలు, ఆహార్యాలు నిర్మించే వ్యవస్థ, సున్నపురాయిని రవాణా చేసే వ్యవస్థ, 
రాతిని శిల్పాలుగా మలిచే నైపుణ్యం కలిగిన శిల్పులు, వీరందరిని పోషించగలిగే ఆర్థిక 
వ్యవస్థ, బౌద్దారామాలలో ఉన్న బిక్షువులకు ఆహారం, వస్తపానీయాలు క్రమం తప్పకుండా 
అందించే వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ కలిగిన తెలంగాణ ప్రాంతం సాతవాహనులకు 
ముందే ప్రాచీన కాలం నుండి అభివృద్ధి చెందిందని కేశవ వివరించారు. తెలంగాణలో 
ఉన్న అనేక ప్రాచీన నివాస స్థలాలలో తవ్వకాలు జరిపితే నిర్దిష్టమైన ఆధారాలు లభిస్తాయి. 


Ix 


జనపదాల అనంతరం తెలంగాణ నందవంశ పాలనలో ఉందని కొందరు 
చరిత్రకారుల అభిప్రాయం. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో దొరికిన ఒక శాసనం 
నంద వంశ శకాన్ని తెలిపింది. కోటిలింగాల తవ్వకాలలో నందవంశ పాలకుల 
పంచ్‌మార్క్మ్‌ నాణాలు దాదాపు 420 దొరికాయి. అందువల్ల తెలంగాణ నందవంశ 
పాలనలో ఉన్నట్లు రాజారెడ్డిగారు తన వ్యాసంలో ప్రకటించారు. ఇంకా నందులకు 
సంబంధించి ఏవైనా చారిత్రక ఆధారాలు లభిస్తే ఈ విషయం బలపడుతుంది. 


తరువాత తెలంగాణ మౌర్యుల పాలనలో ఉంది. తెలంగాణలో వీరి శాసనాలు 
దొరకలేదు. కానీ వీరి వెండి విద్ధాంక నాణాలు కోటిలింగాల, కొండాపూర్‌, నుస్తులపూర్‌, 
పెద్దబంకూరు త్రవ్వకాలలో దొరికాయి. మౌర్యులు తమిళ ప్రాంతంపై దండెత్తినప్పుడు 
తెలంగాణ వారు వారికి సహాయంగా నిలిచినట్టు వాజ్మయ ఆధారాలను బట్టి తెలుస్తుంది. 


సాతవాహనులకు ముందున్న పాలకుల నాణాలు తెలంగాణలో జహీరాబాద్‌, 
జోగిపేట, సంగారెడ్డి, కోహిర్‌, అందోల్‌, పఠాన్‌ చెరువు, కానల్‌, జగిత్యాల, కోటిలింగాల, 
రాయపట్నం, మెట్‌పల్లి, కానాపూర్‌, హైదరాబాద్‌, హత్‌నూర్‌, ఆర్మూర్‌ ప్రాంతాల్లో 
లభించాయి. వీటి గురించి వివరాలు ఈ పుస్తకంలో కేశవ, రాజరెడ్డి, ఉమామహేశ్వర 
శాస్త్రి గార్ల వ్యాసాలలో ఉన్నాయి. 

భారతదేశాన్ని పాలించిన గొప్ప వంశాలలో సాతవాహన వంశం ఒకటి. వీరి 
కాలం గురించి, వంశం గురించి, పాలకుల గురించి, పాలించిన ప్రాంతం గురించి 
చాలా విషయాలు చరిత్రలో మసక బారి ఉన్నాయి. వాజ్బయాధారాలలో ఏకరూపత 
లేకపోవడం, పురావస్తు ఆధారాలతో సామ్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం 
అయ్యింది. ఈ పుస్తకంలో రాజారెడ్డి, ఉమామహేశ్వర శాస్తి గార్ల వ్యాసాలు ఆ మసకలను 
తొలగించే ప్రయత్నం చేశాయి. ఇప్పటి వరకు దొరికిన 38,512 సాతవాహన నాణాలలో 
37,959 నాణాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవని మారేమండ రామారావు 
నిరూపించారు. వీరి పాలన కాలం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. వీరు 
దాదాపు 449 సంవత్సరాలు పాలించారని కొందరు, దాదాపు 278 సంవత్సరాలు 
మాత్రమే పాలించారని కొందరు భావించారు. వీరి పాలన క్రీ.పూ. 2వ శతాబ్దిలో మొదలై 
కీ.శ. ౩వ శతాబ్దం రెండవ పాదంలో ముగిసిందని తేల్చారు. 

నాణాలూ, శాసనాలు ఎక్కడా సాతవాహనులను ఆంధ్రులని పేర్కొనలేదు. 
కేవలం వాయు, బ్రహ్మండ, భాగవత, విష్ణు, మత్స్య పురాణాలు మాత్రమే వీరిని ఆంధ్రులని 
పేర్ళొన్నాయి. పురాణాల్లో దొరికిన రాజుల పేర్లు, నాణాలపై దొరికిన పేర్లలో పూర్తి 
సమన్వయం లేదు. హాతిగుంఫా వంటి శాసనాలలో వీరిని సాతవాహనులు అని 
సంబోధించారు. 


సాతవాహన వంశ స్థాపకుడు చిముకుని నాణాలు కోటిలింగాలలో దొరికాయి. 
పెద్దబంకూర్‌, ధూళికట్ట, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో సాతవాహన తొలి పాలకుల 
నాణాలు లభించాయి. సాతవాహనుల పాలన తెలంగాణలో ప్రారంభం అయ్యిందని 
రాజారెడ్డిగారు ప్రామాణికంగా రుజువు చేశారు. 

పురాణాలలో పేర్మొన్న సాతవాహన రాజుల చరిత్ర అసంపూర్ణంగా ఉంది. 
సాతవాహన రాజుల వివరాలను ఎక్కువగా పేర్కొన్న మత్స్య పురాణంలో 29 రాజుల 
పేర్లు ఉన్నాయి. పురాణాలలో నమోదు కాని సాతవాహన రాజులు - కుంభ సాతకర్ణి, 
కర్ణ సాతకర్ణి, శక సాతకర్ణి, కౌశికిపుత్ర సాతకర్ణి, మహా సాతకర్ణి, శివ సాతకర్ణి. పురాణాలు 
పేర్కొన్న సాతవాహన రాజులు -మల్లకర్ణి, పుర్ణోత్సంగ, స్మందస్తంభి, లంబోదర, మేఘస్వతి, 
స్మందస్వతి, మృగేంద్ర స్వతికర్ణ, కుంతల స్వతికర్ణ, పురింద్ర సేన, సుందర సాతకర్ణి. 
పురాణాలలో పేర్కొనని రాజులు సామంతులని, వారి బిరుదులు, పాలించిన రాష్ట్రాలు 
వారు ప్రధాన రాజవంశానికి చెందిన వారని తెలియచేస్తాయి అని కొంత మంది 
చరిత్రకారులు భావించారు. రాజారెడ్డి గారు నాణాలు, పురాణాల ఆధారాల ప్రకారం 
సాతవాహనుల పాలకుల జాబితాను పునర్నిర్మించాలని సూచించారు. 

గౌతమీపుత్ర, వాసిస్టిపుత్ర, కౌశికిపుత్ర, హరితిపుత్ర, మధారిపుత్రులుగా రాజులు 
తమ పేర్లను వారి తల్లుల పేర్లతో కలిపి ప్రకటించుకున్నారు. ఈ విషయాన్ని ఆధారం 
చేసుకుని వారి కుటుంబాన్ని మాతృస్వామిక కుటుంబంగా భావిస్తున్నారు. సాతవాహన 
వెండి పోట్రెయిట్‌ నాణాల వెనక ఉన్నది ద్రవిడ తెలుగు అని రాజారెడ్డిగారు తెలిపారు. 
మిగతా సాతవాహన నాణాలపై బ్రాహ్మ్‌లిపి ఉంది. నాణాలపైన ఉన్న పదాల వల్ల 
రెండువేల సంవత్సరాల క్రితం తెలుగు, తమిళ భాషల అన్యోన్యత తెలుస్తుంది అని 
ఆయన అన్నారు. 

సాతవాహనుల మరో ప్రత్యేకత సీసపు నాణాల తయారీ. సీసం 327°C వద్ద 
మాత్రమే ద్రవస్థితికి వస్తుంది. అంత కఠినమైన, అసాధారణ లక్షణాలు కలిగిన సీసాన్ని 
సాతవాహనులు నాణాలకు ఉపయోగించారు. వీరు ముడి సీసాన్ని పశ్చిమ దేశాలనుండి 
దిగుమతి చేసుకునేవారు. తెలంగాణలో లోహశాస్త్ర విజ్ఞానం అద్భుతంగా ఉండేదని 
రాజారెడ్డిగారు వివరించారు. ఆవర్తనా ప8న(Crucible Method) ఉపయోగించి 
సీసాన్ని 99.93% శుద్ధి చేసే వారని తెలిపారు. 


సాతవాహనుల అనంతరం తెలంగాణను ఇక్ష్వాకులు పాలించారు. వీరు మొదట 
సాతవాహనులకు సామంతులు. క్రీ.శ. 220-225 మూడో పులోమావి కాలంలో వీరు 
స్వతంత్రులైనారు. పురాణాలు, శిలా శాసనాలు, తామ పత్రాలు, పురావస్తు ఆధారాలు 
ముఖ్యంగా నాణాలు వారి చరిత్రకు ఆధారాలు. నాగార్జున కొండ వీరి రాజధాని. 


xi 


వాసిస్టిపుత్ర చాంతమూలుడు, మాఠరీపుత్ర వీరపురుషదత్తుడు, ఎహువల చాంతమూలుడు, 
రుద్రపురుషదత్తుడు మనకు తెలిసిన ఇక్ష్వాకు పాలకులు. తెలంగాణలో ఇక్ష్వాకుల కాలం 
నాటి 8100 నాణాలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో దొరికాయి. ఈ నాణాలలో 
ఇతర ఇక్ష్వాకు రాజుల పేర్లుకూడా ఉన్నట్టు రాజారెడ్డిగారు తెలిపారు. ఇక్ష్వాక పాలకులు 
నలుగురు కన్న ఎక్కువ ఉన్నారని ఆయన అభిప్రాయం. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాన్ని 
ఇక్ష్వాకులు పాలించారు. 


నల్గొండలో ఉన్న ఏలేశ్వరం దగ్గర 1963లో జరిపిన తవ్వకాలలో ఇక్ష్వాకుల 
కట్టడాలు, వస్తుసామాగ్రి బయటపడ్డాయి. నగరం చుట్టూ మట్టీ, ఇటుకలతో కట్టిన 
కోట గోడ, ప్రవేశ ద్వారాలు, ఇళ్లు, బౌద్ధారామాలు, శైవాలయాలు, రోడ్లు, ఇటుకతో 
కట్టిన మురుగు కాల్వలు కనిపించాయి. అలంకారాలతో తీర్చిదిద్దిన కుండలు, 
మట్టికలశాలు, ఇతర వస్తు సామాగ్రి గురించి ఈమని శివనాగిరెడ్డిగారు వివరించారు. 
తెలంగాణలో మరో ఇక్ష్వాకు కేంద్రం అయిన ఫణిగిరి దగ్గర లభించిన ఆనవాళ్ళు 
ప్రత్యేకమైనవి. విశాలమైన బౌద్ధారామం, మహాస్థూపం, చైత్యాలు, మొక్కుబడి స్ఫూపాలు, 
విహారాలు, శిలా మండపాలు ఇక్కడ బయటపడ్డాయి. బుద్దుని బొమ్మలు, నాణాలు, 
పాత్రలు, మట్టి బొమ్మలు, సున్నపు బొమ్మలు, ఇనుప మేకులు లభించాయి. ఇక్కడి 
మహాచైత్యం బండి చక్రాకారంలో ఉంది. హైదరాబాద్‌-సంగారెడ్డి దారిలో కంది గ్రామంలో 
ఇక్ష్వాకుల కాలం నాటి ఇటుక రాతి ఆలయం బయటపడింది. ఇక్ష్వాకుల కళా నైపుణ్యానికి 
ఇవి మచ్చుతునకలు. తెలంగాణ చరిత్రలో ఇక్ష్వాకుల ఉన్నత సంస్కృతిని, మత విధానాన్ని 
గురించి శివనాగిరెడ్డి తన వ్యాసంలో వివరించారు. 


ఇక్ష్వాకులకు దాదాపు సమకాలీనులుగా తెలంగాణలో నిజామాబాద్‌, 
ఆదిలాబాద్‌, కరీంనగర్‌లో కొంత భాగాన్ని వాకాటకులు పాలించారు. సాతవాహనులకు 
వారసులుగా వాకాటకులు బలపడ్డారు. మొదటి ప్రవరసేనుని వల్ల వాకాటక రాజ్యం 
సామ్రాజ్యంగా ఎదిగింది. అప్పుడే తెలంగాణలో కొంత భాగం వీరి పాలనలోకి వచ్చింది. 


శిలా శాసనాలు, రాగి రేకులు వీరి చరిత్రకు ఆధారాలు. వాకాటకుల నాణాలు 
ఏవీ తెలంగాణాలో లభించలేదు. వీరికి గుప్తులతో, విష్ణుకుండినులతో మైత్రి ఉండటం 
వల్ల వాళ్ల నాణాలనే ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. అజంతా గుహల్లోని 
బుద్దుని, బోధిసత్వుల చిత్రాలు వాకాటకులు వేయించినవే. భవిష్య పురాణంలో వీరి 
ప్రస్తావన ఉంది. మత్స, వాయు, విష్ణు, బ్రహ్మండ, భాగవత పురాణాలలో కూడ వీరి 
ప్రస్తావన కొంత ఉంది. వింధ్యాశక్తి వాకాట వంశ స్థాపకుడని పురాణాలు తెలిపాయి. 
మొదటి ప్రవరసేనుడు, మొదటి రుద్రసేనుడు, మొదటి పృథ్వీసేనుడు, రెండో రుద్రసేనుడు, 
రెండో ప్రవరసేనుడు, నరేంద్రసేనుడు, రెండో పృథ్విసేనుడు, సర్వసేనుడు, వింధ్యాసేనుడు, 


x1 


రెండో ప్రవరసేనుడు, దేవసేనుడు, హరిసేనుడు వాకాటక పాలకులు. వాకాటక రాణి 
ప్రభావతి గుప్త తన రెండవ కొడుకు తరపున పాలించిన సమయంలో తెలంగాణలో 
కొంతభాగం వాకాటక రాజ్యంలో భాగంగా ఉండేది. వాకాటకులు తెలంగాణ ప్రాంతంలో 
కొంత భాగాన్నే పాలించడం, వారి పాలన కేంద్రం ఉత్తర భారతదేశంలో ఉండటం 
వల్ల తెలంగాణ చరిత్రతో వీరికి తక్కువ సంబంధం ఉంది. 


తెలంగాణను పాలించిన ప్రముఖ రాజవంశాలలో విష్ణుకుండినులు ఒకరు. 
ఇక్ష్వాకుల తర్వాత క్రీ.శ. 375 ప్రాంతంలో ఇంద్రవర్శ్మ స్థాపకుడుగా వీరు అధికారంలోకి 
వచ్చారు. దక్కన్‌ ప్రాంతంలో తెలంగాణ నుండే వీరు పాలన ప్రారంభించారని బి. ఎన్‌. శాస్త్రి 
తెలిపారు. తుమ్మల గూడెం రాగి శాసనాలు, చైతన్యపురి శిలాశాసనం, కీసరగుట్ట శిలా 
శాసనం, సలేశ్వరం శిలా శాసనం, నాణాలు మొదలైనవి విష్ణుకుండినుల చరిత్రకు 
ఆధారాలు. వివిధ ప్రాంతాల్లో విష్ణుకుండినుల శాసనాలు మొత్తం 21(16 తామ్ర 
శాసనాలు, ర్‌ శిలా శాసనాలు) లభించాయి. ఇందులో 9 తామశాసనాలు, ఒక శిలా 
శాసనం ద్వారా ఈ వంశ రాజుల క్రమం తెలుస్తుంది. ఇంద్రవర్మ మాధవవర్మ, 
గోవిందవర్శ, రెండో మాధవవర్మ, దేవవర్మ, మూడో మాధవవర్మ, మొదటి విక్రమేం[ద్ర 
వర్మ, రెండో ఇంద్ర భట్టారకవర్శ, రెండో విక్రమేంద్రవర్మ విష్ణుకుండిన పాలకులు. 
రెండవ మాధవవర్మ కాలం నుండి వీరి పాలన బలపడింది. వీరు క్రీ.శ. నాల్గవశతాబ్దం 
నుండి ఏడవ శతాబ్దం వరకు పాలించారు. మొదటి ఇద్దరు రాజులు మహబూబ్‌ నగర్‌, 
నల్గొండ జిల్లాలలో తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాజ్య విస్తరణకు మార్గం 
చూపారు. గోవిందవర్శ విష్ణుకుండినుల రాజ్యాన్ని నాగార్జున కొండకు ఇరువైపుల విస్తరింప 
చేశాడు. పల్లవులను ఓడించి, గుండ్లకమ్మ వరకు ఆక్రమించాడు. మూసి అవతల వరకు 
ఇతని రాజ్యం విస్తరించింది. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఇతని శిలా శాసనం 
దొరికింది. కీసరగుట్టలో విష్ణుకుండినుల కోట, దేవాలయాల శిధిలాలు లభించాయి. 
కీసరగుట్ట దగ్గర కీసర వాగు ఉంది. వాగు గట్టున ఉన్న ప్రాంతం గట్టుకేసరి. తరువాత 
కాలంలో ఘట్‌కేసర్‌గా వ్యాప్తిలోకి వచ్చింది. విష్ణుకుండినుల రాజ చిహ్నం కేసరి. అది 
కీసరగుట్ట పైన ఇటీవల కాలంలో లభించింది. రెండో మాధవవర్మ తాను సాధించిన 
ఒక్కో విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని కీసర గుట్టపైన ప్రతిష్ట చేశాడు. 
ఈయన విజయం సాధించిన ప్రతిచోట రామలింగేశ్వర దేవాలయాన్ని కట్టించాడు. 

సాతవాహనుల తరువాత దక్కన్‌లో విశాలమైన సామ్రాజ్యాన్ని పాలించిన ఘనత 
విష్ణుకుండినులకు దక్కుతుంది. వీరు ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను 
పాలించారు. మహారాజ, సకలభువనాశ్రయ, జనాశ్రయ, సత్యాశ్రయ, ఉత్తమా(శ్రయ, 


xiii 


విక్రమాశ్రయ మొదలైన వీరుదులను విష్ణుకుండినుల రాజులు ధరించారు. నల్గొండలోని 
ఇంద్రపాలనగరం, ఇందూరు(నిజామాబాద్‌) విష్ణుకుండినుల కాలంలో ఉన్న పేర్లు. 


తెలంగాణలో విష్ణుకుండినులు మత సామరస్యాన్ని పాటించారు. మొదట బౌద్ధ 
మతానుయాయులుగా ఉండి తరువాత వైదిక మతానుయాయులుగా మారారు. 
విష్ణుకుండిన పాలకుడు నాల్గవ మాధవవర్శకు కవిజనా[శ్రయుడనే బిరుదు ఉంది. ఇతడు 
“జనా శ్రయభఛందోవిచ్చితి” అనే సంస్కృత లక్షణ (గ్రంథాన్ని రాశాడు. ఇది తెలుగు భాషపై 
సంస్కృతంలో వచ్చిన మొదటి లక్షణ గ్రంథంగా మనోహరి తన వ్యాసంలో పేర్కొన్నారు. 

విష్ణుకుండిన పాలకుల తర్వాత తెలంగాణను పాలించిన వారు చాళుక్యులు. 
వీరు బాదామి చాళుక్యులుగా, తూర్పు(వేంగి) చాళుక్యులుగా, వేములవాడ చాళుక్యులుగా, 
ముదిగొండ చాళుక్యులుగా, కళ్యాణి చాళుక్యులుగా ఆయా (ప్రాంతాలను పరిపాలించారు. 
బాదామి చాళుక్యులు తెలంగాణలో కొంత భూభాగాన్ని(మహబూబ్‌ నగర్‌) పాలించారు. 


తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ భూభాగాన్ని రాష్ట్రకూటులకు సామంతులుగా 
వేములవాడ చాళుక్యులు పాలించారు. శాసనాలు, [గ్రంథాలు వీరి చరిత్రకు ఆధారాలు. 
ఆరు శిలా శాసనాలు, రెండు తామశాసనాలు లభ్యమవుతున్నాయి. కురువగట్టు శిలా 
శాసనం(మహబూబ్‌ నగర్‌), రెండో అరికేసరి వేయించిన కరీంనగర్‌, వేములవాడ 
శిలాశాసనాలు, జినవల్లభుని కుర్యాల శాసనం, కరీంనగర్‌ మ్యూజియంలోని శాసనాలు 
వీరి వంశక్రమాన్ని తెలిసుకోడానికి ఉపయోగపడుతున్నాయి. వీటి ప్రకారం వీరి వంశ 
మూలపురుషుడు సత్యాశయ రణవిక్రముడు(క్రీ.శఈ. 650-675). తరువాత పృథ్వీపతి, 
మహారాజు, పృదువిక్రముడు, వినయాదిత్య యుద్ధమల్లుడు, మొదటి అరికేసరి, బద్దెగ, 
రెండో నరసింహుడు, రెండో అరికేసరి, వేగరాజు, రెండో బద్దెగుడు, మూడో అరికేసరి 
పాలకులుగా ఉన్నారు. 


కొల్లిపర తామ శాసనంలో మొదటి అరికేసరి విజయాలు, పాలనా విశేషాలు 
ఉన్నాయి. పంపకవి “ఆదిపురాణంి రచించాడని కుర్యాల శాసనం ద్వారా తెలుస్తుంది. 
రెండవ అరికేసరి ఆస్థానంలో పంపకవి ఉండేవాడు. పంపకవి రచించిన 'విక్రమార్దున 
విజయం వీరి చరిత్ర నిర్మాణానికి ఒక ముఖ్యమైన ఆకరం. ఇందులో రెండో అరికేసరి 
ప్రశస్తి, రాష్ట్రకూటులతో వీరికి ఉన్న సంబంధాల వివరాలు ఉన్నాయి. చివరి వేములవాడ 
చాళుక్యుల కాలంలో సోమదేవసూరి అనే జైన విద్వాంసుడు రచించిన 'యశస్థిలక 
చంపూ కావ్యం” లేక 'యశోధర చరిత్ర కూడా ఈ పాలకుల చరిత్ర నిర్మాణానికి 
తోడ్పడుతుంది. సోమదేవ సూరి రచించిన మరో (గంథం 'నీతి కావ్యామృతం'” జైన 
మత సిద్ధాంతాలతో కూడిన రచన. 


Xiv 


వీరి కాలంలో జైన, శైవ, వైష్ణవ మతాలు ప్రచారంలో ఉండేవి. జైన మతం 
ఎక్కువ ఆదరణ పొందింది. ఆనాటి వాజ్మయ ఆధారాల వల్ల జైన మత వ్యాప్తి, దాని 
ప్రభావం ఎలా ఉండేవో తెలుస్తుంది. వేములవాడ, రేపాక, కొరుట్ల, బొమ్మలగుట్ట 
తదితర ప్రాంతాల్లో వీరు నిర్మించిన జైన ఆలయాల వల్ల అప్పటి జైనమత విస్తరణ, 
ఆదరణను అంచనా వేయవచ్చు. బద్దెగుడు వేములవాడలో శుభదామ జినాలయాన్ని 
నిర్మించాడు. దీని నిర్వహణకు మూడో అరికేసరి వనికటుపల్లి గ్రామాన్ని దానం చేశాడు. 
పంపన విక్రమార్లున విజయంలో జైన తీర్థంకరుల చరిత్రను వివరించాడు. పంపన 
సోదరుడు జినవల్లభుడు బొమ్మలగుట్ట మీద జైన దేవత చక్రేశ్వరి విగ్రహాన్ని చేయించాడు. 
అక్కడ ఉత్సవాలు జరుపుతున్నట్లు శాసనాన్ని వేయించాడు. తెలంగాణలో మరో ప్రాచీన 
జైన క్షేత్రాలలో అనుమకొండ కూడా ఒకటి. పద్మాక్షి గుట్టపైన జైన దేవత పద్మావతి 
విగ్రహం ఉంది. వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని పోదనపురం(బోధన్‌) ప్రముఖ 
జైన కేంద్రంగా వెలుగొందింది. పోట్లచెరువు(పటాన్‌ చెరువులో 500 జైన వసదులు 
ఉండేవి. వేంగి చాళుక్య రాజు విమలాదిత్యుడు కూడా జైన మతాన్ని ఆదరించాడు. 
వేములవాడలో బద్దెగ జినాలయం, రేపాకలో అరికేసరి జినాలయం, బోధన్‌లో గోమరేశ్వర 
విగ్రహం(శవణ బెళగొళ వంటిది) అప్పటి జైన మత ఉన్నతిని తెలియజేస్తాయి. ఈ 
కాలం నాటి తెలుగు సాహిత్య చరిత్రను “పాల్మురికి సోమనకు ముందున్న తెలంగాణ 
తెలుగు కవులు” పత్రం చర్చించింది. 


వీరి కాలంలో శైవం కూడా ప్రజాదరణలో ఉండేది. రుద్రాక్ష విభూతి, 
గురుపాదోదకం శివదీక్షలో ప్రధానంగా ఉండేవి. తరువాత కాలంలో కర్ణాటకలోని 
బసవేశ్వరుని ప్రభావం వల్ల శైవం వీరశైవ మతంగా తెలంగాణలో పరిణమించింది. 


ముదిగొండ చాళుక్యులు కూడా తెలంగాణ ప్రాంతంలో కొంత భూభాగాన్ని 
ఏలారు. వీరి రాజధాని ప్రస్తుత ఖమ్మం జిల్లాలో ఉన్న ముదిగొండ. ఖమ్మం, వరంగల్‌ 
సరిహద్దు ప్రాంతాలు వీరి పాలనలో ఉండేవి. వీరు వేములవాడ చాళుక్యులకు పొరుగు 
ఉన్న పాలకులు. 


కళ్యాణి చాళుక్యులు తెలంగాణ ప్రాంతం వారని మేరుతుంగాచార్యుల ప్రబంధ 
చింతామణి”, 'రాసమాలి ప్రబంధాల వల్ల తెలుస్తుంది. వీరి కాలంలో కొలనుపాక 
జైన, శైవ క్షేత్రంగా విలసిల్లింది. వీరిని పశ్చిమ చాళుక్యులు అని కూడ పిలుస్తారు. వీరి 
పాలనలో కర్ణాటక భూభాగం ఎక్కువగా ఉండేది. 


క్రీ.శ. 10వ శతాబ్దం నుండి 14వ శతాబ్ట్‌ పూర్వార్థం వరకు తెలంగాణ 
ప్రాంతాన్ని(తెలుగు ప్రాంతాలను) కాకతీయులు పాలించారు. కాకతీయుల చరిత్రకు 


XV 


పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు తోడ్పడుతున్నాయి. శాసనాలు, కట్టడాలు, 
నాణాలు పురావస్తు ఆధారాలలో ప్రముఖమైనవి. శాసనాల నుండి లభించిన విశేషమైన 
సమాచారం కాకతీయ రాజ్య సరిహద్దులు, సైనిక విజయాలు, సామాజిక, ఆర్థిక అంశాలు 
తెలుసుకునేందుకు తోడ్పడతాయి. రాగి, వెండి, బంగారం నాణాలు చెలామణీలో 
ఉండేవి. కేసరి గద్యానం, నిష్మాలు, మాడలు, కేసరి చిహ్నము, పాటివరాహ నాణాలు 
ముఖ్యమైనవి. వీరి కట్టడాల్లో ప్రధానమైనవి వరంగల్‌ కోట, తోరణాలు, వేయిస్తంభాల 
గుడి, రామప్పగుడి, పిల్లల మర్రి, నాగులపాడు, ఘనపురం మొదలైన చోట్ల కట్టించిన 
దేవాలయాలు. ఈ నిర్మాణాల గోడలపై, ద్వారాలపై, స్తంభాలపై చెక్కిన వివిధ రకాల 
బొమ్మలు ఆనాటి వస్త్రాలంకరణ పద్ధతిని, ఆభరణాలను, ప్రచారంలో ఉన్న ఇతిహాస 
ఘట్టాలను తెలియజేస్తున్నాయి. 


కాకతీయుల చరిత్ర అధ్యయనానికి వాజ్మయ ఆధారాలు కూడ అత్యంత 
ముఖ్యమైనవి. తెలుగు, సంస్కృతం, పర్షియన్‌, అరబిక్‌ భాషల్లో ఈ ఆధారాలు 
లభిస్తున్నాయి. పండితారాధ్య చరిత్ర, బసవ పురాణము, ప్రతాపరుద్ర చరిత్రము, 
క్రీడాభిరామము, సిద్ధేశ్వర చరిత్ర, ప్రతాపరుద్ర యశోభూషణము, నృత్తరత్నావళి, తారీఖ్‌- 
ఇ-ఫెరిస్టా(ఫెరిష్టా), పుతూ-వుస్‌-సతాతీన్‌(ఇసామి), తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌ షా(బరనీ), 
రెహలా(ఇబన్‌-బటూటా), ది ట్రావెల్‌(మార్మొపోలో యాత్రా గ్రంథం) తదితర (గ్రంథాలు 
కాకతీయుల చరిత్ర నిర్మాణానికి ఉపకరిస్తాయి. 


తొలి కాకతీయులను సామంతులుగా చరిత్రకారులు భావించారు. 
కాకర్యగుంద్యన నుండి ఒకటవ రుద్రదేవుని వరకు క్రీ.శ.956 నుండి 1162 వరకు 
కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ప్రాంతాలను పాలించారు. కాకర్యగుండన, రాష్ట్రకూట, 
ఎజయ రాష్ట్రకూట, మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ 
ప్రోలరాజు, రుద్రదేవుడు వీరిలో ముఖ్యులు. రుద్రదేవుణ్ణి క్రీ.శ. 1158-1162 వరకు 
సామంత రాజుగా, తరువాత క్రీ. శ. 1163-1195 వరకు సార్వభౌమునిగా పేర్కొంటారు. 
క్రీ.శ. 1163లో అతడు వేయించిన అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం 
రుద్రదేవుడిని కళ్యాణి చాళుక్యుల సామంతుడిగా పేర్కొంది. అదే సంవత్సరం ఇతడు 
స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. 

సార్వభౌమ కాకతీయ రాజులలో మొదటి రుద్రదేవుడు (కీ. శ. 1163-1195), 
మహాదేవుడు(క్రీ.శ. 1195-1199), గణపతి దేవుడు(క్రీ. శ. 1199-1262), 
రుద్రమదేవి(క్రీ. శ. 1262-1289), రెండో ప్రతాపరుద్రుడు(క్రీ. శ. 1289-1323) 
ముఖ్యులు. వీరు 160 సంవత్సరాలు వరంగల్‌ రాజధానిగా తెలుగు, కన్నడ ప్రాంతాలను 
పాలించారు. తమ సమకాలీన హిందూ రాజులైన యాదవులతో, హొయసాలులతో, 


xvi 


పాండ్యులతో పోరాడారు. చివరికి ఢిల్లీ సుల్తానుల దాడులతో క్రీ.శ. 1328లో వీరి 
పాలన ముగిసింది. 


కాకతీయుల కాలం నాటి శాసనాలలో చరిత్ర, సంస్కృతి, భాష సాహిత్యాలను 
అధ్యయనం చేయడం ద్వారా ఆ కాలం నాటి సమాజ జీవనంపై అవగాహన ఏర్పడుతుంది. 
శాసన సాహిత్యం సంప్రదాయ కావ్యాలకు ఏ మాత్రం తీసిపోనిది. భారవి, మాఘుడు 
ప్రయోగించిన అలంకార వైచిత్రిని కాకతీయుల కాలం నాటి కవులు శాసనాలలో, 
కావ్యాలలో ప్రయోగించారు. మల్యాల గుండయ తెలిపిన సైనిక శిక్షణ, వాడిన ఆయుధాల 
ఆధారంగా ఆనాటి సాహిత్యానికి చరిత్రకు ఉన్న సంబంధాన్ని 'బూదపుర శాసనాలు- 
చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం” పత్రం చర్చించింది. 

ఆధునిక కర్ణాటక చరిత్ర, మధ్యయుగాల తెలంగాణ చరిత్రలు విడదీయరానంత 
పెనవేసుకున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు ఉమ్మడిగా చారిత్రక కట్టడాలు, సంఘటనలు, 
అనుభవాలు ఉన్నాయి. ఆ ఉమ్మడి చరిత్ర, సంస్కృతీ వికాసాలను, చారిత్రక పరిణామాలను 
ప్రొఫెసర్‌ ఎస్‌. శ్రీనాథ్‌ తన వ్యాసంలో వివరించారు. 


సాతవాహనుల నుండి కాకతీయుల వరకూ తెలంగాణలో ఉన్న నాట్య కళా 
విశేషాలను తెలుపుతూ భరతుని నాట్యశాస్త్రం కంటే పూర్వమే తెలంగాణాలో నృత్యకళ, 
నృత్య సంస్కృతి అభివృద్ధి చెందాయని డా॥ సువర్చలా దేవి తన పత్రంలో నిరూపించారు. 
కులపురాణాలు కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందాయని డా॥ ఏలె లక్ష్మణ్‌ 
విశ్లేషించారు. ముదిగంటి సుజాత రెడ్డిగారు తన పత్రంలో ప్రాచీన తెలంగాణలో సంస్కృత 
సాహిత్యం వికసించిన తీరు తెలియజేసారు. తెలంగాణలో ఛందస్సు వికసించిన పద్ధతిని 
ఆచార్య ఎన్‌. ఎస్‌.రాజుగారు, మల్లినాథ సూరి వ్యాఖ్యన చాతుర్యం గురించి ఆచార్య 
రేమిల్ల వెంకట రామకృష్ణశాస్త్రి గారు, ప్రాచీన తెలంగాణ లాక్షణికుల గురించి ఆచార్య 
దార్ల వెంకటేశ్వరరావుగారు. వివరించారు. డా॥దేవారెడ్డి విజయలక్ష్మి కాకతీయుల 
కాలం నాటి శతక సాహిత్య వివరాలు అందజేసారు. కాకతీయుల కాలం నాటి శైవమత 
వ్యాప్తి, మత సామరస్యానికి కారణాలను తెలంగాణలో శైవమతం’ పత్రం చర్చించింది. 
పాల్కురికి సోమన శుద్ధ భక్తి మార్గం గురించి డా॥ త్రివేణి పరిశోధనా పత్రాన్ని 
సమర్పించారు. ఏకామ్రనాథుని “ప్రతాపరుద్ర చరిత్రము తెలంగాణ(తెలుగులో కూడా) 
తొలి చారిత్రక వచన రచన అని దొడ్ల సత్యనారాయణ విశ్లేషించారు. 'తెలుగు చారిత్రక 
నవలల్లో కాకతీయుల చిత్రణ” పత్రం చారిత్రక నవలలో వాస్తవికతను చర్చించింది. 
పాలెపు సుబ్బారావు లిపి పరిణామ వికాసాన్ని వివరించారు. తెలంగాణలో జీవన తాత్వికత 
గురించి వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన పత్రం అనేక కొత్త కోణాలను ఆవిష్కరించింది. 


xvii 


ఆయన తన రచనలో ప్రాచీన తెలంగాణ తాత్త్వికత గొప్పతనాన్ని రుచి చూపించారు. 
“ఉత్తర భారతదేశంలో పంజాబ్‌ ఎటువంటి పొత్ర పోషించిందో, దక్షిణ భారత దేశ 
చరిత్రలో తెలంగాణ అటువంటి పాత్ర పోషించిందని” అని చినవీరభద్రుడు అన్నారు. 
డా. సమ్మెట నాగమల్లేశ్వరరావు “కాకతీయుల శాసనాలు సామాజిక చరిత్ర” గురించి 
తెలిపారు. డా. రెడ్డి శ్యామల గారు తెలంగాణ ప్రాచీన పదజాల వికాసం” గురించి 
తెలిపారు. 


ఆచార్య జయప్రకాశ్‌ 'తమిళ సంగ సాహిత్యంలో సాతవాహనుల, కాకతీయుల 
ప్రస్తావని పత్రంలో సంగం కాలంనాటి తమిళ సాహిత్యంలో తెలుగువారి జీవన శైలిని 
వివరించారు. క్రీ.శ.1వ శతాబ్దం నాటి శిలప్పదిగారంి'లో సాతవాహన చక్రవర్తుల 
ప్రస్తావన చాలా చోట్ల కనిపిస్తుంది. సాతవాహన పదాన్ని శిలప్పదిగార రచయిత ఇళంగో 
అడిగళ్నూట్రువర్మణ్ణర్‌ అని తమిళీకరించారు. నూట్రువర్మణ్ణర్‌ అనే పదానికి నూరు 
కన్నులు గలవారు అనే అర్థాన్ని అందించారు. సాతవాహన రాజ పరివారాన్ని, సైన్యాన్ని, 
సంపదను ఈ పత్రం చర్చించింది. వడగు పేరుతో ఆంధ్ర నాట్య భేదాన్ని ఈ కావ్యం 
సూచించింది. ప్రతాపరుద్రుడి ఆస్థానానికి వెళ్ళీ కంబడు చెప్పిన చాటు పద్యం తమిళ 
సాహిత్యంలోని ఉలా ప్రబంధ లక్షణంతో ఉంది. ప్రతాపరుద్రుడు, రుద్రమదేవిల శాసనాలు 
తిరుచ్చరాపల్లిలోని తిరువానై కోలిల్‌ దగ్గర, చెంగల్పట్టు దగ్గర ఉన్నాయి. ఈ శాసనాల 
అధ్యయనం జరగాలి. సంగం కాలంనాటి జీవక చింతామణి, ఎట్టుతోగై, పత్తుప్పాటు 
రచనలను తెలుగులోకి అనువాదం చేసినట్లయితే తెలంగాణ చరిత్ర నిర్మాణానికి 
దోహదపడుతాయి. 


గోదావరి నదిని తెలివాహ, తెలినది అని పిలిచేవారు. తెలి చుట్టూ ఉన్న 
మాగాణం తెలంగాణం అని సంగన భట్ల నరసయ్య అన్నారు. బుద్దునికి సమకాలికంగా 
తెలంగాణాలో బౌద్ధం ప్రచారం కావడం, అతని ప్రియశిష్యులైన కొండన్న బావరి, 
పింగయ్య, కప్పుడు, పాయసి, తిస్సమెత్తయ్య వంటి వారు ఉత్తర తెలంగాణ వారు 
కావడం వల్ల జాతక కథలలో తెలంగాణ విశేషాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. 
సాతవాహనులకు పూర్వం తెలంగాణలో ఉన్న తెలుగు భాషను, పేర్లను, అప్పటి 
రచయితలను తన పత్రంలో పరిశోధనాత్మకంగా చర్చించారు. 


సాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణలో విలసిల్లిన వస్తు 
సంస్కృతి, భాషా సాహిత్యాలు, దేవాలయ నిర్మాణ శైలి, ఆచార వ్యవహారాల గురించి 
హరగోపాల్‌ చర్చించారు. 


11 


శాలివాహనుడు కుమ్మరి స్త్రీకి నాగరాజుకి జన్మించాడు అనే వృత్తాంతాన్ని 
భేతాళ పంచవింశతి, సింహాసన ద్వాతింశికలు ప్రస్తావిస్తున్నాయి. తెలంగాణ జానపద 
సాహిత్యం శాలివాహనునికి విక్రమార్మునికి జరిగిన యుద్దాన్ని చర్చిస్తుంది. కుంతల 
సాతకర్ణి శకులను తరిమి మగధను ఆక్రమించి విక్రమార్క శకాన్ని ప్రారంభించాడు. 
గౌతమీపుత్ర సాతకర్ణి శకులను సంహరించి సాలివాహన శకాన్ని ఆరంభించాడు. 

శాలివాహనుడు కుమ్మరి కాబట్టి మట్టితో బొమ్మలు చేసి ప్రాణం పోసి సైన్యాన్ని 
తయారు చేసి విక్రమర్శుడిని ఓడించాడని కథనం. చరిత్రను, జానపద సాహిత్యాన్ని 
కలిపి పరిశీలించినట్లయితే సారూప్యతలు కనిపిస్తాయి. కుంతల సాతకర్ణి ఆరంభించిన 
విక్రమార్మ శకాన్ని కాదని గౌతమీ పుత్ర శాతకర్ణి సాలివాహన శకాన్ని ప్రారంభించాడు. 
అనేక జానపద కథల్లో దాగి ఉన్న చారిత్రకాంశాలను భావితరం వారు పరిశోధించవలసిన 
అవసరం ఉంది. తెలంగాణ చారిత్రక ఆధారాలను అనుసరించి బౌద్ద జాతక కథలను 
అధ్యయనం చెయ్యాలి. 


చరిత్రలో అవశేషాలు పూర్తిగా అంతరించకుండా వర్థమానంతో కలిసి 
నడుస్తుంటాయి. గత వైభవాన్ని వారసత్వాన్ని ఇంకా మిగుల్చుకున్న అతి కొద్ది ప్రాంతాల్లో 
తెలంగాణ ఒకటి. ప్రాచీన తెలంగాణలో ఉన్నత సంస్కృతి, రకరకాల మతధర్మాలు, 
తాత్వికత, సాహిత్యం, సంగీతం, కళలు అనేక ఇతర విశేషమైన అంశాలు విలసిల్లాయి. 
వి ప్రాంతంలోనైనా సంస్కృతి, కళలు, సాహిత్యం, పరిశ్రమలు, వాణిజ్యం ఉన్నాయి 
అంటే అక్కడ మిగులు ఉత్పత్తి కారణంగా జీవన ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉ 
న్నాయని చెప్పవచ్చు. ప్రాచీన తెలంగాణ అటువంటి ఉన్నత స్థితిలో ఉండేదని చెప్పడానికి 
ఈ పుస్తకంలోని పత్రాలు, వ్యాసాలలో అనేక ఆధారాలు ఉన్నాయి. 


తెలంగాణ చరిత్రకు సంబంధించి వెలుగు చూడని అంశాలు, నిర్ధారణ కాని 
విషయాలు, వక్రీకరించిన కోణాలు, ఇతర ప్రాంతాలతో ఉమ్మడిగా ఉన్న అంశాలు- 
చరిత్రకెక్కనివి ఎన్నో ఉన్నాయి. అలాగే తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనం 
జరగాలి. భావి పరిశోధనలు ఈ వైపుగా దృష్టి సారించాలి. 


సంపాదకులు 


ఆచార్య జి. అరుణకుమారి 
డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 


Xix 


కృతజ్ఞతలు 

ఒక గొప్ప పని చేయడానికి అవకాశం రావటం అరుదైన విషయం. అటువంటి 
అవకాశం మాకు తెలంగాణ సాహిత్య అకాడమి కల్పించినందుకు మనసార ధన్యవాదాలు 
తెలుపుకుంటున్నాము. తెలంగాణ సాహిత్య అకాడమి ఏర్పడిన తర్వాత తొలిసారి 
నిర్వహించిన జాతీయ సదస్సుకు కో ఆర్టినేటర్‌, కో కోఆర్టినేటర్‌లుగా మమ్మల్ని 
నియమించడం, ఆ జాతీయ సదస్సులో సమర్పించిన పత్రాలను పుస్తకరూపంలో 
తీసుకురావాలని సంపాదకీయ బాధ్యతను మాకు యిచ్చినందుకు తెలంగాణ సాహిత్య 
అకాడమి చైర్మన్‌ డా॥ నందిని సిధారెడ్డిగారికి ధన్యవాదాలు. ఈ పుస్తకం సాహిత్య 
అకాడమి తొలి పుస్తకం(తొలి ప్రచురణ). తెలంగాణ సాహిత్య అకాడమి తరపున ఒక 
సదస్సును విజయవంతంగా నిర్వహించడం, ఆ పత్రాలను ఇలా మీ ముందుకు 
తీసుకురావడం వెనక ఎందరో మహానుభావుల సహాయ సహకారాలు ఉన్నాయి. 


జాతీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమి 
చైర్మన్‌ డా॥ నందిని సిధారెడ్డిగారికి, ప్రముఖ రూప్యశాస్త్రవేత్త డా॥ డి. రాజారెడ్డిగారికి, 
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పొదిలి అప్పారావుగారికి, తెలుగు 
విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్‌. వి. సత్యనారాయణగారికి, తెలంగాణ భాష 
సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణగారికి, దా॥ ఈమని శివనాగిరెడ్డిగారికి, 
ఆచార్య ఎస్‌. శ్రీనాథ్‌ గారికి, ఆచార్య శరత్‌ జ్యోత్సారాణిగారికి, ఆచార్య దార్ల 
వెంకటేశ్వరరావుగారికి, పత్రసమర్పణ చేసిన విషయ నిపుణులందరికీ, సదస్సు నిర్వహణకు 
సహాయం చేసిన వారధి సభ్యులకు, సాహిత్య అకాడమి సిబ్బందికి, బస్‌ సౌకర్యం 
కల్పించిన హైదరాబాద్‌ విశ్వవిద్యాలయానికి ముఖ్యంగా జాయింట్‌ రిజిస్టార్‌ సుధాకర్‌ 
గారికి, సదస్సుకు విచ్చేసి ఆసక్తిగా పత్రాలను విన్నటువంటి విద్యార్థి బృందానికి 
ధన్యవాదాలు. 

పుస్తక ముద్రణలో భాగంగా రాజారెడ్డిగారి పత్రాన్ని అనువాదం చేయడమే 
కాకుండా ఇంకా చాలా విషయాల్లో ఎల్లవేళలా మాకు సహాయ సహకారాలు అందించిన 
కడారి సంపత్‌ రాజా రామ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. పూఫులు చూడటంలో సహాయం 
చేసిన డి. సత్యనారాయణ, ఎస్‌. సంజీవ్‌, కె.రాఘవేంద్ర, కె.పురుషోత్తం, యం. మనీష, 
యాస్మిన్‌, భాగ్య, కళ్యాణి తదితరులకు ధన్యవాదాలు. 


పుస్తకాన్ని టైపు చేయడం, సెట్‌చేయడం, కవర్‌ డిజైన్‌ చేసిన నిపుణులకు, 


మిత్రులకు ధన్యవాదాలు. 
ఆచార్య జి. అరుణకుమారి 


డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 


XX 


mm Dm mm DD MD వం [9 ౯౭౯౭౯ mu రై at at రారా రా డై 


తొలి అడుగు 

తెలంగాణ చారిత్రక ప్రస్థానం 

కృతజ్ఞతలు 

సాతవాహనులకు ముందు తెలంగాణ చరిత్ర 
సాతవాహన సామ్రాజ్య ప్రారంభ దశ-తెలంగాణ మూలాలు 
సాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ 
తెలంగాణలో ఛందోవికాస దశలు 

తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణం 

తెలంగాణలో తెలుగు లిపి, పదజాల వికాసం 
తెలంగాణలో శైవమతం 

తెలంగాణ చరిత్ర - సంస్కృతి 

తెలంగాణలో సంస్కృత సాహిత్య వికాసం 

ఇక్ష్వాకుల కాలంలో తెలంగాణ 


, విష్ణుకుండినులు - తెలంగాణ 


పాల్కురికి సోమనకు ముందున్న తెలంగాణ తెలుగు కవులు 
తమిళ సంగసాహిత్యంలో సాతవాహనుల, కాకతీయుల ప్రస్తావన 
ప్రాచీన తెలంగాణ “లాక్షణికులు 

కాకతీయ శాసనాలు-సామాజిక చరిత్ర 

బూదపుర శాసనాలు - చరిత్ర సంస్కృతి, భాష, సాహిత్యం 
మధ్యయుగ కర్ణాటకలో కాకతీయసామ్రాజ్య విసృతి: ప్రభావ ప్రదానాలు 
కులపురాణాలు-తెలంగాణ సంస్కృతి 

తెలంగాణ సంస్కృతిలో నృత్యకళ-నృత్తరత్నావళి 


. తెలంగాణ శతక సాహిత్యం 

. వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథసూరి 

. తెలుగు చారిత్రక నవలల్లో కాకతీయుల చిత్రణ - వాస్తవికత 

. తెలంగాణ తొలి చారిత్రక వచన రచన-ప్రతాపరుద్ర చరిత్రము 


ప్రాచీన రాతప్రతుల్లో తెలుగు లిపి : విశ్లేషణ 


: శుద్ధ భక్తిమార్గం - పాల్కురికి “అనుభవసారం” 
. ప్రాభీన తెలంగాణ జీవన తాల్చికత 


xxi 


- దా॥ నందిని సిధారెడ్డి 

- సంపాదకులు 

- సంపాదకులు 

- కెఎస్‌.బి. కేశవ 

- డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్ర 


డా. దీ రాజారెడ్డి 

నడుపల్లి శ్రీరామరాజు 

డా॥ సంగనభట్ల నరసయ్య 
డా॥ వై. రెడ్డి శ్యామల 

దా॥ వెంకటరామయ్య 
రామోజు హరగోపాల్‌ 

డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి 
డా॥ ఈమని శివనాగిరెడ్డి 


న్‌ా 


- డా॥ భిన్నూరి మనోహరి 





చా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 


- ఆచార్య ఎస్‌, జయపక్రాశ్‌ 
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 


డా॥ సమ్మెట నాగమల్లేశ్వరరావు 
ఆచార్య జి. అరుణ కుమారి 

ఆచార్య యస్‌. శ్రీనాథ్‌ 

డా॥ ఏలె లక్ష్మణ్‌ 

దా॥ క. సువర్చలా దేవి 

డా. దేవారెడ్డి విజయలక్ష్మి 

ఆచార్య రేమిల్ల వేంకట రామకృష్ణశాస్త్రి 
ఎ.వివికె. చైతన్య 

దొడ్ల సత్యనారాయణ 


- డా॥ పాలెపు సుబ్బారావు 
- దా॥ వి. త్రివేణి 
- వాద్రేవు చినవీరభద్రుడు 


సొతవాహనులకు ముందు తెలంగాణ చరిత్ర 


కె.ఎస్‌.బి. కేశవ 
శాసన పరిశోధకులు 


భారతదేశ చరిత్రలో దక్కన్‌ పీఠభూమికి ప్రత్యేక స్థానముంది. ఈ పీఠభూమిని 
ఉత్తరాన సహ్యాద్రి పర్వత ప్రాంతం నుండి దక్షిణాన కృష్ణా-తుంగభద్ర నదీ పరివాహక 
ప్రాంతం వరకు, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్ర మధ్యస్థ 
ప్రాంతంగా గుర్తించారు. జీవనదులైన నర్మద, తపతి, గోదావరి, కృష్ణా, తుంగభద్రల 
వల్ల సారవంతమైన భూములు, భద్రత కల్పించే కొండలతో నిండి ఉండటం వల్ల ఈ 
ప్రాంతం ఆది మానవునికి ఆవాసమైంది. మహారాష్ట్ర తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 
రాష్ట్రాలతో పాటు ఒరిస్సాలో కొంత భాగం ఈ పీఠభూమిలో మధ్యస్థ ప్రదేశం." 
కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ ప్రాంతం మానవుని ఆవాసయోగ్యంగా ఉంది. 
తొలి చారిత్రకయుగం క్రీ.పూ. 3వ శతాబ్దిలో మౌర్యుల రాకతో మొదలవుతుంది. 
అంతకు ముందే నూతన శిలాయుగపు, బృహచ్చిలాయుగపు సంస్కృతులతో ఈ ప్రాంతం 
జనసమ్మర్దంగా ఉండేది. నూతన శిలాయుగంలో(క్రీ పూ. 2500-1000 సం॥ల మధ్య) 
స్థిరనివాసాలు, పశుపోషణ, వ్యవసాయం మొదలవగా, బృహచ్చిలాయుగంలో 
(క్రీ.పూ. 1100-క్రీ.శ.3వ శతాబ్ది) అనేక రంగాలలో అభివృద్ధి మొదలైంది. 

చారిత్రకయుగానికి పునాదులు బృహచ్చిలాయుగంలోనే ఏర్పడ్డాయి. ఈ యుగపు 
ముఖ్య లక్షణాలు 1. ఇనుప వస్తువులు తయారు చేయటం, 2. ఎరుపు-నలుపు రంగులతో 
ఉన్న మట్టి పాత్రలు తయారు చేయటం, 8. పెద్ద పెద్ద బండలతో కాని, పలకలతో 
కాని సమాధులు తయారు చేయటం, 4. క్రమపద్ధతిలో వాగులు, చెరువుల వద్ద కాలువలు 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 14 


త్రవ్వి వ్యవసాయం చేయటం, 5. జంతువుల మచ్చిక, 6. మానవాకృత శిలలు తయారు 
చేయటం.” 


తెలంగాణా రాష్ట్రంలో కొన్ని వందల గ్రామాలలో బృహత్‌ శిలాయుగపు సమాధులు 
కనుగొన్నారు. ఈ సమాధుల నిర్మాణం చాలా సంక్షిష్టమైనది. ఇనుము కనుగొన్న తరువాత 
గడ్డపారలు, గొడ్డళ్ళు, బాడిసలు, ఉలులు మొదలగు వస్తువులు పెద్ద పెద్ద బండలను 
పెకలించటానికి రాతి పలకలు తయారు చేయటానికి ఉపయోగపడ్డాయి. వీటితో 
రకరకాల సమాధులను తయారు చేశారు. అయితే గ్రానైటు కొండల నుండి వివిధ 
రకాల సైజులలో పలకలను, గుండ్లను తొలచడం వాటిని దూరంలో వున్న సమాధుల 
వద్దకు చేర్చటం, ఎంతో శ్రమతో సాంకేతిక నైపుణ్యతో కూడిన పని. ఈ పనిని 
నిర్వహించటానికి వ్వవస్థీకృతమైన సాంకేతిక వర్గం ఉండాలి. దానిని నడిపే నాయకత్వం 
ఉండాలి. వీటన్నింటితో పాటు స్మశాన ఆచారాలు, క్రతువులు తెలిసి, వాటిని నెరపగలిగే 
వర్గం ఉండాలి. ఇన్ని వర్గాల ప్రజలను కలిగిన గ్రామం చిన్నది కాదు. ఆర్థికంగా 
పరిపుష్టమైన పెద్ద గ్రామమే అవుతుంది. అలాంటి గ్రామాలను అనేకం ఈ రాష్ట్రంలో 
కనుగొన్నారు. 


కాబట్టి గామాలలో ఉండే వివిధ వర్గాల మధ్య సమన్వయం కుదర్చటానికి, 
గ్రామాలలో తయారైన లోహ, చెక్క వస్తువులు ఇతర ప్రాంతాలకు పంపటానికి, వర్తక 
వాణిజ్యాలు క్రమ పద్దతిలో నడిపించటానికి, గ్రామాలను దోపిడీ దారుల నుండి, ఇతర 
గ్రామస్థుల దౌర్జన్యం నుండి కాపాడుకోవటానికి ఒక వ్యవస్థ కావాల్సివచ్చింది. ఈ 
వ్యవస్థలు క్రీ.పూ 6-5 శతాబ్దాలలో కొన్ని గ్రామాలలో పెద్దల సభగా ఏర్పడగా మరి 
కొన్ని గ్రామాలలో ఏక వ్యక్తి అధికారంలో ఏర్పడ్డాయి. అవే తరువాత కాలంలో 
జనపదాలుగా, రాచరిక వ్యవస్థలుగా రూపొందాయి. మౌర్యులకంటే ముందు దక్షిణ 
భారత దేశంలో 100 రాజ్యాలున్నాయని మెగస్తనిస్‌ గ్రంథం “ఇండిక తెలుపుతుంది. 
ఇది పైన చెప్పిన విషయాన్ని ధృవీకరిస్తున్నది. 

భారతదేశంలో తొలి చారిత్రక యుగం మౌర్యులతో ఆరంభమవుతుంది. వీరు 
బ్రాహ్మి లిపిలో వేసిన శాసనాలు ప్రోటో హిస్టరీ కాలం నుండి ఈ యుగాన్ని వేరు 
చేస్తాయి. మౌర్యులు మొదటిగా భారత దేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించి 
చక్రవర్తులైనారు. వీరు తెలంగాణా ప్రాంతం మీద కూడా ఆధిపత్యం వహించినట్లు 
తెలుస్తుంది. మౌర్యుల తరువాత తెలంగాణ ప్రాంతాన్ని సాతవాహనులు పరిపాలించారు. 
వీరు మహారాష్ట్రంలోని పైఠాన్‌ నుండి యావత్‌ దక్షిణాపథాన్ని పాలించారు. 


+42 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


సాతవాహనులు ఏ ప్రాంతం వారు, వారి పరిపాలన ఎప్పటి నుండి ప్రారంభమైనదనే 
విషయాలపై ఏకాభిప్రాయం లేదు. వీరి పాలన క్రీ.పూ. 275 సం॥లో ప్రారంభమైనదని 
కొందరు, క్రీ.పూ. 78 లేదా 28 సం॥లలో ప్రారంభమైనదని మరి కొందరు భావించారు. 
ఎక్కువ మంది చరిత్రకారులు రెండవ వాదానికే ప్రాధాన్యతనిచ్చి వీరి పాలన క్రీ.పూ. 1వ 
శతాబ్ది మధ్యస్థం నుండి ప్రారంభమైనదని అంగీకరించారు". సాతవాహన తొలి రాజుల 
శాసనాలు మహారాష్ట్రలోని నాసిక్‌, నాందేడ్‌, పైఠాన్‌ చుట్టుప్రక్కల ప్రాంతాలలో లభ్యం 
అయ్యాయి. తొలిరాజుల నాణేలు తెలంగాణా రాష్ట్రంలోని కోటిలింగాల గ్రామంలో 
లభించాయి. సాతవాహన వంశ స్థాపకుడు 'సిముకుని” నాణేలతో పాటు సిరి 
సాతవాహన, సిరి సతకణ, పులుమావి నాణేలు కూడా లభించాయి. వీరి నాణేలు 
లభించిన క్రింది పొరలలో మరి కొందరు రాజులు గోబద, సిరి నారన, సిరి కంవాయస, 
రాణో సమగోపోల నాణాలు దొరికాయి. ఇవి క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందిన నాణేలు. 
ఇది మనకు తెలిసిన చరిత్ర. దీనికి ముందు తెలంగాణా ప్రాంతాన్ని పాలించిన 
రాజవంశాలు, జనపదాలు ఏవి, వాటి వివరాలు ఏమిటి అనే దాని గురించి ఎలాంటి 
ఆధారాలు లేవు. ముందుగా లిఖిత ఆధారాలను, పిదప పురావస్తు ఆధారాలను పరిశీలించి 
సాతవాహనులకు ముందున్న రాజవంశాలను గురించి తెలుసుకుందాం. 

ఆంధ్రులను గురించి ఐతరేయ బ్రాహ్మణం(క్రీ. పూ,800 సం॥) తెలుపుతుంది. 
వీరు వింధ్య పర్వతాలకు అవతల పుండ్ర, పుళింద, శబర, మూతిబ జాతుల వారితో 
కలిసి జీవిస్తున్నారని తెలుపుతుంది. * 

క్రీ.పూ. 6వ శతాబ్దిలో ఉత్తర భారతదేశంలో అనేక రాజకీయ, సాంస్కృతిక, 
మత, ఆందోళనలు జరిగాయి. రాజకీయంగా చిన్న చిన్న జనపదాలను ఆక్రమించిన 
జనపదాలు కొన్ని మహాజనపదాలుగా ఆవిర్భవించాయి. మహావీరుడు, గౌతమ బుద్దుడు 
ఈ కాలంలోనే జన్మించి సమాజంలో జరిగే అలజడులను తమ మత సిద్ధాంతాలతో 
శాంతింపచేయటానికి పూనుకున్నారు. ఈ మార్పులు ఉత్తర భారతాన్నే కాకుండా 
దక్షిణ భారతాన్ని కూడా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా భారతదేశంలో ఆవిర్భవించిన 
మహాజనపదాలలో అస్మక, ములక జనపదాలు ఆంధ్రులవిగా గుర్తించారు. వీటిలో 
అస్మక జనపదం గోదావరీ నదికి దక్షిణంగా ఉన్నదని, దాని ముఖ్య కేంద్రం “పోదని 
లేక 'పోదలి' అని తెలిపారు. అయితే ఈ అస్మక జనపదం తెలంగాణ ప్రాంతంలో 
క్రీపూ. 6వ శతాబ్దిలో వెలసిన మొట్ట మొదటి రాజ్యం. దీని రాజధానిని నేటి నిజామాబాద్‌ 
జిల్లా లోని బోధన్‌ పట్టణంగా గుర్తించారు. ములక జనపదం విదర్భకు దగ్గరలో 
ప్రతిష్టానం రాజధానిగా ఏర్పడింది*(అస్మక రాజ్యం). 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 34 


పోదన నగర వివరాలు సేకరించటానికి పురావస్తు శాఖ అన్వేషణలు జరిపింది. 
ఈ పట్టణంలో నెటికి మట్టికోట నిర్మాణాలు ఉన్నాయి. సుమారు 9 నుండి 13 మీటర్ల 
ఎత్తున్న మట్టి ప్రాకారం “పోదని నగరం చుట్టూ సుమారు కి.మీ. వరకు వ్యాపించి 
ఉండేది. మొత్తం రెండు వరుసలలో రక్షణ గోడ నిర్మితమైంది. రెండింటికి మధ్య అగడ్త 
ఉంది. అంతర గోడల మధ్య పెద్ద దిబ్బ కనిపిస్తుంది. బహుశా ఈ దిబ్బే ఒకప్పటి కోట 
అయి వుంటుంది. ఈ దిబ్బపై ప్రాచీన కాలపు కుండపెంకులు అసంఖ్యాకంగా 
కనిపిస్తాయి. చారిత్రకంగా పోదనను పౌదన్యపురమని కూడా శాసనాలలో పేర్కొన్నారు. 
కాని కోట గోడలో చాలా భాగం తవ్వేశారు. పూర్తిగా మట్టితో నిర్మించిన గోడలో 
అక్కడక్కడ పెద్ద ఇటుకల ఆనవాళ్ళు ఉన్నాయి. దీనిని క్రీ.పూ. 6వ శతాబ్దంలో చిన్నగా 
నిర్మించినప్పటికి తదుపరి కాలంలో స్థానిక రాజులు, శాతవాహన రాజులు మరింత 
అభివృద్ధి పరచి ఉండవచ్చు. ఈ కోట (ప్రాంతంలో వివిధ రకాల మృణ్మయపాత్రల 
శకలాలు లభించాయి.” ఇటువంటి మట్టికోట శ్రీకాకుళం జిల్లాలోని దంతపురంలో 
ఉంది. దీని పొడవు సుమారు 5 కి.మీ. ఇది క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినది. 


దురదృష్టవశాత్తు పురావస్తు శాఖ ఇక్కడ శాస్త్రీయ త్రవ్వకాలు జరపలేదు. నమూనా 
త్రవ్వకాలు మంచి ఫలితాలను ఇవ్వలేదు. కాబట్టి, ఇది తెలంగాణ చరిత్ర మూలాలను 
తెలిపే ఆనవాళ్ళు అందించే ప్రాంతంగా గుర్తించలేదు. ఇక్కడ త్రవ్వకాలు ఇంకా 
జరపవలసి ఉంది. తద్వారా అనేక కొత్త చారిత్రక విషయాలను వెలుగులోకి తేవచ్చు. 


బుద్ధఘోషుని “పారామత్త జోతిక' అనే బౌద్ధ గ్రంథం బావరి అను బుషి వృత్తాంతాన్ని 
తెలుపుతుంది. ఈ బావరి బుద్దుని సమకాలికుడు. ఇతను బోధిసత్త సరభంగ జోతిపాల 
అను బౌద్ధ భిక్షునితో కలిసి అస్మక రాజ్యంలో, గోదావరి మధ్యనున్న 'కవిటవని మనే 
లంకలో నివసించినట్లు తెలుస్తుంది. ఈ కవిటవనం కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి 
తాలూకాలో 10 కి.మీ. పొడవు, 1.5 కి.మీ. వెడల్పు ఉన్న ద్వీపంగా ఠాకూర్‌ రాజారాం 
సింగ్‌ గుర్తించారు. బావరి శిష్యులు కొందరు బుద్దున్ని కలిసారు. ఆయన బోధనలు 
విన్న తరువాత వారిలో కొందరు వెనుకకు వచ్చి బౌద్ధ ధర్మాన్ని అస్మక రాజ్యంలో 
ప్రచారం చేశారు. * 


ప్రముఖ పురావస్తు పరిశోధకుడు డా. వి.వి. కృష్ణశాస్త్రి, తదితర అధికారులు 
జరిపిన అన్వేషణలలో కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలలో తొలి చారిత్రకయుగపు 
నివాస స్థలాలతోపాటు దిబ్బల రూపంలో అనేక గ్రామాలు కనుగొన్నారు. * బోధన్‌, 


+441 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కోటిలింగాల, ధూళికట్టలను పట్టణ ప్రాంతాలుగా గుర్తించగా, వాటి చుట్టూ అనేక 
గ్రామాలు వాటికి అనుబంధంగా ఉన్నాయి. 


మరో ముఖ్య లిఖిత ఆధారం మెగస్తనిస్‌ గ్రంథం 'ఇండికి. చంద్రగుప్త మౌర్యుని 
ఆస్థానంలో రాయబారిగా నివసించిన ఆయన భారతదేశంలో అనేక ప్రాంతాలను తిరిగి 
అప్పటి సాంఘిక, రాజకీయ వివరాలను తన గ్రంథంలో పొందుపరిచాడు. అయితే 
పూర్తి గ్రంథం ఇప్పుడు లభ్యం కావటంలేదు. కాని ఆ వివరాలు అనేక మంది ప్రముఖ 
చరిత్రకారులు వారి గ్రంథాలలో పొందుపరచారు. వాటి ప్రకారం ఆంధ్రులు మౌర్యుల 
తరువాత అత్యంత బలవంతులని, వారు 80 ప్రాకారాలతో ఉన్న బలమైన కోటలు 
కలిగి ఉన్నారని, అవసరమైతే వారు ఒక లక్ష కాల్బలము, 2000 అశ్వదళము, 1000 
గజదళాన్ని తమ రాజుకు సరఫరా చేయగలిగే స్థితిలో ఉండేవారు. దీనిని బట్టి చంద్రగుప్త 
మౌర్యుని కాలానికే ఆంధ్రులు రాజకీయంగా బలపడ్డారని అర్ధమవుతుంది. అంతేకాక, 
దక్షిణ భారత దేశంలో మౌర్యుల కాలానికి వంద స్థానిక రాజ్యాలున్నాయని కూడా ఈ 
[గ్రంథం పేర్కొంటున్నది. * ఆ రాజ్యాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇంతవరకు 
లభ్యంకాలేదు. 


నందవంశం: నందవంశంవారు పాటలీపుత్రం నుండి పరిపాలన చేశారు. 
ఉగ్రసేన మహాపద్మ నందుడు (క్రీ.పూ. 375) మహాజనపదాల కాలం తరువాత చిన్న 
రాజ్యాలన్నింటిని ఏకం చేసి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అయితే వీరు తెలంగాణా 
ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారా లేదా అని తెలిపే నిర్దిష్ట ఆధారం లేదు. 
కర్నూలు జిల్లాలో లభించిన మధ్య చారిత్రక యుగానికి చెందిన చాముందేశ్వరి పురాణం 
ప్రకారం వీరు నంద్యాల(కర్నూలు జిల్లా) ప్రాంతంనుండి కూడా పాలన చేసినట్లు 
తెలుస్తుంది. “* హైదరాబాద్‌ ప్రాంతంలో దొరికిన క్రీ.శ. 11వ శతాబ్దం నాటి ఒక శాసనం 
నంద వంశ శకాన్ని గురించి తెలుపుతుంది. నందులు ఈ ప్రాంతాన్ని పాలించి 
ఉంటారని, అందువల్లనే నందశక ప్రసక్తి శాసనాలలో వచ్చి వుంటుందని యజ్ఞాని 
అభిప్రాయం. *ే 


మౌర్యవంశం: మౌర్యులు దక్షిణ భారతదేశంలో పరిపాలన చేసినట్లు వారి శాసనాలు 
తెలుపుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఎట్టగుడి, రాజుల మందగిరి, కర్నాటకలోని 
బ్రహ్మగిరి, సిద్ధపుర, జతింగ రామేశ్వరాలలో అశోకుని శాసనాలు దొరికాయి. అశోకుని 
13వ జౌగడ శిలాశాసనం ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమైనట్లు 
తెలుపుతుంది. అయితే తెలంగాణాలో వీరి శాసనాలు లభ్యం కాలేదు. కాని, వీరి 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 54 


వెండి విద్ధాంక నాణేలు కోటిలింగాల, కొండాపూర్‌, నుస్తులపూర్‌, పెద్దబంకూరు 
త్రవ్వకాలలో లభించాయి. * 

మౌర్యులు తమిళ ప్రాంతంపై దండెత్తినట్లుగా ఒక లిఖిత ఆధారం తెలుపుతున్నది. 
మాములనార్‌ అనే తమిళ కవి సంగం వాజ్మయ కాలానికి చెందినవాడు(క్రీ. శ. 1-3 
శతాబ్దాలు). అతడు అహనానూరు, పురనానూరు అనే తమిళ గ్రంథాలలో మౌర్యులు 
ద్రావిడ దేశంపై దండెత్తిన సందర్భాన్ని ప్రస్తావించాడు. దాని ప్రకారం ద్రావిడ దేశంలో 
కోశర్‌లనే జాతికి, మొహర్‌లనే జాతి నాయకులతో వైరం ఏర్పడినప్పుడు కోశర్‌లకు 
సహాయంగా మౌర్య సైన్యాలు ద్రావిడ దేశంపై దండెత్తి పొదియల్‌ కొండల వరకు 
నడిచాయి. వడగర్ల సైన్యం ఈ మౌర్య సైన్యానికి ముందు నడిచింది. తమిళ భాషలో 
వడుగర్‌ అనగా ఉత్తరాన ఉన్నవారు. వారు తెలుగు వారే. దీనిని బట్టి తెలంగాణ, 
పశ్చిమ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగువారు మౌర్యులకు సహాయపడ్డారు. బహుశా 
ఈ దండయాత్ర చంద్రగుప్త మౌర్యుని (కీ.పూ.324-300) కాలంలో జరిగి ఉండవచ్చు. 


లిపిలేని నాణెములు: సాతవాహనులకు పూర్వం కొంత మంది స్థానిక రాజులు 
పరిపాలన చేసినట్లుగా పురావస్తు త్రవ్వకాలలో లభించిన నాణేల వల్ల తెలుస్తుంది. 

మెదక్‌ జిల్లాలోని కొండాపూర్‌ గ్రామంలో 4,120 నాణేలు లభించాయి. వీటిలో 
కొన్ని లిపిలేని నాణేలు, వెండిని కరిగించి ముద్రలు వేసిన నాణేలు, అచ్చులలో ముద్రించిన 
నాణేలను శాతవాహనుల పూర్వపు నాణేలుగా గుర్తించారు. వీటి బొమ్మవైపు ఏనుగు, 
ఎద్దు, ఒంటె, కొండ, స్వస్తిక, బాణము, ధనుస్సు, ఉజ్జయిని చిహ్నము కలవు. బొరుసు 
వైపు చాలా నాణేలు ఎలాంటి గుర్తులు లేకుండా ఉన్నా కొన్నింటిపై ఉజ్జయిని చిహ్నము, 
స్వస్తిక, నాగ, ఢమరుక చిహ్నములను కలిగిఉన్నాయి. అయితే ఇటువంటి లిపిలేని 
నాణేలు తెలంగాణా రాష్ట్రంలో అనేక గ్రామాలలో లభించాయి. వీటిలో మెదక్‌ జిల్లాలోని 
జహీరాబాద్‌, జోగిపేట, సంగారెడ్డి, కోహిర్‌, అందోల్‌, పఠాన్‌ చెరువు, కాసల్‌, కరీంనగర్‌ 
జిల్లాలోని జగిత్యాల, కోటిలింగాల, రాయపట్టణం, మెట్‌పల్లి, అదిలాబాద్‌ జిల్లాలోని 
కానపూర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని హత్‌నూర్‌, నిజామాబాద్‌ జిల్లాలోని 
ఆర్మూర్‌ మొదలైనవి ముఖ్యమైనవి. 


ఈ నాణేలను ప్రముఖ నాణేల పరిశోధకులు పి.యల్‌.గుప్త, అజయ్‌ మిత్ర 
శాస్త్రి మహేశ్వరి, డా.డి. రాజారెడ్డి మొదలైనవారు పరిశీలించారు. వాటిపై ఉన్న 
గుర్తులను బట్టి రాజారెడ్డి వాటిని 16 రకాల నాణేలుగా గుర్తించారు. అయితే ఇవన్ని 
ఏ కాలంలో ముద్రించారు, రాజులెవ్వరు అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. 


+6 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుండి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇటువంటి 
నాణేలు లభించాయి. కాని, ఎక్కువ నాణేలు తెలంగాణ ప్రాంతంలో లభించాయి. 
క్రీ.పూ. 6 వ శతాబ్దంలో అస్మక ఒక మహాజనపదమని చెప్పుకున్నాము. ఈ 
మహాజనపదంలో చిన్న జనపదాలు స్థానిక రాజుల పాలనలో ఉండి ఉండవచ్చు. 
అస్మక మహాజనపదం తన ప్రాభవాన్ని కోల్పోయాక ఈ స్థానిక రాజులు స్వతంత్రులై 
ఈ నాణాలను ముద్రించి ఉండవచ్చు. మౌర్య చంద్రగుప్త చక్రవర్తి ఆస్థానంలో 
రాయబారిగా ఉన్న మెగస్తనిస్‌ ఆంధ్రులు 80 బలమైన ప్రాకారాలు ఉన్న కోటలు కలిగి 
ఉన్నారని తెలిపాడు. కోటిలింగాల, కొండాపూర్‌, ధూళికట్ట, పెద్దబంకూరు, ఏలేశ్వరం, 
చాగటూరు మొదలైన గ్రామాలలో సాతవాహనుల కాలంనాటి కోటల అవశేషాలు 
తవ్వకాలలో లభించాయి. కాబట్టి మౌర్యుల కాలంలోనూ అటు తరువాత 
శాతవాహనులకు ముందు చాలామంది స్థానిక రాజులు తెలంగాణా ప్రాంతంలో 
పరిపాలన చేశారని, వారు స్వంతంగా నాణిములను ముద్రించారని నాణాల పరిశోధకుల 
అభిప్రాయం. * వీటిలో కొన్ని 'కరిగించిఅచ్చులోవేసిని లిపి లేని నాణేలు క్రీ.పూ. 5వ 
శతాబ్దికి చెందినవి. "' 


లోహ పరిశ్రమ: బృహచ్చిలాయుగంలోనే ఇనుప వస్తువులు తయారు చేసే పరిశ్రమ 
చాలా అభివృద్ధి చెందింది. ముడి ఇనుము తెలంగాణాలో వరంగల్‌, కోనసముద్రం, 
దిందుర్తి, కొమరపల్లి, ఎర్రన్నపల్లి, తేళ్ళకుంట మొదలైన ప్రాంతాలలో విరివిగా 
లభించటం వల్ల, దానిని కరగబెట్టి వస్తువులు తయారు చేసే కొలుములు చాలా చోట్ల 
బయటపడ్డాయి. పెద్ద బంకూరు, కొండాపూర్‌, వలసగట్టు, సేరుపల్లి మొదలైన చోట్ల 
ఈ కొలుములను కనుగొన్నారు. హస్మత్‌పేట సమాధులలో ఇనుప గొలుసు, ఇత్తడి 
గంట, ఉప్పలపాడులో యుద్ధ పరికరాలతో పాటు గుర్రపు రౌతు కాలు పెట్టుకొనుటకు 
వాడే వంకె, సేరుపల్లిలో రాగి గాజులు, అందుగులలో రాగిరేకుతో చేసిన మానవాకృతులు, 
భజన చేసే ఇత్తడి రేకులు లభించాయి. ఇవి కాక చెక్క ఎముకలపై చేసిన వస్తువులు 
కూడా లభించాయి. దీనిని బట్టి లోహ పరిశ్రమ బృహచ్చిలాయుగంలో విసృతంగా 
అభివృద్ధి చెంది ప్రాంతీయ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పడి క్రమేణా తొలి చారిత్రకయుగ 
కాలానికి పట్టణ నాగరికతలు ఏర్పడ్డాయి. * మధ్య చారిత్రక యుగంలో తెలంగాణాలో 
ఇనుప ఆయుధాల తయారి, వాటిని ఇతర దేశాలకు రవాణా చేసిన వివరాలను 
జయశంకర్‌ పరిశోధనాత్మకంగా వివరించారు. 


అదేవిధంగా అనేక రకాలైన ఇనుప వస్తువులు, వేటకు పనికి వచ్చేవి, 
గృహోపకరణాలు, యుద్దానికి సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 714 


లభించాయి. తెలంగాణ ప్రాంతంలో తయారైన వస్తువులు ఆంధ్ర ప్రాంతానికి రవాణా 
అయ్యాయని ప్రొ. అలోక పరాశర్‌ సేన్‌ అభిప్రాయం.” 

ఇళ్ళ నిర్మాణాలకు కాల్చిన పెద్ద ఇటుకలను వాడారు. పైకప్పును ఎక్కువగా 
రెల్లు, తాటాకులతో కప్పేవారు. కొండాపూర్‌, పెద్దబంకూర్‌, ధూళికట్ట, ఫణిగిరి 
మొదలగుచోట్ల పైకప్పు పెంకుల ఆనవాళ్ళు దొరికాయి. 


పటిష్టమైన కోటల నిర్మాణాలు కూడా త్రవ్వకాలలో బయటపడ్డాయి. 
కోటిలింగాల,** ధూళికట్ట, కొండాపూర్‌,” ఏలేశ్వరం, చాగటూరులలోో కోటగోడల 
అవశేషాలు బయటపడ్డాయి. రాష్ట్ర పురావస్తుశాఖ కోటిలింగాల, ధూళికట్ట 
కోటనిర్మాణాలలో చాలా భాగాలను వెలికి తీసింది. కోటిలింగాల జలదుర్దం. ఇది 
ప్రాకారాలు, బురుజులు కలిగి ఉన్నది. ధూళికట్ట కోట ప్రధాన ద్వారం వద్ద 
సైనికులుందేందుకు గదులు, కోట ముఖద్వారాలు అంత:పుర భవనాలు నిర్మించారు. 


బౌద్ధమత విస్తరణ: క్రీ.పూ 6వ శతాబ్దములో కవిటవనంలో ఆశ్రమాన్ని నెలకొల్పిన 
బావరి అనే బుషి బుద్ధుని సమకాలికుడని పైన వివరించాము. అతని శిష్యులు కొందరు 
బుద్ధుని బోధనలు విని బౌద్ధ ధర్మాన్ని అస్మక రాజ్యంలో విస్తరింప చేయటానికి తిరిగి 
వచ్చారు. ఆ కాలం నుండి బౌద్ధ మత భావనలు తెలంగాణలో వ్యాపించాయి. బౌద్ధమతం 
తెలంగాణలో రెండు ప్రాంతాలలో విస్తరించింది. 1. కరీంనగర్‌ జిల్లాలో కోటిలింగాల, 
ధూళికట్ట, పాషిగామ్‌, పెద్దబంకూరులు, 2. నల్గొండ జిల్లాలో ఫణిగిరి, తిరుమలగిరి, 
గాజులబండ, వర్థమానుకోట, మొదలగుచోట్ల బౌద్ధ క్షేత్రాల ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవి 
కాకుండా మెదక్‌ జిల్లాలోని కొండాపూర్‌లో కూడా బౌద్ధస్తూప అవశేషాలున్నాయి. బౌద్ధ 
క్షేత్రాల అభివృద్ధికి పాలకుల పోషణ కన్నా వర్తక శ్రేణుల సహకారం ఎంతో దోహదం 
చేసింది. ధరణికోట నుండి కృష్ణా నదిలో పడవలు నాగార్జున కొండ ఏలేశ్వరం వరకు 
సరుకును తీసుకువచ్చి అక్కడి నుండి భూమార్గం ద్వారా ఫణిగిరి, కొండాపూర్‌, 
కోటిలింగాల మీదగా పైఠాన్‌ వరకు వర్తకం జరిగినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా 
అరేబియా సముద్ర తీరములో నున్న బరుకచ్చము(ట్రోచ్‌), కళ్యాణి, సోపార రేవుల 
ద్వారా గ్రీకుదేశం నుండి, మధ్య ఆసియా దేశాల నుండి వచ్చిన సరుకు పైఠాన్‌ 
మీదుగా తెలంగాణా ప్రాంతానికి చేరేది. సాతవాహనులకు ముందు వర్తక వాణిజ్యాలు 
జరిగినప్పటికీ వాటి ఆధారాలు లభించలేదు. రోమన్‌ చక్రవర్తుల నాణేలు నుస్తులపూర్‌, 
ఏలేశ్వరం, కోటిలింగాల, కొండాపూర్‌, పెదబంకూర్‌, ఫణిగిరి వంటి చోట్ల, వారి 
కుండ పెంకులు కొండాపూర్‌, చాగటూర్‌, పైడిగుట్ట, ఫణిగిరి?” వంటి చోట్ల లభించాయి. 


+8 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఇంత వర్తకం జరగడానికి కావలసిన సాంకేతిక నైపుణ్యం, ముడి సరుకులు, వ్యవసాయ 
ఉత్పత్తులు సాతవాహనుల ముందు కాలం నుంచే అభివృద్ధి చెంది ఉండటం వల్ల 
ఇతర దేశాలతో వ్యాపారం సాధ్యమైంది. 


ఒక బౌద్ద క్షేత్రం ఏర్పడటానికి ఆ గ్రామంలో ఇటుక బట్టి, వాస్తు ప్రకారం 
స్ఫూపాలు, చైత్యాలు, ఆహార్యాలు నిర్మించే వ్యవస్థ, సున్నపు రాతిని సరఫరా చేసే రవాణా 
వ్యవస్థ, రాతిని శిల్పాలుగా మలిచే నైపుణ్యం కలిగిన శిల్పులు, వీరందరినీ పోషించగలిగే 
ఆర్థిక వ్యవస్థ, బౌద్ధారామాలలో ఉన్న భిక్షువులకు ఆహారం, వస్త్ర, పానీయాలు క్రమం 
తప్పకుండా అందించే వ్యవస్థ ఉండాలి. ఇవన్ని కలిగిన ప్రదేశాలు అన్ని విధాల అభివృద్ధి 
చెందినవి. 


ఈ విధంగా సాతవాహనులకు పూర్వం స్థానిక రాజవంశాలు, జనపదాలు 
తెలంగాణా ప్రాంతంలో అభివృద్ధి చెందినట్లు లిపిలేని నాణాలు తదితర పురావస్తు 
ఆధారాల వల్ల తెలుస్తుంది. సాతవాహనుల ముందుకాలంనాటి చరిత్రను 
తెలుసుకోవటానికి పురావస్తు ఆధారాలే ముఖ్యం. మౌర్యులకు ముందు, తర్వాత కూడా 
స్థానిక రాజ్యాలున్నట్లుగా నాణాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణాలో ఉన్న అనేక ప్రాచీన 
నివాస స్థలాలలో తవ్వకాలు జరిపితే నిర్దిష్టమైన ఆధారాలు లభించవచ్చు. 


సూచికలు: 


1. యజ్ఞాని, జి.(ఎడిటర్‌), ది ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ దక్కన్‌, పార్ట్స్‌ ౨౫7, ఆర్కియాలజీ & 
మ్యూజియమ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రచురణ, హైదరాబాద్‌, 2012, పే. 1-4 

7 కృష్ణశాస్త్రి, వి.వి., ది ప్రోటో అండ్‌ ఎర్లీ హిస్టారిక్‌ కల్చర్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఆర్మియాలజీ 
& మ్యూజియమ్‌ డిపార్ట్‌మెంట్‌, హైదరాబాద్‌, 1984, పే. 126. 

8. సోమ శేఖరరావు, సి., కాంప్రహెన్సివ్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, వాల్యుమ్‌-2, ఎర్లీ హిస్టారిక్‌ 
ఆంధ్రప్రదేశ్‌ 500 బి.సి,-ఎ.డి. 624, ఎడిటర్‌ ఐ.కె.వర్శ, తులిక బుక్స్‌, 2008, పే.2 

4. రామచంద్రమూర్తి, ఎన్‌.ఎస్‌., కోటిలింగాల ఎ రిపోర్ట్‌ ఆన్‌ ఎక్స్‌కావేషన్స్‌ (1979-83), 

డా. జె.కేదారేశ్వరి, జనరల్‌ ఎడిటర్‌, పురావస్తు & ప్రదర్శనశాలల శాఖ, ఆంధ్ర ప్రదేశ్‌ 

ప్రభుత్వము, హైదరాబాద్‌, 2006, పే.30 

ఐతరేయణ బ్రాహ్మణ, వా.1, పేజి. 18. 

చూడు. యజ్ఞాని, జి. 2012, పే.26. 

పురావస్తు పరిశోధక నివేదికలు ప్రచురితం కాలేదు-2006 

దంతపురం, ఏన్‌ ఎర్లీ బుద్ధిస్ట్‌ సైట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఆర్కియాలజీ & మ్యూజియమ్స్‌ 

డిపార్ట్‌మెంట్‌, హైదరాబాద్‌, 2002, పే.7. 


DO -౯ా. Ot 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 94 


10. 


11. 


12. 
13. 


14. 
15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22, 


2౨. 


24. 
25. 


రాజారాం సింగ్‌ ఠాకూర్‌ , ది ప్రి సాతవాహన ఆంధ్ర కింగ్స్‌ - ఎ (ఫెష్‌ స్టడి, జర్నల్‌ ఆఫ్‌ 
ఆర్కియాలజీ వా.॥! నెం. 2, 1995, సాతవాహన స్పెషల్‌, పే. 5-6. 

డా. కృష్ణశాస్త్రి, వి.వి., ది ప్రోటో అండ్‌ ఎర్లీ హిస్టారికల్‌ కల్చర్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర 
పురావస్తు & ప్రదర్శన శాలల శాఖ ప్రచురణ, 1984, పేజి. 123-129. 

క్రిండెల్‌, మెక్‌, జెడబ్యు, ఏన్షియంట్‌ ఇండియా ఏజ్‌ డిస్రైబ్ల్‌ బై మెగస్తనిస్‌ అండ్‌ అరియన్‌ 
చక్రవర్తి, చటర్జి అండ్‌ కం. కలకత్తా, 1926. 

రాజగోపాల్‌, ఎమ్‌.వి, ఎ.పి డిస్ట్రిక్ట్‌ గజిటీర్స్‌, కర్నూలు జిల్లా, 1974, పేజి. 31. 
యజ్ఞాని, జి., ది ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ దక్కన్‌, పార్ట్స్‌ |- ॥V, పురావస్తు & ప్రదర్శనశాలల శాఖ 
ప్రచురణ, హైదరాబాద్‌, 2012, పే. 68. 

రామచంద్రమూర్తి, ఎన్‌.ఎస్‌., పైదే, పే.28. 

విజ్ఞాన సర్వస్వం, సం.9, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఎడిటర్‌ వి. రామకృష్ణ, ప్రచురణ పొట్టి 
శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌, 2012, పేజి. 85. 

డా. రాజారెడ్డి, పి సూర్య నారాయణ, అన్‌ ఇన్‌(సైబ్డ్‌ కాయిన్స్‌ అఫ్‌ ఆంధ్ర, ది న్యూమిస్‌మాటిక్‌ 
సొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌, 1984, పే. 5-62. 

చూడు. డా. కృష్ణశాస్త్రివి.వి., 1983, పే.20. 

చూడు. డా. కృష్ణశాస్త్రివి.వి., 1983, పే. 243. 

డా.సుబ్రమణ్యం, వబీ., ప్రీ, ప్రోటో అండ్‌ ఎర్లీ హిస్టారిక్‌ కల్చర్స్‌ ఆఫ్‌ కృష్ణా తుంగభద్ర 
వ్యాలి, భారతీయ కళా ప్రకాశన్‌, ఢిల్లీ 1997, పే. 169-171. 

పరాశర్‌ సేన్‌, అలోక, స్మాల్‌ లొకాలిటీస్‌ అండ్‌ రైటింగ్‌ ఆఫ్‌ రీజినల్‌ హిస్టరీ, (ప్రెసిడెన్షియల్‌ 
అడ్రస్‌ ఎట్‌ ఎ.పి. హిస్టరీ కాంగ్రెస్‌, 20వ సెషన్‌, 1996, పే. 18. 

చూడు. రామచంద్రమూర్తి, ఎన్‌.ఎస్‌., 2006, పే. 21. 

చూడు. డా. కృష్ణశాస్త్రి, వి.వి, 1988, పే.241. 

ఏన్యువల్‌ ఎడ్మినిష్టేషన్‌ రిపోర్ట్‌ ఆఫ్‌ ఆర్మియాలజీ & మ్యూజియమ్స్‌ డిపార్ట్‌మెంట్‌, 
హైదరాబాద్‌, 1986, పే. 8. 

చూడు. డా. కృష్ణశాస్త్రి, వి.వి, 1983, పే.242. 

డా.సుబ్రమణ్యం, బి., నాగిరెడ్డి, రీసెంట్‌ డిస్మవరీ ఆఫ్‌ రోమన్‌ గోల్డ్‌ కాయిన్స్‌ ఇన్‌ ఎ.పి., 
2004, పే.2 


శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


సాతవాహన సామ్రాజ్య ప్రారంభ దశ 
- తెలంగాణా మూలాలు 


- డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్రి 
శాసన పరిశోధకులు 


సాతవాహనుల వంశానుక్రమణికను పరిపాలన కాలావధులను తెలుసుకోవడానికి 
కరదీపికలుగా సంభావింపబడుతున్న పౌరాణిక కథనాలలో ఏకరూపత లేకపోవడంవల్ల, 
సాతవాహన పరిపాలకులు, వారి కుటుంబ సభ్యులు జారీచేసిన శాసనాలలో తగినంత 
సమాచారం లభించకపోవడం వల్ల వీరి చరిత్రను పునారచించడానికి నాణేలు, ఇతర 
పురావస్తు ఆధారాలు ప్రధాన ఆకరాలుగా ఉపయోగపడుతున్నాయి. 

తెలంగాణాలో సాతవాహన పరిపాలకులకు సంబంధించిన శాసనాలు ఇప్పటి 
వరకు లభించకపోయినప్పటికీ ఈ ప్రాంతం సాతవాహనుల పరిపాలన తొలినాళ్ల నుండి 
వారి సామ్రాజ్యంలో భాగంగా ఉండిందనడానికి ఇక్కడ లభించిన వేలకొద్దీ నాణేలు 
సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మారేమండ రామారావుగారు 1953-58 మధ్యకాలంలో 
పరిశీలించిన 38,512 సాతవాహన నాణేలలో 37,959 తెలంగాణ ప్రాంతానికి 
చెందినవి." పురావస్తు శాఖలో 2011-12 మధ్యకాలంలో నేను పరిశీలించిన కరీంనగర్‌ 
జిల్లా నాణేలలో 14813 సాతవాహనులకు సంబంధించినవి. 1968-74 మధ్యకాలంలో 
పెద్దబంకూరు, 1975-77 మధ్యకాలంలో ధూళికట్ట, 1979-83 మధ్యకాలంలో 
కోటిలింగాలలలో రాష్ట్ర వురావస్తుశాఖ జరిపిన త్రవ్వకాలలో స్తరాలలోను, 
ఉపరితలంలోను లభించిన నాణేలు వీటికి అదనం. ఇవి కాక ఇంకా కొన్ని వేల 
సాతవాహన నాణేలు రాష్ట పురావస్తుశాఖ అధీనంలోను, నాణక సేకర్తలవద్ద ఉన్నట్లు 
సమాచారం. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 114 


పురావస్తు పరిశోధనలో ఉపరితల సేకరణలో లభించిన వాటికంటె త్రవ్వకాలలో 
భిన్న స్తరాలలో లభించిన వస్తుసముదాయం అందించే సాక్ష్యం బలమైనది. పైన పేర్మొన్న 
సాతవాహన స్థావరాలలో కోటిలింగాల త్రవ్వకాల నివేదిక తప్ప ఇతర స్థావరాల నివేదికలు 
ప్రచురితం కాలేదు. కాని ఆయా స్థావరాలలో పురావస్తు గవేషణలు, త్రవ్వకాలు జరిపిన 
గులాం యాజ్లాని,” వి. వి. కృష్ణ శాస్త్రి మొదలైనవారి రచనల వల్ల కొంత సమాచారం 
లభించడంతో పాటు మారేమండ రామారావు, వి. వి. మీరాసీ మొదలైన వారి వ్యాసాలు 
సాతవాహనుల చరిత్రకు సంబంధించిన కొన్ని నూతనాంశాలను వెలుగులోకి తెచ్చినాయి. 


వీటిలో మొదటగా ప్రస్తావించదగింది మెదక్‌ జిల్లా కొండాపూర్‌ త్రవ్వకాలలో 
లభించిన “సాతవాహనుడు అనే రాజు నాణెము”. * 


ఉపరితలం నుండి రెండు అడుగుల లోతులో లభించిన ఈ సీసపు నాణెం 
పత్రాకారంలో ఉంది. ఈ నాణేన్ని గురించి మారేమండ రామారావుగారు రెండు 
వ్యాసాలను," వి. వి. మిరాసీ గారు ఒక వ్యాసాన్ని ప్రచురించినారు. ఇటువంటివే 
మరి రెండు నాణేలు అప్పటికే వెలుగులోకి వచ్చినాయి. వీటిలో ఒకటి హైదారాబాద్‌ 
వాస్తవ్యుడైన హర్‌ మజ్‌కవుస్‌గారి నాణక సంచయం లోనిది. ఇది చతురస్రాకారంలో 
ఉన్న రాగి నాణెం. దీన్ని ఆయన వరంగల్లులో కొన్నారట. ఈ నాణేన్ని గురించి వి.వి. 
మిరాసీగారు వ్యాసాన్ని ప్రచురించినార.” ఇంకొక నాణం ఎస్‌.ఎ. జోగ్లేకర్‌గారి నాణక 
సంచయం లోనిది. దీన్ని ఆయన జెరంగాబాద్‌ లోని ఒక నాణక విక్రేత వద్ద కొన్నారు. 
ఇది కొంత దీర్భనతురస్రాకారంలో ఉన్న రాగి నాణెం. ఈ నాణేన్ని గురించి ఎస్‌. ఎ. 
జోగ్లేకర్‌, యం.జి. దీక్షిత్‌గార్లు సంయుక్తంగా ఒక వ్యాసాన్ని" కె. గోపాలాచారిగారు 
ఇంకొక వ్యాసాన్ని ప్రచురించినారు. ఈ నాణేలన్నింటిపై బొమ్మవైపు ఏనుగు, 
“సాదవాహని అనే అక్షరాలతో కూడిన లేఖనం, బొరుసువైపు ఉజ్జయినీ చిహ్నం 
ఉన్నాయి. 

ఈ నాణేలను జారీచేసిన రాజుపేరు 'సాదవాహను'డని, సాదవాహన -సాతవాహన 
రూపాంతరమని ఈ నాణేలను గురించి చర్చించిన వారందరూ అంగీకరించినారు. 
కాని సాతవాహన వంశంలో ఇతని స్థానాన్ని గురించి, ఇతని పరిపాలన కాలాన్ని 
గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేసినారు. పౌరాణిక పట్టికలలో “'సాదవాహనుడు” 
లేదా “సాతవాహనుడు” అనే రాజు ప్రస్తావన ఎక్కడా కనిపించదు. ప్రస్తుత చర్చనీయాలైన 
మూడు నాణేలలో కొండాపూర్‌ నాణెం తప్ప మిగిలిన రెండూ ఎక్కడ దొరికినాయో 
తెలియదు. కొండాపూర్‌ నాణెం త్రవ్వకాలలో లభించినప్పటికీ, అది దొరికిన స్తరాన్ని 
గురించి కానీ దానితోపాటు లభించిన ఇతర పురావస్తువులను గురించి కానీ వివరాలు 
తెలియవు. అందువల్ల ఈ నాణేల కాలాన్ని నిర్ణయించడానికి లిపిశాస్త్రమే ఆధారం. 


4 12 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


మిరాసీ గారు ప్రకటించిన నాణెంపైవున్న లేఖనం: 

రంజోసిరిసాదవాహ(నస) 

ఈ నాణెంపై ఉన్న అక్షరాలు నానేఘాటో శాసనాక్షరాల కంటె ప్రాచీనమైనవిగా 
కనిపిస్తున్నాయని, వంపులు తిరిగి ఎడమవైపుకు తిరిగివున్న 'ది, సమతలంగా ఇంకా 
మారని అడుగుభాగం కలిగిన *వి, పొడవు తగ్గిన నిలువు గీతతో కూడిన “హి,'రి 
కారం యొక్క పైభాగపు కుడివైపు కొంత దిగువన ఉన్న అనుస్వారం ప్రత్యేకంగా 
గమనింపదగినవని, ఈ లక్షణాలను బట్టి పై నాణెం దాదాపు క్రీ.పూ. మూడవ శతాబ్ది 
చివరి పాదానికి చెందినదిగా చెప్పవచ్చునని మిరాసీగారు అభిప్రాయపడినారు. ఈ 
సందర్భంలో ఆయన కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలను చేసినారు. అవి- 

1. కృష్ణుని కాలపు నాసిక్‌ శాసనంలో" వంశకర్తగా పేర్కొనబడిన సాదవాహనుడు, 
ఈ నాణేన్ని జారీచేసిన సాదవాహనుడు ఒకడే. 

. ఇతడు సిముక శాతవాహనునికి కొన్ని తరాల ముందు వాడు. 

3. ఈ నాణెం కాని, జోగ్రేకర్‌గారి వద్ద ఉన్న నాణెం కాని ఎక్కడ దొరికినాయో 
స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఇవి హైదారాబాద్‌ రాష్ట్ర మధ్యప్రాంతాలలో 
లభించినట్లు భావించవచ్చు. 

4. అందువల్ల సాతవాహనుడనే రాజు క్రీస్తుపూర్వం మూడవశతాబ్ది చివరి పాదంలో 
మధ్యదక్కన్‌ ప్రాంతాన్ని పరిపాలించినాడని, ఈ ప్రాంతమే శాతవాహన వంశపు 
మూలస్థానమని చెప్పవచ్చు. 

కొండపూర్‌ నాణంపై 1949లో ఆయన వ్రాసిన వ్యాసంలో ఆ నాణెం కొండపూర్‌లో 
లభించడాన్ని బట్టి పూర్వపు హైదరాబాద్‌ రాష్టం సాతవాహన వంశ స్థాపకుడైన ఇతని 
పరిపాలనలో ఉండిందని పునరుద్దాటించినారు. 

జోగ్లేకర్‌, దీక్షిత్‌ గార్లు ప్రకటించిన నాణెంపైవున్న లేఖనం: 


ఫోరం 


సదవహ 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 134 


ఇందులోని ద, హ, స రూపాలు నానేఘాట్‌ శాసనంలోని రూపాలతో 
సాన్నిహిత్యాన్ని కలిగివున్నాయని, వృత్తాకారపు “వి కారం దాదాపు మౌర్యుల కాలపు 
రూపాన్ని కలిగి ఉందని, అందువల్ల లిపిశాస్తాన్ని అనుసరించి ఈ నాణేన్ని క్రీ.పూ. 
రెండవ శతాబ్ది పూర్వార్థానికి చెందినదిగా చెప్పవచ్చునని జోగ్గెకర్‌ మరియు దీక్షిత్‌ 
గార్లు అభిప్రాయపడినారు. 

కృష్ణుని కాలపు నాసిక్‌ శాసనంలోను, నానేఘాట్‌ శాసనాలలోను 'ది ఎడమవైపు 
తెరిచి ఉంటుందని, “హి అడుగుభాగం గుండ్రంగా ఉంటుందని; ఈ నాణెపు లేఖనంలో 
“ది కుడివైపు తెరిచిఉందని, * “హి అడుగుభాగం కోణం తేలి ఉందని, అందువల్ల ఈ 
నాణెం నానేఘాట్‌ శాసనాలకు తర్వాతది అని, కాని వి అడుగుభాగం వంపు తిరిగి 
ఉన్నందువల్ల మరీ అంత తర్వాతిది కాదని, పౌరాణిక పట్టికలలో ఎనిమిదవ రాజుగా 
పేర్కొనబడిన ఆపీలకుడి నాణెం కంటె ఇది ప్రాచీనం కావచ్చునని గోపాలాచారిగారు 
అభిప్రాయపడినారు. 


మారేమండ రామారావుగారు తన వ్యాసంతో పాటుగా ప్రచురించిన నాణిపు 
ఛాయాచిత్రంలో స్పష్టత లోపించడంవల్ల దానిపైవున్న లేఖనం పూర్తిగా కనిపించడంలేదు. 
కనిపించినంతవరకు అందులోని అక్షరాలు: 


జరిరీర్ణ 


సాద వ హ (దీనిపైవున్న పూర్తి లేఖనం: 'రంజో సాదవాహన(స)) 


ఈ నాణేల లేఖనాలను గురించి, సాదవాహనుని కాలాన్ని గురించి, సాతవాహన 
వంశానుక్రమణికలో అతని స్థానాన్ని గురించి గోపాలాచారిగారు వెలువరించిన 
అభిప్రాయాలు బలహీనమైనవని, ఈ నాణెపు లేఖనంలోని అక్షరాలు నానేఘాట్‌, నాసిక్‌ 
శాసనాల అక్షరాలకు సమకాలికమైనవని నిస్సందేహంగా చెప్పవచ్చునని, ఇప్పటివరకు 
దొరికిన శాతవాహన రాజుల నాణేలలో ప్రాచీనాలైన వాటిమీది అక్షరాలకంటె ఈ 
నాణేల మీదివి బాగా ప్రాచీనమైనవిగా కనిపిస్తుండడం వల్ల ఈ నాణేలు నానేఘాట్‌ 
శాసనాల కంటె కొంచెం ముందరివి అని, వీటిని వేయించిన సాదవాహనుడనే ఈ 
రాజు (క్రీ.పూ.మూడవ శతాబ్ది మూడవపాదంలోని వాడని రామారావుగారు 
అభిప్రాయపడినారు. అంతేకాక ఈ నాణెం లభించిన కొండాపూర్‌లో నాలుగువేల 


4 14 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


సాతవాహన నాణేలు లభించడమేకాక వాటి మూసలు కూడా దొరకడం, ఇక్కడ 
సాతవాహనయుగంనాటి మహానగరపు ఆనవాళ్ళు ఉండడం కారణాలుగా ఈ నగరం 
సాదవాహనుని ఏలుబడిలో ఉండేది అని చెప్పడానికి ఏ ఆక్షేపణా ఉండజాలదు అని 
మిరాసీగారి ప్రతిపాదనకు ప్రోద్బలకంగా నిర్దిష్టమైన ప్రకటన చేసినారు. 

పూనాలోని దక్కన్‌ కళాశాలవారు 1954-56 మధ్యకాలంలో నెవాసాలో జరిపిన 
త్రవ్వకాలలో లభించిన 'సాతవాహని నామాంకితాలైన ఐదు నాణేలను, ప్రస్తుత నాణేలను 
ఆ కళాశాల ఆచార్యులు ఎస్‌. బి. దేవ్‌గారు తులనాత్మకంగా పరిశీలించినారు. * నెవాసా 
నాణేలలో ఒకటి బొమ్మవైపు ఎద్వ(?) బొరుసువైవు పూర్తిగా అరిగిపోయిన 
చతురస్రాకారంలో ఉన్న రాగి నాణెం. మిగిలిన నాలుగూ వృత్తాకారంలో ఉన్న సీసపు 
నాణేలు. వీటిలో రెండింటిపై బొమ్మవైపు ఎద్దు, బొరుసువైపు కంచెతోకూడిన చెట్టు. 
రెండింటిపై బొమ్మవైపు ఏనుగు, బొరుసువైపు కంచెతోకూడిన చెట్టు(?) ఉన్నాయి. 

నాణక లేఖనాల లిపినిబట్టి నెవాసా నాణేలను రెండు వర్గాలుగా విభజించవచ్చు. 
1. చతురస్రాకారపు నాణం. 


చతురస్రాకారపు నాణంపై ఉన్న లేఖనం: 


ఉత ౮4 


(సతవహన 


ఈ నాణెంపై ఉన్న లేఖనంలో సన్నని పొడవైన నిలువుగీతతోను, అర్భవృత్తాకారపు 
ముఖ్యభాగంతోను ఉన్న తి, వృత్తాకారపు ముఖ్యభాగంతోను సన్నని నిలువుగీతతోను 
ఉన్న “వి, పొడవైన నిలువుగీతతోను గుండ్రటి వంపుతోకూడిన అడుగుభాగం కలిగిన 
“హి-మౌర్యుల కాలపు లిపికి సన్నిహితమైన రూపాలను కలిగివున్నాయి. 


2. వర్తులాకారపు నాణేలు. 
వర్తులాకారపు నాణేలలో ఒకదానిపై ఉన్న లేఖనం: 


(hHoOrBbBNA్మABEvUV! 


రజో (సిరిసాతవాహని 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 154 


పొడవు తగ్గిన నిలువుగీతతోను, కిందికి వంపు తిరిగిన ముఖ్యభాగంతోను ఉన్న 
సి, కోణం తేలిన పైభాగం కలిగిన 'తి,పొడవు తగ్గిన నిలువుగీతతోను, వృత్తాకారపు 
ముఖ్యభాగంతోను ఉన్న 'వి-అనంతర దశను సూచిస్తున్నాయి. ఈ లక్షణాలను బట్టి 
చతురస్రాకారపు నాణేన్ని క్రీ.పూ. 2-8 శతాబ్దులకు చెందినదిగాను, తక్కిన వాటిని 
కొంత తరువాతి కాలానికి చెందినవిగాను చెప్పవచ్చు. 


నెవాసా త్రవ్వకాలలో 'సాతవాహని నాణేలతోపాటు ఆంఫోరా, మెగారియన్‌, 
రౌలెటెడ్‌ వంటి రోమన్‌ మృణ్మయ పాత్రలేవీ లభించలేదు. అందువల్ల ఈ నాణేలు 
క్రీ.పూ. మొదటి శతాబ్ది ప్రాంతం నుండి మొదలైన ఆంఫోరా కాలావధి కంటే ముందు 
నాటివని నిర్ధారించవచ్చు. 


మిరాసీ, దీక్షిత్‌లు ప్రచురించిన నాణేలతో పోల్చిచూస్తే పొట్టిగాను, మందంగాను 
ఉన్న నెవాసా నాణేలపై అక్షరాలు పరిణతిని కలిగి ఉన్నాయి. అందువల్ల క్రీ.పూ. 
మూడవ శతాబ్ది నుండి క్రీ. పూ. మొదటి శతాబ్ది వరకు ఉన్న దాదాపు మూడువందల 
సంవత్సరాల కాలవ్యవధిలో ఒకరికంటే ఎక్కువమంది 'సాతవాహని నామధేయులైన 
రాజులున్నట్లు భావించవచ్చు. ఈ క్రీ.పూ. మొదటి శతాబ్ది ఉత్తర కాలావధి సూచన 
నెవాసా త్రవ్వకాలలో లభించిన మృణ్మయ పాత్రలు అందిస్తున్న సాక్ష్యం ఆధారంగా 
చేయబడింది. 


తర్వాతి కాలంలో కోటిలింగాల త్రవ్వకాలలో కూడా సాతవాహనుని నాణేలు 
లభించినాయి.* ఈ నాణేలు క్రీపూ. మూడవ శతాబ్ది ఉత్తరార్థం నుండి క్రీ.పూ. 
మొదటి శతాబ్ది వరకు సాగిన మొదటి దశకు సంబంధించిన అన్ని స్తరాలలోనూ 
లభించినాయి. ఈ దశలోనే లేఖనాలున్న తొలితరం నాణేలు లభించినాయి. ఇవి 
శాతవాహన పూర్వయుగానికి చెందిన గోబద, నారన, కమవాయ, సమగోప అనే 
రాజులకు సంబంధించినవి. మూడు స్తరాలలో సమగోపుని నాణేలు, సాతవాహనుని 
నాణేలు కలిసి దొరకడం, సమగోపుని నాణేలపై ఉన్న స్వస్తిక, త్రిరత్న మొదలైన చిహ్నాలను 
సాతవాహనుడు తన తొలి నాణేలపై అనుకరించడం వల్ల సమగోపుని తరువాత 
సాతవాహనుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినాడని చెప్పవచ్చు. సమగోపుని నాణేలపై 
అధిముద్రించిన సాతవాహనుని నాణేలుకూడా ఇక్కడ లభించినాయి. అందువల్ల 
సాతవాహనుడు సమగోపుణ్సి జయించి ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడని 
భావించవచ్చు. 


4 16 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కోటిలింగాలలో లభించిన శాతవాహనుని నాణేలపై ఉన్న లేఖనాలు: 


రీ ౮ 


సాతవహి 


hve 


రిసాతవాహని 


రామచంద్రమూర్తిగారు, కోటిలింగాల నాణేలలో కనిపిస్తున్న సాతవాహన రాజులలో 
మొదటివాడైన ఇతడు ఆ వంశకర్తయైన సాతవాహనుడు కావచ్చునని అంగీకరిస్తూ 
లిపిని బట్టి ఈ నాణేలు క్రీ.పూ. మొదటి శతాబ్ది చివరిపాదానికి చెందినవిగా 
నిర్ణయించినారు. * 


ఈ నాణక లేఖనాలలో 'రి లోని పైకి వంపుతిరిగిన ఇకారపు గుడి, అడుగుభాగం 
చదునుదేరి కోణాకృతిని సంతరించుకుంటున్న 'వి, పరిణత దశను సూచిస్తూ నెవాసా 
నాణేలకంటె అర్వాచీనమైనవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల రామచంద్రమూర్తిగారు 
చేసిన కాలనిర్ణయం సమర్థనీయమే అని నా అభిప్రాయం. కాని, ఈ నాణేలు నెవాసా 
నాణేల వలెనే రోమన్‌ రౌలెటెడ్‌ పాత్రల సంస్కృతికి ముందటి దశకు సంబంధించినవి. 
అందువల్ల లిపిశాస్తం సూచిస్తున్న కాలానికంటె ఈ నాణేలు ప్రాచీనమైనవి కావచ్చు. 


ఇప్పటి వరకు లభించిన సాతవాహనుని నాణేలలో కొండాపూర్‌ తదితర 
ప్రాంతాలలో దొరికినవి ప్రాచీనమైనవి. కోటిలింగాల నాణేలు అర్వాచీనమైనవి. వీటి 
మధ్య గణనీయమైన కాలవ్యవధి ఉంది. ఈ కాలవ్యవధిలో ఒకరికంటె ఎక్కువ మంది 
సాతవాహనులున్నారన్న ఎస్‌.వి. దేవ్‌గారి సూచన అంగీకార యోగ్యమే. లిపిశాస్తాన్ని 
అనుసరించి మాత్రమేకాక ఇతర పురావస్తు ఆధారాల సమన్వయం కూడా ఉన్నందు 
వల్ల నానేఘాట్‌ శాసనాల ముందుకాలం నాటి సాతవాహనుని కాలం నుండి కోటిలింగాల 
నాణేల కాలం వరకు ఒకరి కంటె ఎక్కువ మంది సాతవాహనులు తెలంగాణ ప్రాంతాన్ని 
పరిపాలించినారని, వారిలో కొండాపూర్‌ నాణేలను జారీచేసిన సాతవాహనుడు 
మొదటివాడని, ఇతడే సాతవాహన వంశకర్త అని నిర్ణయించవచ్చు. 


ఇంతకూ కాణ్వ సుశర్మను ఓడించిన సిముకునికి పాటలీపుత్రమో, విదిశనో కాక 
ప్రతిష్టానం రాజధాని ఎందుకయ్యిందో చర్చ జరగనేలేదు. 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 1/74 


సూచికలు 


1. 


15. 


Ramarao, M.: Satavahana Coins in the Andhra Pradesh Govt.Museum, 
Govt. of Andhra Pradesh, Hyderabad, 1961. 


Yazdani, G.: Excavations at Kondapur - An Andhra Town (Cir. 200B.C. 
to 200 A. D.), ABORI, Vol.22, Pts. 3-4, July - October 1941. 


Krishna Sastry, V. V.: Proto and early historical cultures of Andhra 
Pradesh, Government of Andhra Pradesh, Hyderabad, 1983. 

ఈ పేరుతో మారేమండ రామారావు గారు భారతి 1949 నవంబర్‌ సంచికలో ఒక వ్యాసాన్ని 
ప్రచురించినారు. 

(ఇ Ramarao, M.: A New Coin of King 5262720202 from Kondapur, 
Numismatic Series, Hyderabad Museum, 1949. 

(ఎ) రామారావు, మారేమండ: సాతవాహనుడు అనే రాజుగారి నాణెము, భారతి, నవంబర్‌ 
1949. 

Mirashi, V.V.: JNSI, Vol.11, Pt.2, pp. 5 ff. 

Mirashi, V.V.: A Coin of King Satavahana, JNSI, Vol.7, Pts.1&2, 1945 
Joglekar, S.A and Moreshwar G. Diksht: A Unique Copper Coin of the 


King Siri Satavahana, Bulletin of the Deccan College and Research 
Institute, Vol.6, No.3, March 1945. 


Gopalachari, K.: Notes on Some Satavahana Coins, IHC, Vol.9, 1945, 
Annamalai Nagar. 


Buhler, G.: The Naneghat inscriptions; ASWL, Vol.5. 

Senart, E.: The inscriptions in the caves at Nasik, Ins. No.22, 1 
Vol.8, p.93 

గోపాలాచారిగారు ఎడమవైపుకు అని పొరపాటుగా పేర్కొన్నారు. 

Deo, S.B.: New Coins of King Satavahana, JNSI, Vol.22, 


Ramachandra Murthy, N.S.: Kotilingala Excavation Report, Depart- 
ment of Archaeology and Museums, Government of Andhra Pradesh, 
Hyderabad, 2006. 


ibid., p. 33. 


నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


సాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ 
రూప్యశా|స్త (Numismatics) దృష్టి కోణంలో తెలంగాణ చరిత్ర 


దా. డి. రాజారెడ్డి 
రూప్యశాస్త్రవేత్త 


తెలుగు అనువాదం : కె. సంపత్‌ రాజా రామ్‌ 


పరిచయం: 


సౌతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణా చరిత్ర నిర్మాణానికి 
నాణాలు ఎంతో ఉపకరిస్తాయి. ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈ జాతీయ 
సదస్సుకు నన్ను ఆహ్వానించిన తెలంగాణా సాహిత్య అకాడమికీ, వారధి అసోసియేషన్‌ 
వారికి నా కృతజ్ఞతలు. తెలంగాణా చరిత్ర సాతవాహనులకన్నా చాలా కాలం ముందే, 
చారిత్రకయుగ ప్రారంభంలో అస్మక జనపద రాజులతో ప్రారంభమైంది. తర్వాత 
నందులు, మౌర్యులు, కోటిలింగాల స్థానిక రాజులు తెలంగాణను పాలించారు. దక్కన్‌లో 
మౌర్యుల అనంతరం సాతవాహనులు అధికారంలోకి వచ్చారు. సాతవాహన 
సామ్రాజ్యానికి ముందున్న ఆంధ్రుల చరిత్ర అస్పష్టంగా ఉంది. ఆ చరిత్రను 
పరిష్కరించడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు అని ప్రొఫెసర్‌ శాస్త్రి 1946లో 
చెప్పాడు. ఆంధ్ర చారిత్రక పరిశోధన సంఘం (Andhra Historical Research Society) 
వారి జర్నల్‌లో ప్రఖ్యాత పండితులు దీక్షితార్‌ (1998), రాఘవాచార్యులు (1936), 
K .V. ఘలం(1998) మొదలైన వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇటువంటి 
నిరాశ ఈనాడు అవసరం లేదు. ఇటీవలి దశాబ్దాలలో తెలంగాణాలో దొరికిన స్థానిక 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 104 


పంచ్‌ మార్క్‌ నాణాలు(గుప్తా 1960), లిపిలేని(UninsCrIbed), పోత(6250 నాణాలు 
(రాజారెడ్డి & సూర్యనారాయణ రెడ్డి, 1984), కోటిలింగాల స్థానిక పాలకులు తొలిసారి 
జారి చేసిన లిఖిత (Inscribed) నాణాలు(శాగ్త్రి 1978; రాజారెడ్డి & సూర్య నారాయణ 
రెడ్డి 1987; రాజారెడ్డి 2012) అస్పష్టతను తొలగించి ప్రాచీన తెలంగాణా చరిత్ర 
నిర్మాణానికి ఉపకరిస్తాయి. కడపలో జరిగిన 81వ వార్షిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌లో 
తెలంగాణ ప్రాంతంలో సాతవాహనులకు పూర్వం ఉన్న నాణాల గురించి అధ్యక్షోపన్యాసం 


చేసాను. 


4 20 


తెలంగాణా రాష్ట్రం దేశంలో పిన్న వయసున్నదైనప్పటికి దానికి ప్రాచీన కాలం నుండి 
ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది. మెగస్తనిస్‌ (మెక్‌ క్రిండిల్‌ 1877, దాస్‌ గుప్తా 1913), 
అరియన్‌(దాస్‌ గుప్తా 1913), మొదటి ప్లీని(మర్బీ 1925), టాలెమీ(మెక్‌ క్రిండిల్‌ 
1885) మొదలైన గ్రీక్‌ పండితుల రచనలలో అస్మక జనపదం గురించి ప్రస్తావనలున్నాయి. 
హెలినిస్టిక్‌ పాలకుడు ఒకటవ సెల్యుకస్‌ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానాన్ని 
సందర్శించిన మెగస్తనిస్‌ (క్రీ పూ. 350-290) భారతదేశంలో కొంత కాలం నివసించి, 
నాలుగు భాగాలుగా “ఇండికిను రాశాడు. దీనిలో కొన్ని భాగాలే లభ్యం అవుతున్నాయి. 
ఇతర గ్రీకు రచయితలు భారతదేశం గురించి రాయడానికి మెగస్తనిస్‌ రచనలను ఆధారం 
చేసుకున్నారు. అరియన్‌(ప్లేవియస్‌ అరియనస్‌, క్రీ.శ. 180లో మరణం) రాసిన 'ఇండిక' 
గ్రంథానికి మెగస్తనిస్‌ రచనే ఆధారం. మొదటి ప్లీని(క్రీ.ఈ. 28 - 79) నాచురల్‌ హిస్టరీపై 
రాసిన సుప్రతిష్టమైన గ్రంథాలలో స్థానికంగా గంగ లేదా గౌతమిగంగగా పిలిచిన గోదావరి 
ప్రాంతపు అస్మగి తెగ గురించి ప్రస్తావన ఉంది. జైన సాహిత్యంలో అస్మక రాజధానిని 
పోతలి, పోతన, పోదన, పౌద్యన అని పిలిచారు. నిజామాబాదు జిల్లాలోని బోధన్‌గా ఈ 
పేరు ఇప్పుడు రూపాంతరం చెందింది. కాశీ(వారణాసి), అంగ(చంప), విదేహ(మిథిల), 
సౌవీర(రౌరుక), అవంతి (మహిసతి), కలింగ(దంతపుర) వంటి ఆరు ప్రాచీన రాజ్యాలు 
వాటి రాజధానులతో పాటు అస్మక జనపదం, దాని రాజధాని పోతనను కూడా పేర్మొనారు. 
అందుకే అస్మక ఒక శక్తిమంతమైన రాజ్యమని భావించవచ్చు(నీలకంఠ శాస్త్రి, 1950). 
క్రీ శ.2వ శతాబ్దిలో జీవించిన టాలెమీ భౌగోళికశాస్తానికి మార్గదర్శకంగా జియోగ్రాఫికాయ్‌ 
హి పెజెయిస్‌ (Geographike Hyphegesis) అనే గ్రంథాన్ని రాశాడు. టాలెమి అప్పటి 
వరకు తెలిసిన ప్రపంచాన్ని తన జియోగ్రఫీలో 8 సంపుటాలుగా సంకలనం చేశాడు. 
మొదటి సంపుటంలో అక్షాంశాలు, రేఖాంశాలతో స్థల నిర్దేశం చేసే ప్రపంచ పటం ఉ 
ంది.టాలెమీ భూమధ్యరేఖకి నమాంతరంగా గీసిన అక్షాంశాన్ని 0° వద్ద 
(క్రమాంకనం (Calibration) చేసి, ఉత్తర ధృవం వద్ద 90°క8ి చేర్చాడు. రేఖాంశం ఉత్తర 


శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


- పళ్చిమాలుగా 180°, కానరీ ద్వీపాల వద్ద 0°గా ఉంది. (ప్రస్తుత కొలతలను అనుసరించి 
టాలెమీ చేసిన గుర్తింపు కేవలం 7 తేడాతో ఉందని చెప్తారు. టాలెమీ జియోగ్రఫీని 
1885లో అనువాదం చేసిన జె.డబ్యు. మెక్‌ క్రిండిల్‌ అభిప్రాయంలో ట్రిగ్లిఫాన్‌ అనీ, 
ట్రిలింగా అని టాలెమీ పిలిచినది తెలంగాణానే. పర్షియన్‌ పండితుడు ఆల్‌-బెరూని 
(క్రీ.శ. 978-1048 ), తారిక్‌-ఇ-ఫెరిస్టె(ఫెరిస్టా పత్రాలు) గ్రంథాన్ని సంకలనం 
చేసిన మహమ్మద్‌ కాసిం హిందుషా (క్రీ.శ. 1570-1620), బర్హన్‌-ఇ-మాసిర్‌(క్రీ. శ. 
1591-1596)గ్రంథాన్ని సంకలనం చేసిన అలీబిన్‌ అజీజుల్ల తబాతబా వంటి ప్రసిద్ధ 
మధ్యయుగ ముస్లిం చరిత్రకారులు తమ రచనల్లో తెలంగాణ గురించి విసృతంగా 
ప్రస్తావించారు(అహ్మద్‌ 1983, టబ్రిగ్స్‌ 1989, కింగ్‌ 1899). మహమ్మద్‌ బిన్‌ 
తుగ్లక్‌ (క్రీ. శ. 1824-1351) పాలించిన 23 రాష్ట్రాలలో తెలింగా ఒక రాష్ట్రం(థామస్‌ 
1871. కాబట్టి తెలంగాణ ప్రాచీన కాలం నుండి ఒక ప్రత్యేకమైన అస్తిత్వంగా ఉంది. 
తెలంగాణ చరిత్ర సంక్షిప్త పరిచయం 
ఈ ప్రాంతంలో లభించే వాజ్మయ, శాసన, రూప్యశాస్త్ర (Numismatic) ఆధారాలతో 
అస్మక జనపదం నుండి కాకతీయుల వరకు గల తెలంగాణ చరిత్రను పునర్నిర్మించవచ్చు. 
గుప్తుల కాలంలో సంకలనం అయిన పురాణాలు తొలి వాజ్మయ ఆధారాలు. కొన్ని 
పురాణాలు క్రీ.శ. 1000 నాటికి సంకలనం అయ్యాయి. అయితే వాస్తవ సంఘటనలు 
జరిగిన చాలా కాలం తరువాత ఇవి సంకలనం అవడం వల్ల వీటిలో చాలా అవాస్తవాలూ, 
తప్పులు చేరాయి. ఈ ప్రాంతంలో లభ్యమైన అనేక శాసనాలను హైదరాబాదు రాష్ట్ర 
పురావస్తు శాఖ అధ్యయనం చేసినా మిగిలిన తెలంగాణ జిల్లాలలోని శాసనాల అధ్యయనం 
జరగలేదు. కాబట్టి నాటి శాసన ఆధారాల నుంచి ప్రస్తుతం లభించే సమాచారం 
అసంపూర్ణం. నాణాల నిక్షేపాలు, తవ్వకాలలో లభించిన నాణాలు, నదీ తలాలలో 
దొరికే నాణాలు, ఇంకా అరుదుగా దేవాలయాలలో భక్తులు సమర్పించే ప్రత్యేక నాణాలు 
తెలంగాణా చరిత్రకు ప్రాచీన రూప్యశాస్త్ర ఆధారాలు. హైదరాబాదులోని రాష్ట్ర మ్యూజియం 
1930 నుండి ఇప్పటి వరకు 685 నాణాల నిక్షేపాలను నమోదు చేసింది. ఈ ప్రాంతంలో 
నిర్వహించిన తవ్వకాలలో దొరికిన నాణాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. పెద్ద 
మొత్తంలో యాదృచ్చికంగా దొరికే నాణాలు (stray 600119) రూప్యశాగస్తజ్ఞుల వద్దకు చేరి 
జాతీయ, అంతర్జాతీయ రూప్యశాస్త్ర పత్రికల్లో ప్రచురితమైయ్యాయి. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 21 ¢ 


తొలి చారిత్రకయుగంలో అస్మక జనపదం నుండి తెలంగాణా చరిత్ర 
మొదలవుతుంది. అస్మకను(ప్రాకృత నామం అస్సక) బ్రాహ్మణ, జైన, బౌద్ధ వాజ్మయాలలో 
పేర్కొన్న ప్రాచీన భారతదేశపు పదహారు 'మహాజనపదా'లలో ఒకటిగా దాని భౌగోళిక 
స్థానాన్ని గుర్తించారు. శాసనాలు, నాణాల నుంచి లభించిన అదనపు సమాచారం, 
పురాణాలూ, ఇతర వాజ్మయ ఆధారాల నుంచి తీసిన సమాచారంతో తెలంగాణాను 
పాలించిన రాజవంశాల తాత్మాలిక జాబితాను తయారు చేయవచ్చు. తెలంగాణా చరిత్రకు 
రూప్యశాస్త్ర ఆధారాలు అస్మక జనపద కాలపు నాణాలతో మొదలై, కాకతీయుల నాణాలతో 
ముగుస్తాయి. ఇప్పటి వరకు దొరికిన నాణాలలో నేను కేవలం తెలంగాణా చరిత్ర 
పునర్నిర్మాణానికి ఉపకరించే వాటి గురించే ప్రస్తావిస్తాను. మిగతా ఆధారాల కన్నా 
నాణాల నుంచి ప్రత్యేకంగా కొంత ముఖ్యమైన చారిత్రక సమాచారం లభిస్తుంది. 
తెలంగాణాను పాలించిన ముఖ్యమైన వంశాలు: 

అస్మక జనపదం 

నంద వంశం 

మౌర్య వంశం 

శుంగులు, కణ్వులు - పురాణాల ఆధారంగా 

(తవ్వకాల, నాణాల నివేదికల వల్ల అస్పష్టత ఉంది) 

సాతవాహన వంశం 

ఇక్ష్వాకు వంశం 

వాకాటకులు (1) 

విష్ణుకుండిన వంశం 

చాళుక్యులు (బాదామి, కళ్యాణి, బోధన్‌, వేములవాడ, ముదిగొండ మొదలైన) 

రాష్ట్రకూట వంశం 

కాకతీయ వంశం 


1; అస్మక జనపద పంచ్‌ మార్క్‌ నాణాలు 


భారతీయ నాణాలలో పంచ్‌ మార్క్‌ నాణాలు అతి ప్రాచీనమైనవి. అవి క్రీ.పూ. 
6-7 శతాబ్దాలలో జారీ అయ్యాయి. తెలంగాణలో నిజామాబాద్‌ సరిహద్దులో ఉన్న 
మరాఠ్వాడ ప్రాంతంలో అస్మక జనపద నాణాలు లభించాయి. వాటిని పాటిల్‌(1991), 
మంగళమ్‌ & పాటిల్‌(1993)లు వివరించారు. ఈ నాణాలు (ప్రాచీన జనపద నాణాల 
లక్షణాలతో ఉన్నాయి. ఈ రాజుల వంశం చిహ్నం ఏనుగు. ఈ వంశ పాలకులలో 


422 నౌతవాపాగశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ప్రతి ఒక్కరికి ప్రత్యేక చిహ్నం ఉంది. అస్మకను పాలించిన అనేక మంది రాజులు 
మత్స్యపురాణం ప్రకారం మగధ పాలకులైన శిశునాగ వంశస్థుల సమకాలికులు(రావు 
1950). అస్మక జనపదానికి సంబంధించిన రెండు నాణాలు. ఒక వైపు మాత్రమే 
ముద్రితం అయి ఉన్నాయి. 





చిత్రం - 1 అస్మక జనపద రెండు వెండి నాణాల ముఖచిత్రాలు. ఈ నాణాలపై 
నాలుగు చిహ్నాలు ఉన్నాయి. వీటిలో రెండు చిహ్నాల నమూనా ఒకటే. ఇవి ఐదు కన్నా 
తక్కువ చిహ్నాలు కలిగి ఉండే విలక్షణమైన జనపద నాణాలు. మగధ, నంద, మౌర్య 
వంశాల పాలకుల “సామ్రాజ్య నాణాల (IMperial 0019) సాధారణ లక్షణాలైన 
సూర్యుడు, ఆరు చేతుల చిహ్నాలు వీటిపై లేవు. ఏనుగు అనేది అస్మక జనపద నాణాలపై 
ఉండే ముఖ్యమైన, వంశ చిహ్నం. దీనితో పాటు వృక్ష చిహ్నం కూడా ఉంది. ఏనుగు 
ముఖం ఎడమ వైపు ఉంది. ఒక నాణెం మీద ఉన్న ఏనుగు మీద కుడి వైపు ఒక 
బిందువు ఉంది. రెండవ నాణెం మీద ఆ బిందువు లేదు. అందుకే ఇవి ఒకే వంశానికి 
చెందిన ఇద్దరు వేరువేరు రాజుల నాణాలు. 


2. మౌర్యులకు ముందున్న నంద వంశ సామ్రాజ్య (1౧062) పంచ్‌ మార్క్‌ నాణం 
(చిత్రం - 2) 


Pm 








చిత్రం - 2: ఈ వెండి నాణం ముందు భాగంలో ఐదు చిహ్నాలు సూర్యుడు, 
ఆరు చేతుల చిహ్నం, కుడివైపు ముఖం ఉన్న ఎద్దు, ఒకదాని పైకి ఒకటి వచ్చిన రెండు 
చిహ్నాలు ఉన్నాయి. ఐదు చిహ్నాలు, సూర్యుడు, ఆరుచేతుల చిహ్నం ఉండటాన్ని బట్టి 


శాతవావాథుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 23 4 


ఈ నాణాన్ని సామ్రాజ్య(ఇంపీరియల్‌) పంచ్‌ మార్క్‌ నాణెంగా గుర్తించవచ్చు. మూడు 
కమానుల కొండ చిహ్నం ఈ నాణెంపై లేక పోవడం వల్ల కూడా దీనిని మౌర్యుల 
పూర్వపు నాణంగా గుర్తించవచ్చు. మౌర్యనాణాల ప్రత్యేక చిహ్నమైన మూడు కమానుల 
కొండ నాణం వెనుక వైపు ఉంది. మౌర్యులు ఈ నాణాన్ని ప్రతి చిహ్నం(Counter 
Mark) చేశారు. కోటిలింగాల తవ్వకాలలో దొరికిన 420 నాణాలలో ఎక్కువ శాతం 
ఈ రకమైనవి ఉన్నాయి. తెలంగాణలో నందవంశ పాలన ఉందని దీనివల్ల తెలుస్తుంది. 
నందులు అస్మకతో పాటు, అనేక ప్రాంతాలను జయించారని పురాణాలు ప్రస్తావిస్తాయి. 


8 . మౌర్యుల సామ్రాజ్య (ఇంపీరియల్‌) పంచ్‌ మార్క్‌ నాణాలు (చిత్రం - 8) 





చిత్రం - శి: సూర్యుడు, ఆరు చేతుల చిహ్నం, మూడు కమానుల కొండ, ఇతర 
చిహ్నాల మీద నెలవంక చివ్నాం ఉన్న వెండి వంచ్‌ మార్క్‌ నాణవు 
ముందుభాగం (0bV౭r5౭). ఇది మౌర్యుల ప్రత్యేక పంచ్‌ మార్క్‌ నాణం(గుప్తా 1960). 
నాణం వెనుక వైపు ఖాళీ. తెలంగాణలో పెద్ద మొత్తంలో దొరికిన మౌర్యుల వెండి 
పంచ్‌ మార్క్‌ నాణాలు, లిపిలేని(0910301066) రాగి నాణాలు ఈ ప్రాంతంలో వారి 
పాలనను తెలియజేస్తాయి. మౌర్యులు కళింగ యుద్దం లాంటి పెద్ద యుద్ధం 
చేయకపోయినా నందుల అనంతరం ఈ ప్రాంతాన్ని పాలించారు. 


సాతవాహనులు ప్రతి హం (Counter Mark) చేసిన మౌర్య నాణాలు (రాజారెడ్డి 2016) 


పూర్వ పాలకుల నాణాలను తరువాత వచ్చిన రాజులు ప్రతిచిహ్నం (6032121 
Mark) చేయడం ప్రాచీన భారతదేశంలో అలవాటుగా ఉండేది. అందుకు ఉత్తమ 
ఉదాహరణ జోగల్‌తంబిలో దొరికిన 13,000 పై చిలుకు నాణాలు. పశ్చిమ క్షాత్రప 
పాలకుడైన నహపన వేసిన ఈ నాణాలపై గౌతమిపుత్ర సాతకర్ణి తన చిహ్నాలను 
ముద్రించాడు. 


ఒక ఇంపీరియల్‌ రకం పంచ్‌ మార్క్‌ నాణం, మౌర్యులు పోతపోసిన ఒక రాగి 
నాణం, ఏనుగు చిహ్నం ఉన్న చిముక సాతకర్ణి నాణం(రెడ్డి, 2016; చిత్రాలు 4ఎ, 


424 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


4బి) కింద చిత్రాలలో ఉన్నాయి. శర్మ(1992) ప్రకారం తవ్వకాలలో మౌర్యకాలపు 
పొరల తరువాత ఉన్నవి సాతవాహనుల పొరలు. శుంగుల, కణ్వుల నాణాలు 
తెలంగాణలో దొరకకపోవడం గమనించవచ్చు. 





(చిత్రం -4ఎ) (చిత్రం -4బి) 


చిత్రాలు 4ఎ, 4వబి: ఎడమ వైపున ఇంపీరియల్‌ పంచ్‌ మార్క్‌ నాణిం, కుడి 
వైపున పోత పోసిన రాగి నాణెం. ఈ రెండిటిని ఏనుగు చిహ్నంతో సాతవాహనులు 
(ప్రతిచిహ్నం (Counter Mark) చేశారు. మౌర్యుల తర్వాత సాతవాహనుల పాలన వచ్చిందని 
ఇవి నిరూపిస్తాయి. 


చిత్రం - 4ఎ (ఎడమ వైపున ఉన్నది): ముందువైపు(0b౪౭r5౭) ఉన్న ఐదు చిహ్నాలు 
- సూర్యుడు, ఆరు చేతుల చిహ్నం, వృక్షం, కుడి వైపు చూస్తున్న ఎద్దు, ఆ దిశలోనే 
చూస్తున్న ఏనుగు. ఇది పంచ్‌ మార్క్‌ చేసిన ఇంపీరియల్‌ రకం నాణెం అని ఈ 
చిహ్నాల వల్ల తెలుస్తుంది. ఈ నాణానికి వెనక వైవున లావుపాటి (6014) 
ప్రతిచిహ్నం (Counter Mark) అయిన ఏనుగు ఎడమవైపు తిరిగి ఉంది. దక్కన్‌లో మౌర్యుల 
అనంతరం సాతవాహనులు అధికారంలోకి వచ్చారు. సాతవాహన వంశ స్థాపకుని 
అన్ని నాణాలు ఏనుగు చిహ్నాన్ని కలిగి ఉన్నాయి. సాతవాహనులకు ముందు 
కోటిలింగాలను పాలించిన ఏ రాజు కూడా తమ నాణాలపై ఏనుగు చిహ్నం వేయలేదు. 
ప్రతిచి హాం (Counter Mark) చేయడం అనేది ప్రాచీన భారతదేశంలో సర్వసాధారణం. 
పూర్వపు రాజులు వేసిన నాణాలను, వారిని జయించిన లేదా వారి తర్వాత వచ్చిన 
రాజులు ప్రతి చిహ్నం (Counter Mark) చేసారు. 


చిత్రం -4బి (కుడి వైపున ఉన్నది): మూడు కమానుల కొండ, దాని మీద 
నెలవంక ఉంది. ఇది మౌర్యుల చిహ్నంగా పరిగణిస్తారు. ఈ నాణాన్ని సాతవాహనులు 
ఏనుగు చిహ్నంతో ప్రతి d5ం0(Counter Mark) చేశారు. 


4. కోటిలింగాలలో దొరికిన గోబద నాణెం (చిత్రం - 5) 
కోటిలింగాలలో దొరికిన విభిన్న రకాల నాణాలు ఇప్పటికీ అపరిష్కతం. 
లిపిలేని (UninsCribed) పంచ్‌ మార్క్‌ నాణాలు, లిపిలేని (UninsCribed) పోత నాణాలు, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 25 ఖీ 


లిపి ఉన్న(10301006) పూర్వ సాతవాహన, సాతవాహనుల నాణాలు వీటిలో ఉన్నాయి. 
మహాతలవర, మహాసేనాపతి, మహారతి వంటి అధికారులు వేయించిన నాణాలు కూడా 


ఉన్నాయి. 





చిత్రం - 5: ఇది కోటిలింగాలలో దొరికిన ఒక రాగి నాణెం (రెడ్డి & రెడ్డి 
1987). దీని ముఖం(0bVer5౭) మధ్యలో ఉన్న లావుపాటి లెజెండ్‌ (Legend) రానో 
గోబద. కమానుల కొండ (arched 1110), ఎద్దు, ఇతర చిహ్నాలు ఉన్నాయి. వెనుకవైపు 
ఖాళీగా ఉన్న నాణాలు పూర్వ కాలానికి చెందినవి. సాతవాహనుల పూర్వం కోటిలింగాలను 
పాలించిన ఏ రాజులు కూడా వెనుక ఖాలీగా ఉన్న నాణాలు వేయలేదు. కోటిలింగాల 
నుంచి అలాంటి నాణాలు వేయడానికి గోబద ప్రథముడు. ప్రాచీన భారతదేశ నాణాల 
పరిణామక్రమంలో పంచ్‌ మార్క్‌ నాణాలు మొదటివి. వీటి తర్వాత వచ్చినవి లిపిలేని 
పోత నాణాలు(౮౩5t ౧0in5). నాలుగైదు వందల సంవత్సరాల పాటు చలామణిలో ఉ 
న్న ఈ రెండు రకాల నాణాల మీద పాలకుడిని, అతని వంశనామాన్ని తెలియజేసే 
లెజెండ్స్‌ లేవు. నాణాల మీద తన పేరు ముద్రించిన మొదటి కోటిలింగాల పాలకుడు 
గోబద. అతని తరువాత నారన, కంవాయాస, సిరివాయస, సామగోపుడు కూడా 
నాణాల మీద తమ పేర్లను ముద్రించారు. ప్రాచీన వాజ్మయంలో ఈ రాజుల ప్రస్తావన 
లేదు. గోబద దక్కన్‌, దక్షిణ భారతదేశ పాలకులలో తన పేరుతో నాణాలను జారీ 
చేసిన మొదటి రాజు. దేశంలో నాణాల మీద తనపేరును ముద్రించిన తొలి రాజు 
కూడా గోబదే అయి ఉండవచ్చు. ఈ నాణాల వల్ల తెలంగాణలో సాతవాహనులకు 
ముందు స్థానిక పాలకులు ఉన్నారని తెలుస్తుంది. 


5. కోటిలింగాల సామగోపుని నాణెం (చిత్రం - 6) 


చిత్రం 6: రానో సామగోప లెజెండ్‌ ఉన్న సామగోపుని 
నాణెం ముఖచిత్రం. కమానుల కొండ, వాటి లోపల బిందువులు, 
కంచె లోపల వృక్షం, ధనుస్సు, బాణం, ఆరు చేతులతో ఉన్న 
బిందువు దీనిపై ఉన్నాయి. కోటిలింగాలలోనే కాకుండా, దక్కన్‌ 
లోని ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అతని నాణాలు 





426 శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 


దొరుకుతున్నాయి. కాబట్టి సామగోపుడు ఎక్కువ కాలం విసృత భూభాగాన్ని పాలించాడని 
చెప్పవచ్చు. రూప్యశాస్త్ర ఆధారాలను అనుసరించి అతని తర్వాత వచ్చిన పాలకుడు 
“చిముక సాతవహనుడు” సాతవాహనులు తమను తాము ఎల్లప్పుడూ భృత్యులుగా, 
సేవకులుగా పిలుచుకున్నారు. వీరి యజమాని సామగోపుడు అయి ఉండొచ్చు. చిముకుడు 
ఎవరి తర్వాత అధికారంలోకి వచ్చాడనే ప్రస్తావన పురాణాలు, ఇతర వాజ్మయాలలో 
లేదు. నాణాలు మాత్రమే ఆ సమాచారాన్ని అందిస్తున్నాయి. 


6. సాతవాహనులు (ప్రతి చిహ్నం(c0unter mark) చేసిన సామగోపుని నాణాలు 
(చిత్రం - 7 





చిత్రం 7: లెజెండ్‌ ఉన్న సామగోపుని నాణం ముందు భాగం. మధ్యలో రానో 
సామగోప, కంచెలో వృక్షం, ఎడమవైపు ముఖం ఉన్న ఎద్దు, ధనుస్సు, బాణం, 
ఉజ్జయిని అని పిలిచే లావుపాటి ప్రతిచిహ్నం (C0॥౧terMan. ప్రతి సాతవాహన నాణెం 
మీద ఉజ్జయిని చిహ్నం తప్పకుండా ఉంటుంది. ఈ చిహ్నానికి అర్థం తెలియదు. 
సామగోపుని ప్రతి నాణెం వెనుక ఉండే 'నందిపాది చిహ్నం ఈ నాణెం వెనుక కూడా 
ఉంది. చిముకునికి ముందు పాలకుడు ఎవరన్నది పురాణాలూ ఇతర వాజ్మయ ఆధారాలు 
ప్రస్తావించలేదు. చిముకుడు ఓడించిన ఆఖరి కణ్వ పాలకుడు శిశురామన్‌ గురించే 
పురాణాలు ప్రస్తావించాయి. చిముకుడు సామగోపుని అనంతరం రాజయ్యాడు. అతను 
తన రాజ్యాన్ని విస్తరించి, క్రమంగా బలవంతుడై, ఉత్తర భారతంలో శక్తిమంతుడైన 
కణ్వ పాలకుడిని ఓడించి ఉండాలి. 





చిత్రం 8: రానో సాతవాహన లెజెండ్‌ని కలిగి, ఉజ్జయిని చిహ్నంతో 
ప్రతిచిహ్నమైన (Counter Mark) సామగోపుని నాణెం. సామగోపుని నాణాల వెనుక 
ప్రత్యేకంగా ఉండే 'నందిపాది చిహ్నం ఈ నాణెం వెనుక కూడా ఉంది. సామగోపుని 
తరువాత చిముకుడు అధికారంలోకి వచ్చాడనడానికి ఈ నాణమే రుజువు. 


శాతవావాథుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 27€ 


సాతవాహన చరిత్రకు నాణాల తోడ్పాటు: 


సాతవాహనుల ప్రతీ నాణెం, ప్రతీ శాసనం మీద ఆ వంశం పేరు, రాజుల పేర్లు 
'సా' ఉచ్చారణతో కనిపిస్తాయి. కానీ ప్రతీ ఒకరు ఈ వంశాన్ని సాతవాహనకి బదులుగా 
'శాతవాహని అనీ ఆ వంశ రాజులలో కొందరిని 'సాతకర్ణి బదులుగా శాతకర్ణి అని 
పిలుస్తున్నారు. ఇకనుంచైనా వీటిని సాతవాహన, సాతకర్ణి అని వ్యవహరించాలి. 


భారతదేశాన్ని పాలించిన అతిగొప్ప వంశాలలో ఈ వంశం ఒకటి. దక్కన్‌ 
ప్రాంతాన్ని పాలించిన సాతవాహనులు సాంచి స్థూపం, అమరావతి స్థూపం, పశ్చిమ 
భారతదేశంలో గుహాలయాల వంటి గొప్ప కళాఖండాలను నిర్మించారు. కళలకు, శిల్పానికి 
వారు అందించిన ప్రోత్సాహానికి ఇవి నిదర్శనాలు. వారి కాలంలో 3-4 శతాబ్దాల 
పాటు వర్ధిల్లిన శిల్ప సాంప్రదాయానికి గోలి స్టూపాలు, జగ్గయ్యపేట, అమరావతి, 
నాగార్జునకొండ లాంటి ప్రదేశాలు ఉదాహరణలు. సాతవాహనుల గురించి ఎన్నో 
వివాదాలు ఈనాటికీ పరిష్కారం కాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ వివాదాలకు 
సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 


సాతవాహనులు ఎవరు? వారి నాణాలూ, శాసనాలూ ఎక్కడా సాతవాహనులను 
ఆంధ్రులని ప్రస్తావించలేదు. ప్రాచీన రాజవంశాలను ప్రస్తావించిన ఐదు పురాణాలు 
మాత్రమే వీరిని ఆంధ్రులు అని పేర్కొన్నాయి. ఎక్కువ పురాణాలు క్రీ. శ.400-1000 
మధ్యకాలంలో, మరికొన్ని కీ.శ. 1600లో సంకలనం అయ్యాయి. వాస్తవానికి హాథిగుంఫా 
వంటి సమకాలీన శాసనాలలో వారిని ఆంధ్రులు అని కాకుండా 'సాతవాహనులు’ అని 
సంబోధించారు. 


మరో ప్రశ్న వారి పాలన ఎప్పుడు మొదలైంది? క్రీ.పూ. 280లోనా? లేక క్రీ.పూ. 
మొదటి శతాబ్దం మూడవ పాదంలోనా? వారి పాలన క్రీ.శ. 280 ప్రాంతాల్లో అంతం 
అయిందని అంగీకరిస్తారు. 

మూడో ప్రశ వారి పాలన ఎంతకాలం పాటు కొనసాగింది? 456 నుంచి 
460 సంవత్సరాలా? లేక అంతకన్నా తక్కువ కాలమా? 

నాలుగవ ప్రశ్న, సాతవాహన వంశ పాలకులు ఎందరు? ముప్పై మంది 
పాలకులను మత్స్య పురాణం పేర్కొంటుంది. తర్గాల (Taha వంటి చోట్ల దారికిన 
నాణిపు నిక్షేపాల ఆధారంగా వీరు ముప్పై కన్నా ఎక్కువ మంది పాలకులని తెలుస్తుంది. 
వారిని పురాణాలు ప్రస్తావించలేదు. 

ఐదవ ప్రశ్చ చిముక సాతవాహనుడు కేవలం నాణాల ప్రకారం మొదటి పాలకుడా 
లేక అతను వంశ స్థాపకుడు కూడానా? 


428 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఆరవ ప్రశ్న వారి పరిపాలన ఎక్కడ మొదలైంది? కోస్తాంధ్ర, విదర్భ, పశ్చిమ 
మహారాష్ట్ర తెలంగాణలలో ఎక్కడ? 

మరొక ముఖ్యమైన ప్రశ్న, దక్కన్‌ పాలకులు ఎందుకు సీసాన్ని(1.6260) నాణాల 
తయారికి ఎక్కువగా వాడారు? సాతవాహన నాణాల పై, ముఖ్యంగా కోటిలింగాల 
దగ్గర దొరికిన నాణాలపై జరిగిన అధ్యయనాలు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు 
చెప్తాయి. 
సాతవాహనుల గురించి వచ్చిన వివాదాలలో పరిష్కారమైన వాటి జాబితా(రెడ్డి 2015): 


1. సాతవాహనులు, ఆంధ్రులు ఒక్కరే: పురాణాలలో ఉన్న రాజుల పేర్లు, 
శాసనాలు, నాణాలపై దొరికిన సాతవాహన రాజుల పేర్లు ఒక్కటవ్వడం వల్ల 
సాతవాహనులు, ఆంధ్రులు ఒక్కరేనని భావించవచ్చు. 


2. సాతవాహన మొదటి రాజు సరైన పేరు: పురాణాలు సిసుక, సింధుక, ఛిస్మక, 
సూద్రక, బలిహితగా వేర్వేరు పేర్లతో పిలిచిన రాజు చిముకుడు. నానేఘాట్‌ శాసనం 
సిముకుడిని సాతవాహన కులం వాడైన రానో సిముక సాతవాహనగా ప్రస్తావిస్తుంది. 
ఇతని పరిపాలన అనంతరం కొన్ని దశాబ్దాల తరువాత ఈ శాసనం వేసినా నాణాలు 
మాత్రం ఇతని కాలంలో జారి అయినవే. కాబట్టి చిముక పేరు సరైనది (చిత్రం. 9). 





చిత్రం 9: చిముక సాతవాహనుని రెండు నాణాల లెజెండ్‌లు. ఎడమవైపు నాణంలో 
చిముక సాతవాహ. కుడివైపున ఉన్న నాణెంలో రానో సిరి చిముక సాతవాహ. కుడివైపు 
ఉన్న నాణంపై ఉన్న లెజెండ్‌ చిముక సాతవాహనపై వచ్చిన వివాదాలన్నిటికి 
సమాధానంగా నిలుస్తుంది. సాతవాహ ఎవరో కాదు చిముకుడే. 


8. నాణాలు పేర్కొనే సాతవాహన రాజు ఎవరు? 


మత్స్య, వాయు, విష్ణు బ్రహ్మాండ, భాగవత పురాణాలు సాతవాహన రాజుల 
వంశావళినీ, కాలక్రమాన్ని ప్రస్తావిస్తాయి. పురాణాలు చెప్పే రాజుల పేర్లు, వారి సంఖ్యా, 
పాలించిన సంవత్సరాలు భిన్నంగా ఉన్నాయి. అందరు రాజులు సాతవాహన కులానికి 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 29 4 


చెందిన వారని చెప్పినా, పురాణాల్లో సాతవాహన లేక సాదవాహన అనే పేరున్న 
రాజు కనిపించడు. నాణాల మీద కనిపించే సాతవాహన, చిముకుడు ఒకరే. కోటిలింగాల 
వద్ద దొరికిన చిముకుని నాణాలలో మూడు రకాలున్నాయి. రాజు సొంత పేరు సిరి 
చిముక అని ఉన్న నాణాలు, సిరి చిముక సాతవాహన అని ఉన్న నాణాలు, కేవలం 
సిరి సాతవాహన అని ఉన్న నాణాలు. ఈ అన్ని నాణాల ముందువైపు ఏనుగు చిహ్నం, 
వెనుక వైపు ఉజ్జయిని చిహ్నాలున్నాయి. చిముకుడు ప్రారంభంలో తన సొంత పేరుతో 
నాణాలను జారి చేసి, తర్వాత కాలంలో తన నాణాల మీద 'సాతవాహని అని 
ముద్రించాడు. ఈ వంశానికి చెందిన ఏ ఇతర రాజు తనను తాను 'సాతవాహని అని 
పిలుచుకోలేదు. కోటిలింగాలలో దొరికిన చిముకుని నాణాలు ఎక్కువ భాగం ముద్రణా 
స్థితి(0411 Conditi0nలో ఉండటంతో ఈ నాణాలు స్వల్పకాలం కోసం జారి అయినట్టు 
తెలుస్తుంది. సాదవాహన లేక సాతవాహన నాణాలు కేవలం కోటిలింగాలలోనే కాకుండా 
ధూళికట్ట, పెద్దబంకూర్‌, కొండాపూర్‌, వరంగల్‌, మహారాష్ట్రలోని బెరంగాబాద్‌, నెవాస, 
జున్నూర్‌, ఇతర ప్రాంతాలలో దొరికాయి. 


4. తెలంగాణాలోని కోటిలింగాల-సాతవాహనుల జన్మస్థానమా? వారి పాలన 
ప్రారంభమైన ప్రదేశమా? 


చిముకుని నాణాలు కోటిలింగాలలో లభించక ముందు సాతవాహనులు ఎక్కడ 
నుండి ప్రారంభమయ్యారనే దానిపై పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. 
శ్రీకాకుళం(స్మిత్‌ 1902), బెళ్ళారి(శుక్తంకర్‌ 1918), విదర్భ(మిరాశి 1941), 
తెలంగాణ(రామారావు 1961, శాస్తి 1997), కోస్తాంధ్ర(భండార్మర్‌ 1895), 
మహారాష్ట్రలోని కొన్ని ప్రదేశాలు రేచౌధురి 1953, భండారే 1998) అని వివిధ రకాలుగా 
భావించారు. సాతవాహన నాణాలు 1830 నుంచే దొరికినా మొదటి పాలకుడు చిముకుని 
నాణాలు కేవలం తెలంగాణలోని కోటిలింగాలలో లభించాయి. కోస్తాంధ్ర ప్రాంతాలలో 
తొలి సాతవాహన పాలకుల నాణాలు ఏవి దొరకలేదు(రాప్పన్‌ 1908). సాతవాహన 
వంశపు తొలి పాలకుని నాణాలు కోటిలింగాలలోనే కాకుండా తెలంగాణలోని 
పెద్దబంకూర్‌, ధూళికట్ట, కొండాపూర్‌ వంటి సాతవాహన స్థావరాలలో కూడా దొరికాయి. 
ఇది సాతవాహనుల పాలన తెలంగాణలోనే ప్రారంభమైందనే విషయాన్ని నిర్ధారిస్తుంది. 
రామారావు(1961) హైదరాబాదు మ్యూజియంలోని ౩8,512 సాతవాహన నాణాలనూ, 
మద్రాస్‌ మ్యూజియంలోని 6,000 సాతవాహన నాణాలను అధ్యయనం చేసి 
సాతవాహనుల పాలన తెలంగాణలో ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. కోస్తాంధ్రలో 


+430 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


దొరికిన సాతవాహన నాణాలు గౌతమిపుత్ర సాతకర్ణితో మొదలయ్యే తరువాతి 
సాతవాహన రాజులకు చెందినవని రాప్పన్‌(1908) నివేదించాడు. ఈ వంశానికి చెందిన 
కడపటి రాజుల రాజధాని ఆంధ్ర ప్రాంతంలోని అమరావతి లేక ధానకటక. 


5. పురాణాలలో పేర్కొన్న సాతవాహన రాజుల జాబితా అసంపూర్ణం : 


వాయు, బ్రహ్మాండ, భాగవత, విష్ణు, మత్స్య అనే ఐదు పురాణాలు సాతవాహనుల 
రాజుల పేర్లను పేర్కొన్నాయి. వాటిలో కొన్ని వారి పాలన కాలక్రమాన్ని తెలిపాయి. 
మత్స్య పురాణం 29 రాజుల పేర్లను పేర్కొని వారు 4481/2 సంవత్సరాల పాలించారని 
తెలిపింది. సాతవాహాన రాజుల వివరాలు అందించిన పురాణాల్లో ఈ పురాణం 
ప్రముఖమైంది(రావు 1950). సాతవాహన నాణాల గురించి మొదటి పుస్తాకాన్ని రాష్సన్‌ 
రాశాడు. పురాణాలు పేర్మొనని రుద్ర సాతకర్ణి గురించి ఆయన తెలిపాడు. మహారాష్ట్రలోని 
అకోలా జిల్లా తర్షలాలో దొరికిన సాతవాహన నాణాల భారీ నిక్షేపంలో పురాణాలు 
ప్రస్తావించని కుంభ సాతకర్ణి, కర్ణ సాతకర్ణి, శక సాతకర్ణిల నాణాలు దొరికాయి. 
ఇంకా గౌతమి పుత్ర సాతకర్ణి మొదలుకొని ఈ వంశ రాజులందరి నాణాలు కూడా 
ఇందులో ఉన్నాయి. దీనివల్ల పురాణాలు ప్రస్తావించిన సాతవాహన రాజుల జాబితా 
అసంపూర్ణం అని తెలుస్తుంది. 

ఇంకా పురాణాలలో ప్రస్తావన లేని కౌశికిపుత్ర సాతకర్ణి నాణాలు కూడా దొరికాయి. 
రుద్ర సాతకర్ణి నాణాల గురించి ఇలియట్‌(1886), థామస్‌(1877), ర(1894), 
రాప్సన్‌(1908), హైదరాబాదు మ్యూజియం నుంచి రామారావు నివేదించారు. కౌశికి 
పుత్ర సాతకర్ణి నాణాలను గురించి మిరాశి(1947), మహేశ్వరి(1979), గోఖలే(1992), 
ఎబెల్స్‌(2014) వివిధ ఆధారాలను బట్టి నివేదించారు. పురాణాలలో పేర్మొనని రాజులు 
సామంతులనీ, వారి బిరుదులూ, పాలించిన రాష్ట్రాలు వారు ప్రధాన రాజ వంశానికి 
చెందిన వారని తెలియజేస్తాయని కొందరు వాదించారు. కాబట్టి పురాణాలలో పేర్శొన్న 
సాతవాహన రాజుల జాబితాను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. 
6. స్వాభావికంగా మాతృస్వామ్యమైన సాతవాహన కుటుంబం : 

నాణాల వల్ల సాతవాహనుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. 
సాతవాహన రాజులు కొంత మంది గౌతమీపుత్ర, వాసిస్టిపుత్ర, కౌశికిపుత్ర, 
హరితిపుత్రులుగా తమను తాము పిలుచుకోవడం వల్ల వారి కుటుంబం మాతృస్వామిక 
కుటుంబం అని భావించవచ్చు. గౌతమీపుత్ర సాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞ సాతకర్ణి, 
వాసిస్టిపుత్ర పులుమావి, వాసిస్టిపుత్ర సాతకర్ణి, వాసిస్టిపుత్ర శివశ్రీ పులుమావి, వాసిస్టిపుత్ర 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 31 4 


విజయ సాతకర్ణి, వాసిస్టిపుత్ర స్కంద సాతకర్ణి, కౌళికిపుత్ర సాతకర్ణి, హరితి పుత్ర 
సాతకర్ణి, మాధారిపుత్ర పులుమావి రాజులు తమ తల్లుల పేర్లను తమ పేర్లకు 
జతచేసుకున్నారు. 


7. సాతవాహన నాణాల భాష: 


సాతవాహన వెండి పోట్రెయిట్‌ నాణాల వెనుకవైపు ఉన్న ద్రవిడ తెలుగును 
మినహాయిస్తే వారి మిగతా నాణాల మీద బ్రాహ్మిలిపిలో ప్రాకృత భాష ఉంది. నాణాలపై 
ఉన్న ప్రాకృత పదాలు సిరి, రానో, వాసిస్తి, పుతస. వాటి సంస్కృత సమానార్థకాలు 
వరుసగా శ్రీ, రాజ్బో వాసిష్టి, పుత్రస్య. నాణాల మీద ఉన్న తిరు, అరహాకు, మకనాకు 
వంటి కొన్ని పదాలను పరిష్మరించాలి. చాల పదాలకు పోలిక ఉండటం వల్ల రెండు 
వేల సంవత్సరాల కిందట తెలుగు, తమిళం చాల దగ్గరి భాషలని తెలుస్తుంది. సాతవాహన 
పోట్రెయిట్‌ నాణాలు తమిళ దేశంలో ఎప్పుడు దొరకలేదు. కాని ప్రాథమిక లోహాలతో 
చేసిన నాణాలు కాంచీపురం, కారూర్‌, ఇతర ప్రదేశాలలో దొరికాయి. 


8 సాతవాహనులు, ఇతర దక్కన్‌ పాలకులు జారి చేసిన సీసపు (1620) నాణాలు: 


పీసము (162d) మనిషికి తెలిసిన ప్రాచీన లోహాలలో ఒకటి. నాణాల తయారీకి 
దీనిని అరుదుగా ఉపయోగించారు. ప్రాచీన దక్కన్‌ పాలకులైన సాతవాహనులు, 
ఇక్ష్వాకులు నీసాన్ని నాణాల తయారికి ప్రముఖంగా ఉపయోగించారు. 
లిపిలేని(100301066) నాణాల తయారీలో సీసాన్ని వాడడం మొదలై విష్ణుకుండినుల 
కాలం వరకు కొనసాగింది. దక్కన్‌లో దొరికిన లిపిలేని నాణాలలో ఎక్కువ శాతం 
సీసంతో తయారయినవి. హైదరాబాదు రాష్ట్ర మ్యూజియం క్యాబినెట్‌లో ఉన్న 38,512 
సాతవాహన నాణాలలో 21,529 నాణాలు సీసంతో తయరయినవే. చెన్నై మ్యూజియంలో 
ఉన్న 6,000 సాతవాహన నాణాలలో ఎక్కువ శాతం సీసం లేక(వెండి వంటి) పోటిన్‌ 
లోహంతో తయారైనయి. మిగతా ప్రాంతాలలో కూడా ఇటువంటి నాణాలే దొరికాయి. 
సాతవాహన అనంతర పాలకులైన ఇక్ష్వాకుల నాణాలన్నీ సీసంతో తయారైనవి. సీసంతో 
నాణాల తయారి, ముద్రణా పద్ధతి దక్కన్‌లో సుమారు వెయ్యి సంవత్సరాల పాటు 
కొనసాగింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ మంది ప్రాచీన పాలకులు మాతమే 
సీసాన్ని నాణాల తయారికి ఎంచుకున్నారు. 


సాతవాహనులు సీసాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ముడి స్‌సం ఎక్కడ నుంచి 
లభించేది? 


+432 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


సీసం 327° C వద్ద మాత్రమే కరుగుతుంది. పోతపోయడానికీ, వివిధ రకాలుగా 
వాడటానికీ సులువుగా ఉండటం, అత్యధిక సాంద్రత, ఆమ్లాల వల్ల పాడు కాని స్వభావం, 
గాలిలో, నీటిలో, భూమిలో చెదరని రసాయన స్థిరత్వం వంటి అసాధారణ లక్షణాలు 
ఈ లోహానికి ఉన్నాయి. అందుకే సాతవాహన పాలకులూ, వారికి ముందున్న పాలకులూ 
సీసాన్ని నాణాల తయారికి ఎంచుకున్నారు. 


ఈజిప్ట్‌ నుండి హిందూ మహా సముద్రం వరకు ఓడను నడిపిన ఒక గ్రీకు 
నావికుని దినచర్య గ్రంథమే(1.08 80019 పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ(ఆఫ్రికా ఖండపు 
ఈశాన్య ద్వీపకల్పం నుంచి అరేబియన్‌ ద్వీపకల్పం వరకు విస్తరించి ఉన్న సముద్రాన్ని ఎరిత్రియన్‌ 
సముద్రం అని పిలిచేవారు. పెరిప్లస్‌ అంటే నౌకాయానం అని అర్థం. - అను). ఇందులో 
భారతదేశపు పశ్చిమ తీరంలోని 'ముజురిస్‌ రేవు ద్వారా పశ్చిమ దేశాల నుండి ఈ 
దేశానికి సీసం దిగుమతి అయ్యేదని రచయిత పేర్కొన్నాడు. ఐరోపా నుంచి దిగుమతి 
చేసుకొన్న సీసాన్నే కాకుండా అగ్నిగుండాల, బండ్లమట్ట, జంగంరాజపల్లి నుంచీ, 
ఉత్తర భారతదేశంలోని జవర్‌ నుంచి లభ్యమైన ముడి సీసాన్ని సాతవాహనులు నాణాల 
తయారికి ఉపయోగించారు. సాతవాహనుల జన్మన్థానమైన తెలంగాణలో ప్రజలలో 
లోహశాస్త విజ్ఞానం అద్భుతంగా ఉండేది. వారు ఆవర్తని ప8న (Crucible Method) 
ఉపయోగించి మేలిరకం ఉక్కును తయారుచేయడమే కాకుండా ఆ కాలానికి 
అసాధారణమైన రీతిలో సీసాన్ని 99.3% వరకు శుద్ధి చేసేవారు. 


సాతవాహన వంశం గురించి కొనసాగుతున్న మరిన్ని వివాదాలు 
1. సాతవాహనుల పాలన కాల వ్యవధి : 


సాతవాహనులు ఎంత కాలం పాలించారనే విషయంపై చరిత్రకారులలో 
భిన్నాభిప్రాయలు ఉన్నాయి. కొంత మంది వాళ్ళు ఎక్కువ కాలం అధికారంలో 
ఉన్నారని, మరికొంత మంది వారు తక్కువ కాలం పాలించారని భావించారు (శాస్రి 
1982). పురాణాల్లో కూడా ఈ విషయంపైన భిన్నకథనాలున్నాయి. వీటి ప్రకారం 
సాతవాహనులు 44812 నుండి 27212 సంవత్సరాల వ్యవధిలో పాలించారు. అయితే 
వారి పాలన క్రీ.శ. 3వ శతాబ్దం రెండవ పాదంలో అంతమైందని అందరూ 
అంగీకరించారు. సాతవాహనులు ఎక్కువ కాలం పాలించారని నమ్మేవారు వారి పాలన 
క్రీ.పూ. లేక 2వ శతాబ్దంలో ప్రారంభమైనదని వాదించారు. అంతకన్నా తక్కువ 
కాలం కొనసాగిందని నమ్మేవారు సాతవాహనుల పాలన క్రీ.పూ. మొదటి శతాబ్దపు 
ఉత్తర భాగంలో మొదలైందని అంటారు. సాతవహన స్థావరాల స్తరశాస్త్ర(5(262120110) 
రుజువులు సాతవాహనులు ఎక్కువ కాలం పాలించారనే వాదాన్ని బలపరుస్తాయి. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 33 ళీ 


ఎందుకంటే చాల ప్రాంతాలలో మౌర్యుల నాణాల తరువాత సాతవాహనుల నాణాలు 
దొరికాయి. సాతవాహనుల నాణాలనూ, చరిత్రను చర్చించే క్రమంలో కొంత మంది 
పండితులు వ్యక్తపరిచిన భిన్న ప్రాతిపాదనలను పరిగణించాలి. ఉదాహరణకు శర్మ 
(1992) సాతవాహనులు ఎక్కువ కాలం పాటు పాలించారని చెప్పారు. ఆయన ప్రకారం 
మౌర్యుల అనంతరం వెంటనే దక్కన్‌లో వారి పాలన మొదలైంది. 


2. సాతవాహనుల పోట్రెయిట్‌(04210 నాణాల వెనుక వైపు ఉన్న భాష : 


సాతవాహన పాలకుల మొట్టమొదటి పోట్రెయిట్‌ నాణెంగా పరిగణించే గౌతమి 
పుత్ర యజ్ఞ సాతకర్ణి నాణం 1888లో “సోపారి తవ్వకాలలో దొరికింది. మిగతా 
రాజులైన గౌతమీపుత్ర సాతకర్ణి, వాసిస్టిపుత్ర పులుమావి, వాసిస్టిపుత్ర సాతకర్ణి, వాసిస్టిపుత్ర 
శివశ్రీ పులుమావి, వాసిస్టిపుత్ర విజయ సాతకర్ణి, వాసిస్టిపుత్ర స్మంద సాతకర్ణి, కౌశికిపుత్ర 
సాతకర్ణి, హరితిపుత్ర సాతకర్ణి, మాధారిపుత్ర పులుమావిల పోట్రెయిట్‌ నాణాలు కూడా 
దొరికాయి(భండారే 1998). ఈ నాణాల ముందువైపు, వెనుక వైపు ఉన్న “లెజెండ్‌” 
భాష ఆసక్తికరంగా ఉంది. నాణం ముందువైపు లెజెండ్‌ ప్రాకృత భాషలో, వెనుక 
వైపు లెజెండ్‌ ద్రావిడ భాషలో ఉంది. ఆ ద్రావిడ భాష తెలుగా? తమిళమా? అనే 
విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. తమిళ ప్రాంతంలో ఈ నాణాలు దొరకలేదు. 
కాంచీపురం వంటి చోట్ల జరిపిన తవ్వకాలలో ప్రాథమిక లోహాలతో తయారైన నాణాలు 
దొరికాయి. పోట్రెయిట్‌ నాణాలలో ఎక్కువ శాతం వెండివి. ఆడం తవ్వకాలలో సీసపు 
పోట్రెయిట్‌ నాణాలు కూడా లభించాయి. పోట్రెయిట్‌ నాణాలు అరుదైనవైనా ఇటీవలి 
సంవత్సరాలలో అవి విరివిగా దొరుకుతున్నాయి. పోట్రెయిట్‌ నాణాల వెనుక ఉన్న 
భాష తెలుగు అని శర్మ(1992) బలంగా అభిప్రాయపడ్డారు. 
కొత్తగా కనుగొన్న చిముక సాతవహనుని నాణాలు: 

సాతవాహన నాణాల మీద ఉన్న భాష ప్రాకృతం, లిపి బ్రాహ్మి రాసో, సిరి 
అనేవి ప్రాకృత పదాలు. రాజ్బో శ్రీ ఆ పదాల సంస్కృత సమానార్థకాలు. సాతవాహనులు 
వారికి ముందున్న మగధ, నంద, మౌర్య పాలకుల లాగానే ప్రాకృతాన్ని కొనసాగించారు. 
దీనికి భిన్నంగా సంగం నాయక రాజులు తమిళ ప్రాంతంలోని చిన్న భాగాలను 
పాలించారు. అక్కడ తొలినాళ్ళలో తమిళం పరిణామం చెందింది. సాతవాహన నాణాలు 
భారతదేశంలో 150 సంవత్సరాలుగా దొరుకుతున్నాయి. చిముకుని నాణాలు కేవలం 
కోటిలింగాలలోనే దొరికాయి. కాబట్టి కోటిలింగాల సాతవాహనుల జన్మస్థానం. 
సాతవాహనుల పాలన ఎక్కడ ప్రారంభమైందనే విషయాన్ని వాజ్మయ ఆధారాలు 
ప్రస్తావించలేదు. కోటిలింగాలలో లభించిన నాణాలు వారి పాలన అక్కడే ప్రారంభమైందని 


434 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


నిరూపించాయి. కోటిలింగాలలో ఈ నాణాలు దొరకడానికి ముందే తెలంగాణలో తొలి 
సాతవాహనుల నాణాలు లభించడం వల్ల సర్మార్‌, రామారావులు తెలంగాణ 
సాతవాహనుల జన్మస్థానమని నిష్కర్షగా రుజువు చేశారు. చిముకుడు రాజు కావడానికి 
ముందు ఒక అధికారిగా ఉన్నాడని సూచించే మహారతి బిరుదు(epithet) ఉన్న నాణెం 
సన్నతి తవ్వకాలలో దొరికిందని అంటారు(శర్మ & రావు 1993). చిముకుని తల్లి 
వాసిస్టి అని సూచించే వాసిస్టిపుత్ర విశేషణం(epithet) కలిగిన చిముకుని నాణాలు 
నాసిక్‌లో దొరికాయి. ఈ నాణాల మీద ఉన్న లెజెండ్‌ ముద్రణ సరిగా లేదు. సరైన 
స్థితిలో ఉన్న నాణాల అధ్యయనాలు జరగాలి. 


రుద్ర సాతకర్ణిలా నాణాల మీద పేరు ఉండి, పురాణాలు ప్రస్తావించని సాతవాహన 
రాజులెవరు?: 





చిత్రం - 10: రూడ సాతకాని(సా) అనే లెజెండ్‌తో ఉన్న రుద్ర సాతకర్ణి రాగి 
నాణెం. రూడ అనే ప్రాకృత పదానికి సంస్కృత సమానార్థకం “రుద్ర. ఈ నాణెం 
వెనుక వైపు ఉజ్జయిని చిహ్నం ఉంది. సాతవాహన అని తనను తాను పిలుచుకున్న 
సాతవాహన పాలకుడు చిముకుడే. మిగతా సాతవాహన పాలకులు ఎక్కువ మంది 
తమను తాము 'సాతకర్ణి లేక 'పులుమావి అని పిలుచుకున్నారు. మత్స్య, విష్ణు, వాయు, 
భాగవత, (బ్రహ్మాండ పురాణాలు సాతవాహన రాజుల పేర్లను, వారి పాలనా 
సంవత్సరాలను పేర్కొన్నాయి. పురాణాలు అందించే వివరాల మధ్య తేడాలున్నాయి. 
పర్‌గిటర్‌ పండితుడు ముప్పై మంది సాతవాహన రాజుల జాబితాను తయారుచేసి, 
వారి మొత్తం పాలనా కాలం 460 సంవత్సరాలని నిర్ధారించాడు. జాబితాలో ఉన్న ఈ 
రాజులందరి నాణాలు దొరకలేదు. పురాణాలు పేర్శొనని కొందరు రాజుల నాణాలు 
దొరికాయి. పురాణాలు ్రన్తావించని రుద్ర సాతకర్ణి నాణాలు దొరికాయి. కాబట్టి 
పురాణాలు అందించే సాతవాహన రాజుల జాబితా అసంపూర్ణం అని తెలుస్తుంది. 
పురాణాలూ, నాణాల ఆధారంగా సాతవాహన రాజుల వంశావలిని పునర్నిర్మించాలి. 


వారి నాణాలు దొరికినా పురాణాలలో నమోదు కాని ఇతర సాతవాహన రాజులు 
- కుంభ సాతకర్ణి, కర్ణ సాతకర్ణి, శక సాతకర్ణి, కౌశికిపుత్ర సాతకర్ణి, మహా సాతకర్ణి, 
శివ సాతకర్షి. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 35 ఖీ 


పురాణాలు పేర్కొన్నా నాణాలు దొరకని సాతవాహన రాజులు-మల్లకర్ణి, 
పుర్గోత్సంగ, స్మందస్తంభి, లంబోదర, మేఘస్వతి, స్మందస్వతి, మృగేంద్ర స్వతికర్ణ, 
కుంతల స్వతికర్ణ, పురింద్ర సేన, సుందర సాతకర్టి. 
సాతవాహన కాలం నాటి మహాతలవర నాణెం : 


మహాతలవర, మహారతి, మహాసేనాపతి వంటి అధికారులను వారి నాణాలను 
జారి చేసుకోవడానికి అనుమతించిన ప్రత్యేకత సాతవాహనులది రెడ్డి & రెడ్డి 1998). ఈ 
నాణాలకు విశేషణం/విరుదు (epithet) లేదు. 





చిత్రం - 11: మహాతలవర, మహారతి, మహాసేనపతి, సేబక వంటి అధికారులు 
సాతవాహన రాజులలా తమ నాణాలపై రానో', సిరి” వంటి విశేషణం/బిరుదు (Epithet) 
ఉపయోగించలేదు. పై నాణెం మహాతలవర లెజెంద్‌ని మాత్రమే కలిగి ఉంది. నాణెం 
మీద ఇతర చిహ్నాలు కూడా ఉన్నాయి. ఈ నాణెం మీద విశేషణం/బిరుదు లేదు. 
కొంతమంది తలవర అధికారుల నాణాల మీద వారి పేరు ఉండే అవకాశం ఉంది. 


సాతవాహన కాలం నాటి మహారతి నాణెం: 





చిత్రం - 12: ఈ నాణెం మహారతి సామనుడిది. సాతవాహన పాలకులలో 
రెండవ వాడైన కృష్ణుడి అధికారి సామనుడు. ఇతని శాసనం నాసిక్‌ గుహల్లో ఉంది. 
కృష్ణుని పాలనా కాలంలో నాసిక్‌ గుహలను తొలిచారని సామనుడు చెప్పుకున్నాడు. 


ఇక్ష్వాకుల నాణాలు: 
కృష్ణాలోయలో సాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు అధికారానికి వచ్చారు. 


పురాణాలు, శిలా శాసనాలు, తామ పత్ర శాసనాలు, నాణాలు వీరి చరిత్రకు ఆధారాలు. 


436 శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 


వంద సంవత్సరాల పాటు పాలించిన ఏడుగురు ఇక్ష్వాకురాజుల గురించి పురాణాలు 
ప్రస్తావించాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయపురి(నాగార్జున కొండ) వారి రాజధాని. 
అక్కడే వారి శాసనాలు, నాణాలు ఎక్కువగా లభించాయి. చాంతమూల, వీరపురుషదత్త, 
ఎహవుల చాంతమూల, రుద్రపురుషదత్త అనే నలుగురు ఇక్ష్వాకు రాజుల శాసనాలు 
దొరికాయి. 600 ఇంకా 2,500 సంఖ్యలలో ఇక్ష్వాకు నాణాలు హైదరాబాదు మార్కెట్‌కి 
వచ్చాయి. హైదరాబాదు చుట్టుపక్కల ఇక్ష్వాకుల పాలనలో ఉండిన జిల్లాల నుంచి ఆ 
నాణాలు వచ్చాయి. కానీ అవి సరిగ్గా ఎక్కడ దొరికాయో తెలియదు. ఈ నాణాలలో 
కొన్నిటి మీద ఉన్న అక్షరాలు అప్పటికే తెలిసిన నలుగురు ఇక్ష్వాకు రాజుల పేర్ల కన్నా 
భిన్నంగా ఉన్నాయి. ఈ నాణాల మీద ఉన్న రాజుల పూర్తి పేర్లు వారి శాసనాలు 
దొరకక పోవడం వల్ల తెలియదు. మిగతా ఇక్ష్వాకు రాజుల గురించి పరిశోధనలు 


జరగాలి. 


చిత్రం 18: పైన ఉన్నది ఇక్ష్వాకు నాణాల నిక్షేపం. దాని కింద ఎడమ వైపున 
వీరపురుషదత్తుని నాణం. కుడివైపున ఉన్నది ఏ ఇక్ష్వాకు పాలకుడిదో తెలియదు. ఇక్ష్వాకు 
నాణాల నిక్షేపాలను బట్టి నలుగురి కన్నా ఎక్కువ రాజులు ఉన్నట్టు కనబడుతుంది. 
భవిష్యత్‌ నాణాల, శాసనాల అధ్యయనాలు ఆ విషయాన్ని ధృవీకరించాలి. 


శాతవావాథుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 374 








చిత్రం 14: పైన ఎడమ వైపున ఉన్న నాణెం పేరు తెలియని ఇక్ష్వాకు పాలకునిది. 
ఇప్పటికే తెలిసిన ఇక్ష్వాకు పాలకుల పేర్ల కన్న ఈ నాణెం మీద ఉన్న పేరు భిన్నమైనది. 
పైన కుడి వైపున ఉన్న నాణెం మీద 'తవి అనే పదం ఉంది. ఇది కూడా ఇప్పటికి 
తెలిసిన ఇక్ష్వాకు నాణాల కన్నా భిన్నమైంది. కింద ఉన్న నాణెం కూడా ఇక్ష్వాకులదే. 
ఇక్ష్వాకుల తర్వాత వచ్చిన పాలకుడెవరో ఆ నాణాన్ని ప్రతిచిహ్నం చేశాడు. 


విష్ణుకుండినుల నాణాలు (చిత్రం - 15): 


తెలంగాణాలో ఇక్ష్వాకుల తరువాత క్రీ.శ. 375 ప్రాంతంలో ఇంద్రవర్మ స్థాపించిన 
విష్ణుకుండిన వంశం అధికారానికి వచ్చింది. ఈ వంశం వాడైన రెండవ మాధవవర్మ 
(కీ.శ.462 - 502 ) కాలం నుండి వారి అధికారం బలపడి అతను దక్షిణ భారతదేశంలో 
అతి శక్తిమంతుడైన సార్వభౌముడిగా ఎదిగాడు. వాకాటకుల రాజ్యంలోఎక్కువ భూభాగాన్ని 
ఇతను జయించాడు(మంగళం 2009). వీరి నాణాలు ప్రత్యేకమైనవి. కానీ వాటిమీద 
రాజులను సూచించే లెజెండ్‌ లేకపోవడం వల్ల వాటిని వైయక్తికంగా గుర్తించలేము. 
వీరి నాణాలపై సింహం గుర్తు ప్రత్యేకమైంది. అలాంటి సింహ గుర్తు ఉన్న ఫణాలు 
రాయచూర్‌ జిల్లా మస్మి వద్ద లభించాయి (రాజారెడ్డి 2017). 


విష్ణుకుండినుల నాణాలపై లెజెండ్‌ లేకపోవడం వల్ల వాటిని గుర్తించడం సమస్యగా 
ఉండేది. సింహం గుర్తు ఉన్న నాణాలను పల్లవులకు చెందినవిగా ముందు భావించారు. 
ఈ నాణాల ముందువైపు సింహం, ఎద్దు చిహ్నాలు, కిరణాల లోపల ఏదైనా ఒకవైపు 
దీపస్తంభాలతో ఉన్న కలశం ఉండడం వల్ల ఇవి విష్ణుకుండినుల నాణాలని ఇటీవల 
అనేకమంది పండితులు అభిప్రాయపడ్డారు. ఈ నాణాలు లభించిన ప్రదేశమూ, వారి 
కుటుంబ చిహ్నం సింహం అవ్వడం(చిత్రం15) ఈ నాణాలు విష్ణుకుండినులవని 
చెప్పడానికి ఆధారాలు. 





చిత్రం - 15: సాతవాహనుల అనంతరం విష్ణుకుండినులు తెలంగాణను క్రీశ. 
4 - 7 శతాబ్దాల మధ్య పాలించారు. వీరు వైదిక మాతాచారాలను పునరుద్ధరించినట్లు 


+ 30 శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 


కనబడుతుంది. వీరి తామపత్రాలూ, నాణాలు వైష్ణవ, శైవ సంప్రదాయాలలో వీరికున్న 
విశ్వాసాన్ని తెలియజేస్తాయి. ఈ రాజవంశానికి చెందిన రాజుల కాలక్రమం తొమ్మిది 
తామ శాసనాల మీదా, ఒక శిలాశాసనం మీద ఆధారపడింది. (క్రీ.శ. 375 - 624 
మధ్య కాలంలో ఈ వంశానికి చెందిన 12 మంది రాజులు పాలించారు. విదర్భ, 
మహారాష్ట్ర లోని అనేక నాయక రాజులు వీరి నాణాలను అనుకరించారు. 


మస్మి తవ్వకాలలో దొరికిన విష్ణుకుండిన ఫణాలు (రాజారెడ్డి 2016): 





చిత్రం - 16: ఈ రకపు ఫణం మసి తవ్వకాలలో లభించింది. దీని బరువు 0.2 
గ్రాములు, పొడవు 0.7 సెంటి మీటర్లు. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశానికి చెందిన 
ఫణాలు విసృతంగా వ్యాప్తిలో ఉండి దక్కన్‌లోనూ, మధ్య భారతదేశంలోనూ చలామణీ 
అయ్యేవి. ఫణాలను ముందుగా జారి చేసినది హెయసాలులు అని చెప్తారు. కానీ 
మసి దగ్గర దొరికిన విష్ణు కుండినుల ఫణాల వల్ల తెలంగాణలో అవి అంతకు ముందు 
శతాబ్దాలకు పూర్వమే చెలామణీలో ఉన్నట్టు తెలుస్తుంది. 
రాయగజకేసరి, దయగజకేసరి బిరుదులతో కూడిన కాకతీయ నాణాలు: 


తెలంగాణలో అత్యంత సంక్షేమ పాలన చేసిన రాజవంశాలలో కాకతీయులు 
ఒకరు. ఈ రాజులు తమ నాణాల మీద వారి పేర్లను వేసుకోలేదు(శాస్తి 1978). 
నాణాల మీద ఉన్న దయగజకేసరి, రాయగజకేసరి, అరిగజకేసరి వంటి బిరుదులను 
బట్టి కాకతీయ పాలకులను గుర్తించవచ్చును. ఒక బిరుదు ఒకరికన్న ఎక్కువ రాజులకు 
ఉండేదని గమనించాలి(శాస్తి 1978). 





శాతవావాథుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 39 4 


చిత్రం - 17: బిరుదులతో ఉన్న కాకతీయ నాణాలు. ఎడమ వైపున ఉన్న 
నాణెం 'రాయగజు అనే బిరుదుతో ఉంది. కుడి వైపున ఉన్న నాణెం మీద 'దయి అనే 
బిరుదు ఉంది. 


ఒకటవ బేతరాజు ఈ వంశపు తొలిపాలకుడు. అతని తరువాత ఒకటవ 
ప్రోలరాజు, రెండవ బేతరాజు అధికారంలోకి వచ్చారు. రెండవ ప్రోలరాజు కాలంలో 
వీరు స్వతంత్రులయ్యారు. రెండవ ప్రోలరాజు తరువాత అధికారంలోకి వచ్చినవారు 
వరుసగా రుద్రదేవుడు(కీ. శ. 1150-1195), మహాదేవుడు(కీ. శ. 1195-1198), 
గణపతిదేవుడు(కీ. శ. 1199-1261), రుద్రమదేవి(కీ. శ. 1259-1295), చివరిగా 
ప్రతాప రుద్రుడు(క్రీ. శ. 1295-1323). మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ క్రీ.శ. 1823లో 
కాకతీయులను ఓడించడంతో వారి పాలన ముగిసింది. కాకతీయులు వెండి, బంగారం, 
రాగి నాణాలను జారీ చేసారు. 'రాయగజ కేసరి, 'దయగజ కేసరి” వంటి బిరుదులు 
వారి నాణాలపై లెజెండ్‌గా కనిపిస్తాయి. రాయగజకేసరి అనేది గణపతి దేవుని, 
రుద్రమదేవిల బిరుదు. దయగజకేసరి రుద్రదేవుని, ప్రతాపరుద్రుని బిరుదు. అరిగజకేసరి 
బిరుదు ఒకటవ, రెండవ ప్రోలయలది. 


ఇటీవల కాలంలో కనుగొన్న కాకతీయ ఫణాలు, అటువంటి మూడునాణాలు 
కింది చిత్రాల్లో ఉన్నాయి(రాజారెడ్డి 2017). రెండు నాణాలపై తెలుగు అక్షరం “అ 
ఉంది. ఇది అరిగజకేసరి బిరుదును సూచిస్తుంది(చిత్రం-18). మిగిలిన నాణాల వెనుక 
వైపు మూడు వృత్తాలతో ఏర్పడే “ఇండస్‌” చిహ్నం ఉంది(చిత్రం-19). 


చిత్రం - 18: ముందు వైపు వరాహ చిహ్నంతో ఉన్న రెండు ఫణాలు. వీటి 
వెనుక ఒక ఆకృతి లోపల 'అ” అక్షరం ఉంది. 


AD, 


Ya 


440 శతవావాశుల శుండి కాకకీయుల వరతు తెలంగాణ 








చిత్రం - 19 : నాణం ముందు వైపు వరాహ చిహ్నం, వెనక వైపు వెనుక వైపున 
మూడు వృత్తాలు. 


ఇతర రాజ వంశాలు: 


వాకాటకులు, రాష్ట్రకూటులు, యాదవులు, పశ్చిమ చాళుక్యులు అస్మక జనపదాన్నీ 
తెలంగాణను పాలించిన ఇతర రాజవంశాలు. అస్మక భూభాగాన్ని వాకాటకులు 
పాలించినట్టు అజంత గుహల శాసనాల వల్ల తెలుస్తుంది. పశ్చిమ చాళుక్య నాణాల 
నిక్షేపాలు ఇరవై మూడు, యాదవ నాణాల నిక్షేపాలు పదకొండు తెలంగాణ ప్రాంతంలో 
లభించాయి. నిజామాబాద్‌ దగ్గరి డిచ్‌పల్లి దేవాలయాన్ని యాదవులు నిర్మించారు. 
తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను కొద్ది కాలం పాటు వారు పాలించారు. వాకాటకులు, 
రాష్ట్రకూటుల నాణాలు ఇటీవలి కాలం వరకు దొరకలేదు. పశ్చిమ చాళుక్య నాణాలు 
అనేక నిక్షేపాలలో బయటబడ్డాయి. మధ్యయుగ తెలంగాణ చరిత్రను పునర్నిర్మించడానికి 
ఈ అన్ని వంశాల నాణాలను, శాసనాలను అధ్యయనం చేయడం అవసరం. 


ప్రాచీన తెలుగు చరిత్ర అధ్యయనానికి నాణాలు అత్యంత దోహదం చేస్తాయి. 
వాటిని పూర్తి శ్రద్ధతో అధ్యయనం చేయడమూ, భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించడం 
అత్యవసరం. 


ఉపయుక్త [గ్రంథాలు : 


1. Sastry, PS.: Theearly Andhras before the Satavahanas. Journal of the Andhra 
historical research society (JAHRS), XVL, 0.1. 1946. 

2. _Dikshitar, VR.R., Sources of early Andhra history, J.A.H.R.S., VIII, 107- 
120, 1933. 

3. _Raghavacharyulu, K., The term Andhra and early references thereto, JAHRS, 
X, 109-115, 1936. 

Ghalam, K, V, The origin of Andhras, J.A.H.R.S., XIX, 154-158, 1948. 

5. _Gupta,P.L., Punch-marked coins in the Andhra Pradesh government museum, 
Andhra Pradesh government museum. Series No.l, The government of 
Andhra Pradesh, Hyderabad, 1960. 

6. Raja Reddy, D., Suryanarayana Reddy, P.: Uninscribed coins in Andhra, 
Numismatic society of Hyderabad, 1984, p.22-62. 

7. _ Sastry, P.V.P.: Unknown coins of Satavahanas and their predecessors. 
Numismatic 2igest. 11, p. 10-1978. 

8. Raja Reddy,D., R, Suryanarayana Reddy, P.: Kotalingala coinage of the 
Satavahanas and other local rulers Numismatic Society of Hyderabad, 
Hyderabad, 1987. 


సౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 41 థీ 


10. 


11. 


12. 


13. 
14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


2], 


22, 


23. 


24. 


29: 
26. 


27: 


Reddy,D., R.: Kotalingala coins, B.R. Publishing Corporation, New Delhi, 
ISBN: 13:9789350500798, 2012. 

Raja Reddy, D., Pre-Satavahana coinage of Andhra, Presidential address, 
Andhra Pradesh history congress, 31st annual conference, Kadapa, 6-7th 
January, 2007. 

McCrindle, J.W: Ancient India as described by Megasthenes and Arrian, 
Munshiram Manoharlal publishers Pvt. Ltd., New *Delhi, 2008. ISBN:978- 
81-215-0948-X .(original publication 1877 A.D) 

Das Gupta, J.N: Megasthenes Arrian. A birdys eye view of their accounts of 
ancient India. Calcutta, 1913 

Murphy, T: Pliny the Elderyus Natural history, Oxford University press, 1925. 
McCrindle, J.W: Ancient India as described by Ptolemy, Thacker Spink Co, 
Calcutta, 1885. 

Nilakanta Sastri. K.A.: History of India Part IN ancient India, Published by 
S. Viswanathan, Madras, 1950. 

Ahmad, Q.: India by Al-Biruni, National Book Trust, India, New Delhi, 1983. 
ISBN:978-81-237-0289-6. 

Briggs, J. History of the rise of the Mahomedan power in India. Translated 
from the original Persian of Mahomed Kasim Ferishta. Atlantic Publishers 
distributors, New Delhi, Vol. II, p.175-342, 1989. 

King, J.S. History of the Bahmani dynasty. Indian Antiquary, p.119-138, 1899. 
Thomas, E. Muhammad Tughluq: In: The chronicles of the Pathan kings of 
Delhi, Rubner Co., London, 1871, p.203. 

Patil, S.: Punch marked coins of Asmaka janapada, Numismatic Digest.,15, 
5-9,1991. 

Mangalam, S.J. Patil, S.: Local punch marked coins from Maharashtra. Journal 
of the numismatic Society of India(JNSD, LV, p.12-18, 1993. 

Rao, G.V.: Vindication of Matsya purana list of the Andhra kings. In: Ancient 
India up to 711 A.D. Indian History Congress. 13th session, Nagpur, 1950, 
p.71-74. 

Raja Reddy,D.: Presidential address-Satavahana coins and their contributions 
to its history. JINSI, LXXVIIL p.1-24, 2016. 

Raja Reddy,D.: Two interesting counter marked ancient Indian coins. Journal 
of the Oriental Numismatic Society newsletter No.227, p.4-5, 2016. 

Smith, V.: Andhra history and coinage.FDMG.LVLI.p.649, 1902. 
Sukhtankar, V.S.: On the home of the so-called Andhra kings. ABORI, 1918- 
1919, p.21-42. 

Mirashi, V.V: Was Berar the home province of Satavahanas, JNSL, Il, 
p.64.p.88.1941. 


442 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


28. 


Rao, M.R, Satavahana coins in the A.P. Govt. Museum, Hyderabad, A.P. Govt. 
museum series No.2, 1961. 


Shastri, A.M.: Puranic evidence on Andhra Satavahanas-original home, 
nomenclature and chronology-an analytical study. Journal of Asiatic society 
of Bengal, 72, 120-137, 1997. 

Bhandarker, D.R.: Early History of the 2eccan, Bombay, 1895, p.41. 

Ray Chaudhury.: Political history of ancient India, Calcutta, 1953, p.280- 
343. 

Bhandare, S.: Historical analysis of Satavahana era: a study of coins. 
Unpublished Ph.D. Thesis submitted to the University of Mumbai, 1998. 
Rapson, E.J.: The Cambridge History of India, Cambridge, 1922, Vol. 1 p.519. 
Elliot, W.: The coins of southern India. The International Numismata 
Orientala.3, Part II, London, 1885-86,Reprint Indological book house, 
Varanasi, 1970. 


Thomas, E., Coins of the Andhra dynasty, early coins of western India. LA.VL, 
p.274-277, 1877. 
Rea, South Indian Buddhist antiquities, p.21-31, 1894. 


Rapson, E. J.: The catalogue of the coins of the Andhra dynasty, Western 
Kshatrapas, the Trikutaka dynasty and the Bodhi dynasty, the oriental books 


reprint corporations, Delhi, 1975(originally published in 1908). 
Mirashi, V.V.: A coin of Kausikiputra Satakarni, JNSI, VIII, p.116, 1947. 
Maheshwari, K.K.: Coins of Kochiputra Satakarni.N.D.II1.29-30.1979 


Morwanchikar, R.S.: Two new coins of Kochiputasa. JNSI. XLVI, p.34-35, 
1986. 


Chumble, P.D.: Rare Satavahana coins.N.D.XV.41-50, 1991. 

Angal, D.G.: Fractional denominations of Satavahan coins, JNSLLIV. P.116- 
118, 1992. 

Gokhale, S.: Elephant and vase type coin of Kochhiputa Satakarni. SSIC. 
I1.107-110, 1992. 

Abels, B.U.: Two coins of Kosikiputra Satakarni. N.D. 38, 67-75, 2014. 
Rao, M.R.: Select Satavahana coins in the Government museum, Madras. 


Bulletin of the Madras Government museum, Government of Madras, Madras, 
1959. 


Reddy, D.R. Reddy, P.S.N.: Coins of the satraps of the Satavahana era. The 
Numismatic Society of Hyderabad, Hyderabad, 1983. 
Thomas, E., Andhra coins, The Indian antiquary, vol. 9, p.61-65, 1880. 


Rao, M.R. Vishnukundin coins in the Andhra Pradesh Government museum, 
Hyderabad, 1963. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 434 


49. 


50. 


51. 
52. 


53. 


54. 


55. 


56. 


Rapson, E.J., The catalogue of coins of Andhra dynasty, western Kshatrapas, 
The Trikutaka dynasty and Bodhi dynasty. The Oriental books reprint 
corporation,*Delhi, 1975.Originally published in 1908 . 

Shastri, A.M., Pre-Satavahana and Satavahana coinage of the *Deccan. 
JNSLXLIV.p.1-16, 1982. 


Sarma, I.K: Presidential address. JNSI, LIV, p.1-25, 1992. 

Sarma, IK. Rao, J.V.P.: Early Brahmi inscriptions from Sannati, Delhi, p.64- 
71, 1993. 

Raja Reddy,D. Coins from Maski excavations (1935-36 to 1942-43). 
Department of archaeology and museums, Hyderabad, 2017. 


Mangalam, 5.౮.: Early medieval coins of Maharashtra: Vishnukundi influence. 
Studies in Indian numismatics (special centenary volume). Eds: J.P. Singh 
PN. Singh, The numismatic society of India, Banaras Hindu University, 
Varanasi, p.176-188, 2009. 

Sastry, P.V.P.: The Kakatiyas. *Department of archaeology museums. 
Government of Andhra Pradesh, Hyderabad, 1978. 

Raja Reddy,D. Naik, M. Naik, R.: Two new types of fanams. Journal of the 
Oriental Numismatic Society newsletter No.230, London. p. 33-34, 2017. 


4 44 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


తెలంగాణలో ఛందోవికాస దశలు 


నడుపల్లి శ్రీరామరాజు 
విశ్రాంత తెలుగు ఆచార్యులు 


ఛందస్సు అనగానే గురు లఘువులు, గణాలు, పద్యాలు స్ఫురిస్తాయి. దానికి 
కారణం గురు లఘువులు మొదలైన కొలమానాలతో నిర్మితమైన శాస్త్రాన్ని ఛందస్సు 
అని వ్యవహరిస్తారు. శాస్త నిర్మాణం లేదా శాస్త్ర రచన అంటే ఒకదాని లక్షణాలను 
సూత్రబద్ధంగా వర్ణించడం. ఇక్కడ సూత్రీకరణ చేస్తున్న లక్షణాలు ఒకదాని యందు 
సహజంగా ఉంటాయి. ఒక భాషలో ఉన్నటువంటి గురు లఘువులు, గణాలు మొదలైన 
పరిభాషతో సూచించబడే పద్య లక్షణాలను గుర్తించి లక్ష్యలక్షణ నిరూపణ చేసి రచించిన 
దానిని ఆ భాషకు సంబంధించిన ఛందశ్శాస్తంగా పరిగణిస్తాం. ఇక్కడ ఛందస్సు, 
గురు లఘువులు మొదలైన పదాలు ఛందశ్శాస్త పారిభాషిక నామాలు. వీటి నిర్వచనాలు 
పూర్వపరిశోధన (గంథాలలోను, లక్షణ (గంథాలలోను చర్చించబడి ఉన్నాయి. 


తెలుగులో ఏయే ఛందో లక్షణాలు ఎప్పటెప్పటి నుంచి గుర్తింపు పొందాయి, 
వాటిలో వచ్చిన పరిణామాలు ఏవి అనే వానిని తెలుసుకోవాలంటే ముందుగా లక్ష్యాలను 
పరిశీలించాలి. ఈ పరిశీలనలో తెలుగు సాహిత్యావిర్భావం తొలినాళ్ళ నుండి క్రీ.శ. 
13వ శతాబ్ది వరకు ప్రథమ భాగంగా ఈ వ్యాసంలో గ్రహించబడింది. 


ప్రాథమిక దశః 


తెలుగు ఛందస్సు లక్ష్యాలను గుర్తించడానికి ఆధారాలుగా ఆదికవి నన్నయ 
కాలం నుంచి కావ్యాలను చూపుతాము. అంతకు పూర్వం శాసనాల ఆధారంగా లక్ష్యాలను 
చూపి పూర్వ పరిశోధకులు ఛందోలక్షణాలను స్థాపించారు. చరిత్రకారులు క్రీస్తుశకారంభ 
కాలంనాటి నాణేలపై ఉండే ఉల్లేఖనాలను చూపడంతో తెలుగు ఛందస్సుకి ఆధారాలు 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 45 థీ 


క్రీస్తు శకం ప్రథమ శతాబ్ది నుంచి ఉన్నట్లు నిరూపితమవుతోంది. క్రీ.శ. 88 నుంచి 
200వ సంవత్సరం వరకు ఉన్న సాతవాహన రాజులు ఆరుగురు వారి పేర్లతో వెండి 
నాణేలను విడుదలు చేశారు. వీరి నాణేలు తెలంగాణలో కరీంనగర్‌ జిల్లాలోని 
కోటిలింగాల ప్రాంతంలో లభించాయి. ఈ నాణేలపై ఒక వైపున ప్రాకృతంలోను, 
మరోవైపు తెలుగులోను అక్షరాలు ఉన్నాయి. అవి: 


1. తెలుగు : అజహణకు వాహిట్టి మాకణకు తిజుపులు మావికు 
ప్రాకృతం : రాజో వాసిరీ పుతస సిరిపులు మావిస. 

2. తెలుగు : అజహణకు వాహిట్టి మాకణకు తిబుహాత కణకు 
ప్రాకృతం : రాజో వాసిరీ పుతస సిరిసాతకణిస 

8. తెలుగు : అజహణకు వాహిట్బిమాకణకు సివితిబుపు డుమావికు 
ప్రాకృతం : రాజో వాసిఠీ పుతస శివసరిపుడు మావిస 

4. తెలుగు : అజహణకు వాహిట్టి మాకనకు తిరుఖత హాత కణికు 
ప్రాకృతం : రాజో వాసిఠీ పుతస సిరిఖడ సాతకణిస 

ర్‌. తెలుగు : అజహణకు గోతమీ పుతకుహిరు యఇహ తకణికు 
ప్రాకృతం : రాజో గోత విపుతస సిరియ ఇ సాతకణిస 

6. తెలుగు : అరహణకు వాసిరీ పుతకుహిరు సిరివిజయ హాతకణికు 


ప్రాకృతం : రాజో వాసిరీ పుతస సరివిజయ సాతకణిస. 


ఇవి ఆరూ ఆరు వాక్యాలై ఆరుగురు శాతవాహన రాజులను తెలుపుతున్నాయి. 
తెలుగు వాక్యాలు 5 మాత్రలు గల 5 గణాలుగా పాటింపబడింది. పై శాతవాహన 
రాజులు నాణేలపై ఉన్న తెలుగు వాక్యాలను గుర్తించి వాటిలోని భాషా ఛందో విశేషాలను 
మొదట 1970వ సంవత్సరంలో ప్రకటించినవారు పురాతత్త్వశాగస్త పరిశోధకులు 
డా॥ పురాణం రాధాకృష్ణశర్మ, డా॥ ఇంగువ కార్తికేయశర్మ. ఈ విషయానికి ఆరుద్రగారి 
సమగ్ర ఆంధ్ర సాహిత్యం(1989:29) ద్వారా ప్రచారం కలిగింది. దీని ద్వారా తెలుగు 
భాషలో ఛందో లక్షణాలు క్రీస్తు శకం 1వ శతాబ్దికే తెలంగాణలో స్థిరపడినట్లు తెలుస్తోంది. 
సమాజంలో చలామణిలో ఉండే నాణేలపై ఉన్న తెలుగు వాక్యాల ఆధారంగా ఈ కింది 
అభిప్రాయాలను స్థిరపరచుకోవచ్చు. 


1. క్రీస్తు శకారంభానికే అంటే ఇప్పటికి 2000 ఏళ్ళకు పూర్వమే తెలుగు భాషలో 
వర్ణం, పదం, ప్రత్యయం, వాక్యం వంటి భాషా లక్షణాలు లిపి సంకేతాలు నిర్ధారింపబడి 


446 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


జన సామాన్యంలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అబిహణకు, మాకణకులోని 'కు’ 
విభక్తి ప్రత్యయానికి, అఅిహణ(రాజో), వాహిట్టి(వాసిఠీ), వంటి పదాలు తద్భవాలుగా 
రూపొందడానికి ఉదాహరణలు. ఇదంతా తెలుగుపై తెలంగాణలో జరిగిన భాషాపరమైన 
పరిశోధన. 


2, జనసామాన్యంలో ఉన్న గాన లక్షణాన్ని పరిశీలించి మాత్ర, గురు లఘువులు, 
యతిప్రాసలు, పాదం వంటి వాటిని నిర్ణయించడం, గేయ రచనకు లేఖన రూపం 
కల్పించడం వంటివి స్థిరపడినట్లు తెలుస్తోంది. నాణేలపై ఉన్న వాక్యాలు ఐదు మాత్రల 
గణాలుగా విభక్తమవడం నిర్దేశిత గణంలో ప్రాసయతి చెల్లడం, అనంతర కాలంలో 
దీనిని రగడ పద్యంగా లాక్షణికులు గుర్తించడం అనేవి దీనికి ఆధారాలు. ఇది తెలంగాణలో 
తెలుగు ఛందస్సు పై జరిగిన పరిశోధన. 


3. తెలుగువారైన సంస్కృత ప్రాకృత భాషా విద్వాంసులు చేసిన భాషాఛందస్సులకు 
సంబంధించిన పరిశోధనలు భూమికగా పైన పేర్కొన్న ఫలితాలు ఏర్పడినట్లు 
ఊహించవచ్చు. ఇదే పరిశోధన కొనసాగింది. 


కందం: 


ప్రాకృతంలోని గాథాఛందస్సులో ఉన్న ఏడు భేదాలలో “ఖందఆ” అనేది ఒకటి. 
అది తెలుగులోని కంద పద్యంతో పోలి ఉంటుంది. ప్రాకృతంలోని ఖందఆ పద్యమే 
తెలుగులోకి కందం అనే పేరుతో వచ్చింది అనే ఒక అభిప్రాయం, తెలుగు కందపద్యమే 
ప్రాకృతంలోకి వెళ్ళింది అనే మరొక అభిప్రాయం ఉంది. తెలుగులో కవిత్వానికి కంద 
పద్యమే మూలకందం అని, కవిజనాథయంలో లక్షణ పద్యాలు ఎక్కువగా కందంలోనే 
ఉన్నాయని, నన్నయాదుల రచనలలో అధిక భాగం కందాలలోనే ఉందని అందుచేత 
కంద పద్యం తెలుగుకు సహజమైనదనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ పద్యం 
తెలుగు నుంచి ప్రాకృతంలోకి అక్కడి నుంచి ఆర్య అనే పేరుతో సంస్కృతంలోకి 
ప్రవేశించిందని కూడా ప్రచారంలో ఉంది(ఆరుద్ర: 1989: 32). 


10వ శతాబ్టీకి చెందిన జినవల్లభుని కుర్మియాల శాసనంలో 3౩ కంద 
పద్యాలున్నాయి. 10వ శతాబ్టికే చెందిన బాదప మహరాజు వేయించిన ఆరుంబాక 
తామ శాసనంలో తెలుగు కందపద్య లక్షణాలతో(యతి ప్రాసలతో) సంస్కృత భాషలో 
కందపద్యం ఉంది. ఇవి తెలుగులో కందపద్య ప్రాచుర్యానికి ప్రాబన్నయ యుగంలో 
ఉన్న ఆధారాలు. ఈ సందర్భంలో కందం గురించి ఈ కింది చర్చ పరిశీలించదగినది. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 474 


కందం అసమపాదాలు గల పద్యం. ఈ పద్యానికి రెండవ, నాల్గవ పాదాంతాలలో 
గురువు ఉండడం, బేసి గణాలలో జగణం ఉండకపోవడం, ఆరవగణం నలంగాని, 
జగణంగాని కావడం అనేవి తప్పనిసరి నియమాలు. ఇటువంటి లక్షణాలలో ఏ ఒక్కటీ 
తెలుగు దేశి పద్యాలకు లేదు. కంద పద్యానికి జనపద సాహిత్యంలో లక్ష్యాలున్నట్లు 
ఇంతవరకు పరిశోధకులెవరూ నిరూపించలేదు. దీని ఫలితంగా కందపద్యానికి మూలాలు 
తెలుగులో లేవని, అది (ప్రాకృతం నుంచి తెలుగులోకి వచ్చిందని, ఖందఆ పదం నుండి 
ప్రాకృత భవంగా కందం అనే పదం ఏర్పడిందని నిస్సంశయంగా చెప్పవచ్చు. తెలుగు 
కవిత్వానికి ప్రసిద్ధిగా చెప్పుకొనే కందపద్యంతోడి గాఢము, విశిష్టము అయిన 
సంబంధానికి, క్రీ.శ. ఆరంభ కాలానికే ప్రాకృతం నుంచి గాథాపద్య ప్రభావంతో తెలుగులో 
కందపద్యం పుట్టి ఉండడమే కారణం. 


క్రీ.శ. 1వ శతాబ్ది నాటి సాతవాహనుల నాణేలు దొరికిన కోటిలింగాల మొదలైన 
ప్రాంతాలు సాతవాహనుల జన్మ రాష్ట్రం అనదగిన అస్మక రాష్ట్రం కిందకు వచ్చే నేటి 
తెలంగాణ(తెలుగుభాషా ప్రాంతం) లోని మెదక్‌, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్‌, 
వరంగల్లు మొదలైన జిల్లాల భూభాగానికి చెందినది. ప్రాకృతం రాజభాష కావడంతో 
పై స్థాయిలో ఉండే ఆ భాష ప్రభావమే తెలుగు మీద పడే అవకాశం ఎక్కువగా 
ఉంటుంది. సామాజికంగా కింది స్థాయిలో ఉండే తెలుగు భాషతో వ్యావహారిక 
సంపర్మంవల్ల తెలుగు ప్రభావం ప్రాకృతంపై పడే సందర్భాలు చాలా పరిమితంగా 
ఉంటాయి. తెలుగులో వ్యాకరణవేత్తలు గుర్తించిన ప్రాకృత జన్యమైన దేశ్యేతర పదాలవలె 
కంద పద్యాన్ని ప్రాకృత జన్యమైన దేశ్యేతరచ్భందస్సుగా గుర్తించాలి. తత్సమ తద్భవాలలో 
జరిగిన వ్యాకరణ కార్యాలవల్ల అవి తెలుగు పదాలు అయినట్లే (ప్రాకృత పద్యం 'ఖందఆి 
ఆధారంగా కందపద్య ఆవిర్భావంతో తెలుగు ఛందస్సు ప్రాచీనతను నిర్ధరించవచ్చు. 
తెలుగులో పుట్టిన పద్యాలలో సుమారుగా కందమే ప్రాచీనమైంది కావడమే, తెలుగు 
కవిత్వానికి కంద పద్యానికి ఉన్న అనుబంధానికి కారణం గాథాసప్తశతిలోని తెలుగు 
పదాలు, ఛందస్సుతోపాటు సాంస్కృతికాంశాలను కూడా కోటిలింగాల ప్రాంతంలోని 
సంస్కృతికి ఉన్న ప్రాచీనతను, ఉన్నతిని వెల్లడి చేస్తున్నాయి. 


జాత్యుపజాతి పద్యాలు: 
వివిధ చారిత్రక దశలలో జరిగిన తెలుగు ఛందోవికాసానికి 8వ శతాబ్ది నుంచి 


కనబడుతున్న శాసనస్థ పద్యాలు ఆధారం. ఈ క్రమంలో జానపద స్థాయి నుంచి 
సీసం, అక్కరవంటి పద్యాలను ఛందోవేత్తలు గుర్తించడం చేత వాటికి మార్గచ్చందస్సుతో 


448 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


సమానత్వం లభించి, అవి మార్గ సాహిత్యంలోకి ప్రవేశించాయి. ఈ మార్గంలోనే జానపద 
ద్విపదకు తరువోజ రూపంలో నాలుగు పాదాల పద్యత్వం కలిగి మార్గ సాహిత్యంలో 
చోటు దొరికింది. రగడకు ఉన్నది ఉన్నట్లుగానే మార్గలో గుర్తింపు కలిగింది. ఈ 
పరిణామంలో నన్నయ అక్కరలను శాసనస్థ అక్కరలను పూర్వదశకు, కవిజనాశ్రయ 
అక్కరలను మార్పు పొందిన ఉత్తర దశకు ఉదాహరణగా చూపవచ్చు. మిథ్యాక్క్మరకు 
తరువోజకు నన్నయ తర్వాత వాడుక తగ్గడం సీసపద్యంలో ఆలంకారిక ప్రాసలు లేకుండా 
సామన్య సీసమే వ్యాప్తిలోకి రావడం మార్చు పొందిన ఉత్తర దశ లక్షణాలుగా గ్రహించాలి. 


లక్ష్య-లక్షణ రచన: 


10వ శతాబ్దంలో వేములవాడ రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య ప్రభువైన 
రెండవ అరికేసరి ఆస్థానంలో పంపన అనే కవి భారతాన్ని కన్నడంలో విక్రమార్దున 
విజయం అనే పేరుతో రచించాడు. 10వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట చక్రవర్తి 
మూడవ కృష్ణుని ఆస్థానకవి పొన్నమయ్య కన్నడంలో శాంతి పురాణం రచించాడు. 
ఇతనికి సర్వదేవుడనే పర్యాయనామం ఉంది. ఈ కవులిద్దరు తెలుగు భాషా ప్రాంతమైన 
వేంగీ విషయంలోని కమ్మనాడుకు చెందినవారు. అంటే వారి మాతృభాష తెలుగు. 
పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు కన్నడ భాషీయులు. అందుచేత ఈ కవులు ఆ 
రాజుల పోషణలో కన్నడంలో కావ్యాలు రాయవలసి వచ్చింది. కన్నడ చాళుక్యుల 
రాజధాని అయిన వేములవాడ తెలుగుభాషా ప్రాంతం. అందుచేత ఆనాడు తప్పనిసరిగా 
తెలుగు, కన్నడ భాషలు రెండింటిలోను కవిత్వ రచన జరిగి ఉంటుంది. కన్నడ భాషకు 
రాజపోషణ ఉన్నట్లుగా తెలుగు భాషకు లేకపోవడంచేత అప్పటి తెలుగు సాహిత్యం 
తరువాతి తరానికి అందలేదు. 11వ శతాబ్దం పూర్వకాలానికి చెందిన తెలుగు రచనలు 
లభించకపోయినా 9వ శతాబ్ది నుండి తెలుగు శాసనాల్లో తరువోజ, సీసం, తేటగీతి, 
ఆటవెలది, రగడ, మధ్యాక్కర అనే పద్యాలు కన్పిస్తున్నాయి. ఆ కాలానికి చెందిన 
కన్నడ సాహిత్యంలోను పై పద్యాలు ఉన్నాయి. దీని ద్వారా కన్నడాంధ్ర భాషలలో 
సుమారుగా ఏక కాలంలోనే ఈ పద్యాలు రూపొందినట్లు నిర్ధారణ చేయవచ్చు. బలమైన 
పశ్చిమ చాళుక్యులు, కన్నడ భాషీయులను జైన మతానుయాయులును కావడంతో 
వారి ప్రాపున తెలుగు విద్వాంసులు కన్నడ కావ్యాలు రాశారు. అంతటి బలమైన 
రాజాదరణ తెలుగు సాహిత్యానికి లేకపోవడం చేత ఆది పురాణం వంటి తెలుగు 
కావ్యాలు లభించలేదు. కవిజనాశ్రయ లక్షణ [గ్రంథం కొంతవరకు దొరికింది. ఈ 
నేపథ్యంలో 11వ శతాబ్దం నాటి తమిళ (గ్రంథం యాప్పిరుంగలక్కారికైలో 'వాంఛియార్‌ 


సౌతవాపాగశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 49 4 


సెయిద వడుగఛందమ్‌” అని, పండితారాధ్యచరిత్రలో 'యతిర్వా, ప్రాసోవి అని 
పేర్కొనడాన్ని బట్టి ప్రాబ్బన్నయ కాలంలో తెలుగు ఛందో[గంథ ప్రాచుర్యాన్ని 
తెలుసుకోగలం. 


కవిజనాశయం: 


కవిజనాశ్రయచ్చందో (గ్రంథం 10వ శతాబ్దికి చెందినది. తెలుగులో జైనమత 
సంబంధంతో లభించిన ఏకైక గ్రంథం. కవిజనాశయ కర్త మల్లియరేచన, కన్నడ 
ఆదికవి పంపన, అతని తమ్ముడు జినవల్లభుడు సమకాలికులు. వేములవాడ వాస్తవ్యులు. 
పాలకుల భాష కన్నడం కాగా, పాలితుల భాషగా కన్నడంతోపాటు అంతే వికాసం 
ఉన్న తెలుగు కూడా ఉంది. అందువల్లనే కవిజనాశ్రయం ద్వారా తెలుగు ఛందోవికాసం 
నిరుపితమవుతోంది. అయినా కవిజనాశ్రయంలోని మధ్యాక్కర యతి లక్షణం(నాల్గవ 
గణాద్యక్షరంతో యతిమైత్రి) 10వ శతాబ్ది నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలోను, 
11వ శతాబ్దం నాటి నన్నయ భారతంలోను ఉన్న మధ్యాక్క్మరల యతి లక్షణంతో (ఐదవ 
గణాద్యక్షరంతో యతి మైత్రి) విభేదిస్తోంది. అలాగే గణ నిర్ణయంలోను కొన్ని పద్యాలలో 
పొంతన కుదరడం లేదు. ఇది కవిజనాశ్రయ ప్రతుల గురించి, పాఠ ప్రామాణికత 
గురించి ఇంకా పరిశోధన చేయవలసిన ఆవశ్యకాన్ని తెలుపుతోంది. 
వృత్యపద్య ప్రవేశం: 

కీ.శ. 9వ శతాబ్దీ నుంచి తెలుగులో చంపకమాల, ఉత్పలమాల పద్యాలు 
శాసనస్థమై ఉండగా 9వ శతాబ్ది నుంచి కన్నడ కావ్యాలలో కనిపిస్తున్నాయి. అందుచేత 
రెండు భాషలలోను సుమారుగా ఏకకాలంలోనే సంస్కృత వృత్తపద్యాలు ప్రవేశించి 
ఉంటాయి. సంస్కృతంలోని వృత్తపద్య లక్షణాలను తెలుగు లక్షణాలైన అక్షర మైత్రాత్మక 
యతి, దిత్వీయాక్షర ప్రాస, పాదాంత విరామం లేకపోవడం వంటివి తోడై తెలుగులో 
వృత్తరచన ప్రచారంలోకి వచ్చింది. 9వ శతాబ్టీ నుంచి తెలుగులో వృత్తపద్యాలు 
కన్పిస్తున్నాయంటే అప్పటికి చాలా కాలం ముందు నుంచే వాటి రచన ఉండి 
ఉంటుంది. 


పాల్ఫురికి సోమన - ద్విపద: 


సమాజ వికాసంలో భాగంగా ఆయా కాలాలలోని పరిస్థితులను బట్టి సమాజంలో 
అంతరువులు ఏర్పడతాయి. వాటిని సాహిత్యంలో మార్గ, దేశి, జానపదం అని మూడుగా 
గుర్తించవచ్చు(చూడు: ఎన్‌.ఎస్‌. రాజు: 2014:వ్యాసారామం). దీనిలో నియతా 


+50 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


నియతత్త్వం, ప్రాధత సరళత్వాల మిశ్రమం, స్థానికతకు ప్రాధాన్యం, పఠన గానరూపాలు 
అనే లక్షణాలతో ప్రొఢులు సృష్టించేది దేసి. ఈ మార్గంలో పాల్కురికి సోమన జానపద 
స్థాయిలో ఉండే ద్విపదచ్చందస్సును పైకెత్తి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనే 
రెండు బృహత్‌ గ్రంథాలను రచించాడు. ఇదొక గొప్ప ప్రయోగం. తరువాత ఈ ద్విపద 
పద్యం బహుళ జనాదరణ పొందింది. మార్గ సాహిత్యంలోని చంపూకావ్యాలలో చోటు 
దొరకపోయినా, ద్విపద చృందస్సులో రంగనాథ రామాయణం వంటి విళిష్ట కావ్యాల 
ద్వారా ఒక ప్రత్యేక శాఖ ఏర్పడింది. శతక రచనలా ఒకే ఛందంలో కావ్యం రాసే 
ప్రక్రియా గౌరవం ద్విపదకు కలిగింది. పాల్కురికి సోమన మార్గ దేశి మిశ్రచ్చందస్సుల 
రూపమైన ఉదాహరణ కావ్య ప్రక్రియకు కూడా ఆద్యుడు. ఇతని బసవోదాహరణ 
కావ్యంతో ఈ ప్రక్రియ అనంతర కాలంలో వృద్ధి పొందింది. 


ఈ విధంగా తెలుగులో(తెలంగాణలో) 14వ శతాబ్ది మొదలుకొని ఛందఃపరంగా 
కనిపించే విశిష్ట లక్షణాలను కావ్యాల నుంచి, ఛందో (గ్రంథాల నుంచి క్రోడీకరించి 
విశ్లేషించదగును. 


ఆధార రచనలు: 

1. ఆరుద్ర, 1989, నమగ ఆంధ సాపొత్యం, మొదటి సంపుటం, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌, 
విజయవాడ. 

2. ఆరు[ద్ర,1989, సమగ్ర ఆంధ్ర నాపొత్యం, రెండవ సంపుటం, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌, 
విజయవాద. 


3. _ దొరస్వామిశర్మ, రావూరి, 1962, తెలుగు భాషలో ఛందోరీతులు, రచయిత. మద్రాసు. 

4. శ్రీరామరాజు, నడుపల్లి, 1985. తెలుగులో ఛందోవిశేషములు, శ్రీసత్య ప్రచురణలు, 
హైదరాబాదు. 

5. శ్రీరామరాజు, నడుపల్లి, 2015, వ్యాసారామం, శ్రీసత్య ప్రచురణలు. హైదరాబాదు. 

6. సంపత్ముమారాచార్య. కోవెల, 1962. తెలుగు ఛందోవికాసము, కులపతి సమితి. 
వరంగల్లు(2వ ముద్రణ), తెలుగు అకాడమి, హైదరాబాదు. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 51 ¢ 


తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణం 


డా॥ సంగనభట్ల నరసయ్య 
పరిశోధకులు 


సాహిత్య సాంస్కృతిక వారసత్వంలో తెలంగాణ అతి ప్రాచీనమైంది. ఈ 
వారసత్వం ఇతర (ప్రాంతాలకు లేదు. క్రీ.శ. రెండువేల ఏళ్ల ముందే ఈ ప్రాంతానికి 
మహోన్నత చరిత్ర ఉంది. ఆ విళిష్టమైన జాతి చరిత్రలో, వారు మాట్లాడిన భాష 
కూడా ప్రముఖ పాత్ర వహించింది. 


తెలుగు భాష ప్రొటో ద్రావిడియన్‌ భాష నుంచి విడివడి మూడువేల సంవత్సరాలు 
అయ్యుంటుందని భాషా శాస్త్రవేత్తలు చెప్పినా", దీని ఉనికి ఇంకా ముందు నుండే 
ఉంది. ఆర్యులు క్రీ.పూ. 1500 అనగా నేటికి 8500 సంవత్సరాల క్రితం 
సంస్కృతంలో మాట్లాడుతూ ఉత్తర భారతాన విస్తరించారు. అప్పటికే ఉన్న ద్రావిడ 
పదాలు సంస్కృృతంలోకి ప్రవేశించాయి. సుమారుగా ఈ కాలంలో తెలుగు మూల 
ద్రావిడం నుండి విడిపోయింది. క్రీ.పూ. రెండువేల సంవత్సరాల నాటికి ఈ ప్రాంతంలో 
తెలుగు ఉపయోగంలో ఉంది. కాని అది ద్రవస్థితే. మనకు లభించిన కాలం నాటి 


ఆధారాలు చూద్దాం. 


పూర్వం భారతదేశంలో షోడశ మహాజనపదాలుగా ప్రఖ్యాతిగాంచిన వాటిలో 
అశ్మక, మూలక జనపదాలు రెండు తెలుగునాడువే*. అశ్మక నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ 
జిల్లాలు, పైన ఉత్తర పర్భని జిల్లాలు. మూలక నేటి కరీంనగర్‌ జిల్లా. ఈ ప్రాంతం 
మూలకమనడానికి ములకనూర్‌, ములకల్ల వంటివి సాక్ష్యం. అశ్మక రాజ్యానికి నేటి 
బోధన్‌ రాజధాని, దీనికి ప్రాచీన నామం పోతన. “నగరే పోతనావిధానే” అని 
పేర్మొనబడ్డది". పౌదన్యమనేది తద్దితరూపం. ఈ రాజ్యాన్ని ఏలిన పోతరాజు పేరిట 


452 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పోతన నగరం ఏర్పడింది. పోతరాజుకు సంస్కృతీకరణం మహిషాసుర. ఇతని పేరిట 
పోతన నగరమేగాక, భైంసా(ఆదిలాబాద్‌ జిల్లా), ఖైంసాసురపూర్‌(ఛత్తీస్‌గఢ్‌) అనేవి 
ఈ ప్రాంతంలో అతని పేరిట వెలసిన మరి కొన్ని నగరాలు. ఇతని తరువాత కాలంలో 
దీన్ని ఆది బుషభదత్తుడు, అతని కుమారుడు బాహుబలి ఏలినారు. వీరిద్దరు తొలి 
జైనధర్మ ఆచార్యులు. ఈ విషయాన్ని జైనగ్రంథాలు పేర్కొన్నాయి. బుద్దుని సమకాలికుడైన 
క్రీ.పూ. 6వ శతాబ్ది నాటి వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. వీరు అతనికి 
28 తరాల ముందువారు. క్రీ.పూ. వేయి ఏండ్ల నాటి ఈ పోతన నగరంలోని పోతన 
శబ్దం 'పోత + అన్ను అనే పదాలతో ఏర్పడింది. పోతుకు బలిష్టమైన జంతువని అర్థం. 
వేదకాలంలో ఆర్యులు ఉత్తరాన గుర్రానికిచ్చినట్టే, దక్షిణాపథంలో అంధకులు దున్నపోతుకు 
వ్యవసాయపు దేశాన గౌరవం ఇచ్చారనుకోవచ్చు. జంతునామం వ్యక్తినామం కావడం 
విశేషమేమీ కాదు. “అన్న గౌరవ వాచకం. అన్న అంటే పెద్దవాడని, గౌరవవాచకుడని, 
సోదరుడని, తండ్రి అని ఈ ప్రాంతంలో అర్థాలున్నాయి. అన్న అనేది ద్రావిడ పదం. 
ఐనా తెలుగునేలపైనే తొలుత ప్రయోగంలో ఉంది అని నిర్ధారించవచ్చు. అన్న 'అనిగా 
మారింది (తిక్కన, మారన, పోతన వంటివి). 


తెలుగు భాషకు సోదర సాహిత్య భాషలైన కన్నడ, తమిళ, మళయాళాల కంటే 
మధ్య భారతీయ ద్రావిడ భాషలతోనే సంబంధాలు ఎక్కువ. అందుకే దీన్ని దక్షిణమధ్య 
ద్రావిడ భాషగా భాషాశాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణమధ్య ద్రావిడ భాషలైన గోండి, 
కొండ, కుయి, కువి, పెంగో, మండ భాషలతో తెలుగుకు సంబంధాలు ఎక్కువ. ఇవి 
ఉత్తర తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఒరిస్సాలలో వాడుతున్న భాషలు. ఈ తెలుగు భాష 
ఈ విధంగా దక్కను పీఠభూమిపై తొలుత మాట్లాడిన భాష అందుకే తెలుగు తెలంగాణలో 
పుట్టింది. తరువాత తెలంగాణలో పుట్టిన జైనం, తొలుత బుద్ధుని సమకాలికంగా 
తెలంగాణలో(మాత్రమే) విస్తరించిన బౌద్ధం, ఇక్కడి ఉక్కు పరిశ్రమ, తెలుగుభాషను 
దక్షిణానికి తొలి తెలుగువారు(ప్రవాసులు) విస్తరింపజేశారు. 


ప్రప్రథమ తెలుగు భాషా వికాసాన్ని మూడు దశలుగా గుర్తించాలి. 1. బుద్ధునికి 
పూర్వదశ, 2. బుద్దుని కాలం క్రీ. పూ. 6వ శతాబ్దం నుంచి క్రీ. శ. 1వ శతాబ్దం వరకు, 
3. క్రీ.శ. 1వ శతాబ్ది నుంచి 9వ శతాబ్ది వరకు. తెలుగు భాషకు, బుద్ధునికి సంబంధం 
ఏమిటి అనవచ్చు. సంబంధం ఉంది. అసలు తెలంగాణ ప్రాచీన చరిత్ర అంతా బౌద్ధ 
వాజ్మయం మీద ఆధారపడి ఉంది. బుద్ధుని సమకాలికంగా తెలంగాణలో బౌద్ధం 
ఆచరణలో ఉంది. అందువల్ల ఇక్కడి చరిత్ర, సంస్కృతి బౌద్ధ సాహిత్యంలోకి ఎక్కి 
తెలంగాణ పాలిట((ప్రాచీన చరిత్ర సంబంధంగా) వరంగా మారింది. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ ౨534 


ఈ ప్రాంతాలను విశ్లేషించి ఉత్తర తెలంగాణను ఆంధ్రప్రాంతం అని పిలిచేవారు. 
సాతవాహనులకు పూర్వమున్న రాజులు ఆంధ్రరాజులే. కోటిలింగాల రాజధానిగా వీరు 
ఏలినారు. వీరి తరువాత వచ్చిన సాతవాహనులను ఆంధ్రభృత్యులుగా పురాణాలు 
పేర్కొన్నాయి. అంటే తత్పూర్వం ఆంధ్ర రాజన్యుల వద్ద పనిచేసి, తరువాత 
స్వతంట్రులైనారు. వీరే అంధకులనే జాతిగా పేర్మొనబడ్డ తెలుగువారు. 


“దక్షిణ పథ జన్మానః, 
సర్వేనరవరాంధ్రకాః 


అని మహాభారతం వీరిని (ప్రశంసించింది. ఆంధ్రకులు *'నరవరులట. అంటే 
జాతి, సంస్కృతి, రాజవ్యవస్థ, బలం, యుద్ధనైపుణ్యం, వ్యాపారాదులచే వీరు శ్రేష్టులుగా 
పేర్మొనబడ్డారు. ఐతరేయ బ్రాహ్మణం పేర్కొన్న అంధకులు వీరే. వీరిది స్థానికజాతి. 
మూలవాసులు మూలకులైనారు. వీరి భాష తెలుగే. ఐతే అది నేటి తెలుగు కాదు. 
ప్రాకృత మిశ్రితాంధ్రము. అంధకులనే జాతి నేటి ఆదిలాబాద్‌ జిల్లాలో నేటికీ ఉంది. 
ఆం.ప్ర. ప్రభుత్వం చేయించిన గిరిజన సర్వేక్షణలో ఈ జాతి జనాభా 1976 గణన 
ప్రకారం 20 వేల మంది. అంతేకాదు ఈ ప్రాంతపు అతి ప్రాచీన జాతుల్లో పెద్దదైన 
చెంచులకు స్వంత భాష లేదు. మిగతా వారికి ఉంది. వారి భాష ఏమిటి? ఎలా 
నళిచింది? వీటిని బట్టి వీరు తెలుగే మాట్లాడేవారని భావించాలి. అంతేకాదు అంధకులు 
ఆర్యేతర జాతి కావడం వల్ల చాలా సులభంగా బౌద్దాన్ని స్వీకరించారు. వీరిలో కొందరు 
ప్రత్యక్షంగా బుద్దున్ని కలిశారు. ఆ వివరాలు ముందు చూద్దాం. 


త్రిపిటకాలు అంధక భాషలో అనువాదం అయ్యాయి. ఈ విషయం బుద్ధ ఘోషుడు 
(ప్రపంచ సూదనిలో) చెప్పినాడు. ఇది పాళీలో ప్రాకృతాల కంటే భిన్నం. పాళిలో 
ప్రవచించిన బుద్దుణ్ణి, తమ ప్రాంతంలో ప్రచారం కోసం ఏ భాష వాడాలని శిష్యులు 
అడిగినప్పడు బుద్దుడు తమ తమ మాతృ భాషకు ప్రాధాన్యత ఇమ్మన్నాడు. అపుడు 
అంధక భాష ఈ కారణం కోసం మత (గ్రంథ రచనానుకూలంగా అనేక ప్రాకృత, 
పాళీ పదాలతో విస్తరించింది. అంధకాట్ట కథలు రచించబడ్డాయి. ఈ విషయం బౌద్ధ 
వాజ్మయం సూచించింది. అంటే ఆనాటికే తెలుగు భాష మత ప్రచార స్థాయికి వెళ్లింది. 


తెలుగు భాషను ఆంధ్ర లేదా అంధక భాషగా పేర్కొంటూ నాటక ప్రయోగార్హము 
కాదని భరతుడు(క్రీ. శ. 1వ శతాబ్దం) తన నాట్యశాస్త్రంలో పేర్కొన్నాడు. అంతకుముందే 
వాత్సాయనుడు(కీ. పూ. 1వ శతాబ్దం), కౌటిల్యుడు(క్రీ.పూ. 8వ శతాబ్దం) అంధక భాషను 
తమ (గంథాల్లో పేర్కొన్నారు. 


454 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


బుద్ధునికి పూర్వదశ అంతా 500 సంవత్సరాల దశ. దీనికి తొలిమెట్టు అశ్మక 
రాజులు. వీరి కాలపు వాజ్మయం ఏమీ దొరకదు. అశ్శకం అంటే రాయి. శ్రేష్టమైన ఈ 
రాయి ఇనప ఖనిజ మిశ్రితం. ఈ ముడి ఇనుముతో ఉక్కు తయారు చేసేవారు. అది 
ఇక్కడ పెద్ద పరిశ్రమ. బుద్ధినికి ముందే ఉన్న ఈ పరిశ్రమ బెత్తరాహికులతో వ్యాపార 
సంబంధాలు, వ్యాపార పథాలు ఏర్పరిచింది. ఉడుకు - ఉక్కుగా మారింది(ఉడుకు - 
ఉద్ము - ఉక్కు. ఇది తెలుగు పదం. ఇనుము ఉడికి ఉక్కు ఐంది. ఆంగ్లంలో నేడది 
ఊజ్‌ అయింది. దీని కోసం గ్రామాలలో ఏర్పడ్డ కుటీర పరిశ్రమల కారణంగా లేదా 
కుటీర పరిశ్రమలే గ్రామాలుగా ఏర్పడ్డ కారణంగా ఉత్తర తెలంగాణలో చాలా గ్రామాలు, 
వెలుగు, ఉక్కు కొలిమి, అగ్ని లాంటి పేర్లతో నిలిచాయి. వెలుగుమట్ల, వెలుగుటురు, 
కొలిమ్యాల (కొడిమ్యాల), అగ్గిమళ్ళ(అగ్గిమడుల - మర్ల - మళ్ళ) మొదలైనవి. నిరంతర 
జ్వలనంతో రేయింబవళ్ళు పెద్ద ఎత్తున కొలుముల్లో వేల డిగ్రీ వేడిలో ఇనుము కాల్చబడేది. 
పనికిరానప్పుడు ఊరిపక్కన పడవేసిన ఉక్కుమూసల గుట్టలు (పర్వతాకారంలో “పారబోసిన 
మూసలు”) ఉన్నాయి. ఈ గ్రామ నామాలన్ని తెలుగుపదాలే. ఇవి బుద్దునికి ముందు 
నుండే ఉన్న గ్రామాలు, వాటిలోనిది తెలుగు అని నిర్ధారించవచ్చు. 


ఇక రెండవ దశ అయిన బుద్దుని కాలంలో క్రీ. శ. 6వ శతాబ్ది. ఇక్కడ నుండి 
క్రీ.పూ. 2వ శతాబ్ది వరకు అనగా 500 ఏళ్ళు బౌద్ధ వాజ్మయంలో లభించే 
చారిత్రకాధారాలను పరిశీలించాలి. త్రిపీటకములు అంధక భాషలో అనువదించబడ్డాయి. 
బుద్ధగోషుడు వినయ పిటకమునకు రాసిన సుమంత ప్రసాదిక వ్యాఖ్యలో అంధకాట్ట 
కథలను పేర్ళొన్నాడు. 


అంధకాట్టకథ క్రీ.పూ. కవ శతాబ్దం నాటిది. ఆనాటికే బౌద్ధవాజ్బయంగా 
తెలుగునాట అనగా తెలంగాణాలో ప్రచారంలో ఉంది. పాళీ వాజ్మయ చరిత్రకారుడైన 
విమలాచరణ్‌ “PresUMably 1౧౧6 Andhaka Atta Katha) was written in native 
dialect of Deccan” అని రాసారు. అంధకభాష తెలుగే. నాటికే తెలుగు ఉందనడానికి 
ఓ ప్రధాన సాక్ష్యం ఉంది. బుద్దుడు భోదివృక్షం కింద జ్ఞానసిద్ధి పొంది తొలుత ఐదుగురు 
శిష్యులకు సారనాథ్‌లోని జింకలవనంలో అతని బోధనలు వినిపించాడు. వారిలో కొండన్న 
ఒకడు. బుద్దుడే స్వయంగా ఇతనిని “అన్నాసివితభో! కొండాజ్యో!” అని పాళీ భాషలో 
ప్రశంసించాడు. కొండన్నా! నన్ను బాగా అర్ధం చేసికొన్నావు అని అర్థం. ఈ కొండన్న 
తెలుగువాడు. బౌద్ధం ఆచరించిన తొలివ్యక్తి తెలంగాణవాడు. ఈ పేరు తెలుగు పేరు. 
కొండ, అన్న అనేవి రెండు తెలుగుపదాలు. అన్న అనే తెలుగు పదం, గౌరవవాచకం. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ ౨554 


తెలుగు, తమిళాలలో బహుళ ప్రయోగంలో ఉంది. తెలుగు పదమైన కొండ అచ్చంగా 
దేశియమే. సోదర ద్రావిడ భాషలతో సంబంధం వదిలి, స్వతంత్ర భాషగా తెలుగు 
ఎదిగిందని ఈ పదం నిర్ధారిస్తుంది. రెండవ పదం తోడెయ్య. ఇతడు దీర్ధానికాయలో 
పేర్కొబడ్డాడు. మనసాకట గ్రామంలో అచిరావతినది ఒడ్డున బుద్ధిన్ని కలిసాడు. బుద్దుని 
కలిసిన పారాయణ వగ్గలోని తిస్స మెత్తయ్య మరొక తెలుగు బౌద్భుడు. దీనిలో అయ్యా 
అనే పదం అన్న వలెనే గౌరవ వాచకం. ఆర్య శబ్దానికి వికృతి కావచ్చు. తోడే 
జయవాచకం. తోడే + ఏలు, కుందేలు వంటి వాటిలో ఏలువచ్చి కలిసి ఉండవచ్చు. 
జంతువుల పేర్లు, ప్రకృతిలోని వస్తుజాలం పేర్లు మనుషులకు ఆనాడు ఉందేవి. 
పోతు(దున్న) రాజు అని ఉన్నట్టే తోడే(ఏలు) + అయ్య అని పెట్టి ఉండవచ్చు. 
తిస్సమెత్తయ్య బుద్దిని కలిసిన మరొక వ్యక్తి. ఇది పారాయణ వర్గలో ఉంది. దీనిలో 
అయ్య తిరిగి గౌరత్వమే సూచకమే. పరమార్ధ జ్యోతికా వ్యాఖ్యలో కన్పించిన కప్పుడు 
(కప్పు) ఇలాంటి జంతువాచాకమే. ఈ కప్పుని నిర్యాణం గూర్చి బుద్ధుని వివరణ 
ఉంది. ఇది వంగీస సూత్రంలో ఉంది. ఇతడు బోధనల సమయంలో బుద్దుని వెనుక 
నిల్చునేవాడు. ఇతనిపేర కోటిలింగాల పక్కన కప్ప రాయపేట అనే గ్రామం ఉంది. 


వీరితో పాటు ఉత్తర తెలంగాణలో పేర్కొనదగిన వారు మరి కొందరున్నారు 
వారిలో బావరి ఒకడు. ఈ వృద్ధ బ్రాహ్మణుడు. కవిటవన ద్వీపం(వెలుగుతోట దీవిలో 
ఉన్నట్టు బౌద్ధ వాజ్మయం చెప్తోంది. ఈ ద్వీపం కరీంనగర్‌, అదిలాబాదు జిల్లాల మధ్య 
పారే గోదావరి నది ప్రవాహం చేసిన ఏకైక ద్వీపం. ఇతడు తన పదహారు మంది 
శిష్యులను బుద్దుని వద్దకు పంపాడు. వారిలో తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి పింగయ్య. ఈ 
పేరులోని పింగి పాళీ పదం కావచ్చు. దీనిలోను అయ్య అనే పదం ఉంది. ఈ పింగాయ 
పేరిట పింగిలి అనే గ్రామం ఏర్పడింది. అది నేటి నిజామాబాదు జిల్లా దగ్గరలో 150 
కి.మీ. దూరంలో పర్ఫని జిల్లాలోని పింగిలి గ్రామం. బౌద్భలకు పుణ్యక్షేత్రం. 
హ్యుయాన్‌త్సాంగ్‌ దీనిని దర్శించి పింగ్‌-కి-లే అని తన చైనా భాషలో రాసుకున్నాడు. 
చాలా తెలుగు కుటుంబాలు ఈ గ్రామనామం ఇంటి పేరుగా కలిగి నేటికి ఉన్నారు. 
బావరి పేరిట బావ లేదా బాదనకుర్తి లేదా బావనకుర్తి ద్వీపం నేడు ఖానాపూర్‌ మండలం 
ఆదిలాబాదు జిల్లాలో గోదావరి మధ్యలో ఉంది. 


క్రీపూ. 2వ శతాబ్ది నుండి మొదలయ్యే బుద్దానంతరం దశ ముడోదశ. ఈ 
దశలోని తెలంగాణాలోని తెలుగుభాషను పరిశీలించడానికి పూర్వ సాతవాహన, 
సాతవాహన (ప్రభువుల కాలపు ఆకారాలను వెతకాలి. కోటిలింగాలను ఏలిన నేటి 


+456 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


సాతవాహన పూర్వపు ప్రభువులు ఆంధ్రులు. ఈ ఆంధ్రప్రభువుల నాణేలు కోటిలింగాలలో 
దొరికాయి. వారిలో సిరినరన ఒకడు(ఇవాల్లి భాషలో శ్రీనారాయణ అనుకోవచ్చు). 
నరనలో చివరి అన-అన్నకు రూపాంతరం. పురుష నామవాచకాల ప్రక్కన పెట్టే ఈ 
పేరు తొలుత 'అనిగా తరువాత అన్నగా, తిరిగి అనగా మారినట్టు చరిత్ర చెప్తోంది. 
కాలక్రమంలో మనకు లభించిన (1) పోతన్న (క్రీ. పూ. 1000), (2) కొండన్న (క్రీ. 
పూ ....), (8) నరన (క్రీ. పూ. 2వ శ.) పేర్లు ఈ క్రమాన్ని సూచిస్తున్నాయి. రెండో 
నాణెంపై ఉన్న రాజు పేరు సిరికంవయ. కంవయ కంబయకు రూపాంతరం. 
“వబయోరభేదః అని వబలకు సవర్ణత్వం ఉంది. కంవం అయ్య అనేది దీని మూలం. 
అయ్య ఆయగా మారింది(నారాయ, సూరాయ, వెంకయలాగా). కంబయ పేరిట 
కోటిలింగాల పక్క కంబయపల్లి(కంబంపల్లి లేదా స్తంభంపల్లి) అనే గ్రామం ఉంది. 
దీని శివార్లలో బౌద్ద స్థూపం ఉంది. తెలుగు వారి సంస్కృతిలో స్తంభ పుజా విధానం 
ఉంది. కంబం అనే స్తంభ శబ్దంగా సంస్కృతంలోకి వెళ్ళింది. చల్ల చిలికే కవ్వం 
స్తంభం లేదా కంబం యొక్క రూపాంతరం. కంవ (నాణలపై పేరు-కవ్వ(ము)గా 
మారింది. భక్తింముర, ధాతంనాభి వంటి ప్రాచీన లేఖనాల్లో పూర్ణబిందువు మాయమై 
తరువాతి హల్లు ద్విత్వంగా మారడం తెలుగు వ్యాకరణ శాస్త్ర గ్రంథాల్లో కనబడుతుంది. 
మరో నాణెంపై మహాతలవర అనే పదం ఉంది. ఆంధ్ర/సాతవాహన రాజోద్యోగి పేరిట 
చలామణి అయిన నాణెం. మహా అనే సంస్కృత పదానికి తలవర అనే తెలుగు 
పదంతో ఏర్పడ్డ మిశసమాసం ఇది. తలవరి, తగవరి వంటి పదాలు తరువాత తలారి 
వంటి పదాలుగా మారినవి. తలవర*తల అర *తలార (తలారి) అనేది సైన్యాధిపతిగా 
చెప్పాలి. తలారిపదం తరువాత తలలు తీసేవాడు అని నిందార్థకంగా మారింది(కటారి 
= కట అనే సంస్కృత పదంలోని కత్తిరించే అనే అర్ధంతో అరి = కల్గి ఉన్న అనే 
అర్థంలో ఖద్దపాణి లేదా ఖడ్గం అనే అర్థంలో స్థిరపడింది). అరి అనేది కలిగి 
ఉన్నవాడనే తద్ధిత ప్రత్యయంగా మారింది. 


ఈ కాలానికే స్థిరపడ్డ బుద్దుని అనంతరం బౌద్ధ వాజ్మయంలో పాళీ, ప్రాకృత 
భాషల్లోకి అనేక తెలుగు పదాలు వెళ్ళాయి. లేదా ప్రాకృత భవాలుగా తెలంగాణాలో 
ప్రవేశించాయని చెప్పవచ్చు. ఇవి అనాటి తెలుగు భాష అస్తిత్వానికి దర్పణాలు. అంస 
= అంచ( హంస) (-ధమ్మపదం) ; అగరు =అగడు(-దీర్ణనికాయ) ; ఆటంకం = అటక 
(-వినయ పిటక);అయ్య = అయ్య (-సుత్తని పాత) ;ఆగు = ఆగుము(-ఛుల్లనికాయ) ; 
ఒరట = ఊరట(-మిళింద పన్హ ; కత్తరి = కత్తెర(-జాతకమాల) ; కమ్మర = కమ్మరి(- 
దీఘ్హనికాయ) ; చీవర = చీర (వినయ పిటక) ; సుత్తి = సుద్ది(వార్త) (-సద్ధర్మనికాయ) 
వంటివి ఉదాహరణలు. 


నౌతవాపాగుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 57 ఖీ 


ఈ కాలానికే చెందిన బౌద్ధ జాతక కథలలో బుద్దుని అనంతర కాలపు ఆవతారలుగా 
పేర్ళొన్నవాటిలో బౌద్ధం ప్రచలితం ఐన ప్రాంతాలు విశేషాలు, సంస్కృతీ సభ్యతలు, 
భాష, ఆచార వ్యవహారాలు, మానవ జీవన విధానాలు చోటు చేసుకున్నాయి. బుద్ధునికి 
సమకాలికంగా తెలంగాణాలో బౌద్ధం ప్రచారం కావడం, అతని ప్రియశిష్యులైన కొండన్న 
బావరి, పింగయ్య, కప్పుడు, పాయసి(వీరి పేరిట కొండాపూర్‌, బావనకుర్తి, పింగళి, 
కప్పరయపేట, పాయసిగాం లేదా పాసిగాం అనే గ్రామాలు నేటికి ఉన్నాయి), 
తిస్సమెత్తయ్య వంటి వారు ఉత్తర తెలంగాణవారు కావడం వల్ల జాతక కథలలో తెలంగాణ 
విశేషాలు చోటు చేసుకున్నాయి. సేరవనిజ్ఞ జాతక కథలో “తెలివాహ నదీం ఉత్టీరిత్యా 
ఆంధ్రనామ నగరీం ప్రవిశంత్ర” అనే మాటలు ఈ ప్రాంతానికి సంబంధించినవి. 
బుద్దుడు ఈ జాతక కథలో తెలివాహ అనే నదిని దాటి ఒక వ్యాపారితో కలిసి ఆంధ్రలోకి 
(ప్రవేశించాడని అర్థం. ఈ తెలినది గోదావరి తెలివాహ అంటే తెల్లని ప్రవాహం. నాటికి 
కృష్ణానది తెలుగువారి మరొక(నల్లని) నది తెలివాహ నదిని దాటి ప్రవేశించిన 
ఆంధ్రనగరం, ఆంధ్రుల, తరువాతి కాలంలో సాతవాహనుల రాజధాని కోటి(లింగాల) 
నగరం. లింగాల ఈ నగరానికి శైవమతం అభివృద్ధి ఐన కాలంలో వచ్చిన పేరు. తెలి 
తెలుగుపదం, వాహ సంస్కృత పదం. వెరసి మిశ్ర సమాసం(మహాతలవర వంటిదే). 
తెలినదిచే తడుపబడ్డ నేల(ప్రాంతం) తెలిమాగాణం. మాగాణం అనేది సస్యక్షేత్రం అనే 
అర్థంలో వాడే తెలుగు(దేశ్య) గోదావరిచే తడుపబడ్డ పంటనేల అని అర్థం. ఇది 
దేశ్యసమాసం. మధ్య మకారం సున్నగా మారింది(తెలంగాణలో కొమరయ్య కొంరయ్యగా 
పలుకుతారు. కుమారస్వామి పూజా విధానం ఇక్కడ క్రీ.శ. 2వ శతాబ్దికే ఉంది). 
అప్పుడు తెలింగాణం ఐంది. మాగాణ, మాగాణం అని ద్వైవిధ్యం ఉన్నట్టే తెలింగాణం, 
తెలింగాణ అని రెండు రకాలుగా పిలుస్తాం. ఈ కాలంలో స్థిరపడ్డ ఈ పేరు ఆంధ్ర 
పేరును అంధకరాట్టం(ఆంధ్రుల రాష్ట్రం) అని బౌద్ధ వాజ్మయంలోని పేరును 
తొలిగించుకొని తెలింగాణం ఐంది. ఈ నామం ప్రసిద్ధిలోకి వచ్చాక టాలెమి అనే గ్రీకు 
యాత్రికుడు దీనిని టిలింగాన్‌ అని పిలిచాడు. ఉక్కు వ్యాపారం కారణంగా ఈ ప్రాంతం 
గ్రీక్‌, రోమన్‌లకు వ్యాపార కేంద్రంగా నిలిచింది. క్రీ.శ.1వ శతాబ్దం నాటికే ఉత్తర 
తెలంగాణలో లభించిన రోమన్‌ నాణాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. 

అప్పటికి మిగతా ప్రాంతాల్లో ప్రసిద్ధి లేక, కేవలం తెలంగాణలోనే పుట్టిన ఈ 
అంధక భాష తన పేరు మార్చుకొని తెలింగు లేదా తెలుంగు అనే పేరును పొందింది. 
ప్రాచీన తెలుగు భాషకు పూర్ణబిందు పూర్వకంగా తెలుగు అనే పేరుంది(తెలుంగు, 
తెలుగు అనేది తరువాతి మార్పు). ఈ పూర్ణబిందువు తెలింగాణలోంచి తెలుంగాణ 


+458 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పదం పుట్టిందనడానికి తిరుగులేని సాక్ష్యం. దేశనామవాచాకంతోనే అందకులది అంధక 
భాషగా పూర్వంలో, ఆ తరువాత తెలింగాణ వారిదే తెలుంగు భాషగా అనంతర కాలంలో 
స్థిరపడింది. 

తెలంగాణలోని ఈ తెలుగు భాష మరింత చిక్కబడ్డటువంటి సాతవాహనుల 
కాలంలో మరిన్ని విశేషాలతో సాక్ష్యమిస్తోంది. కోటిలింగాల నేలనహకుశ్రీ సాతకర్ణి 
వేయించిన నాసిక్‌ శాసనంలో “చలిసిల” అనే ఒక పదం ఉంది”. ఇది చలిశిల. 
దీనిలోని చలి అనేది తెలుగు పదం. ఇది తెలి వంటిదే. చల్లని, తెల్లని వంటి విశేషణాలకు 
పూర్వరూపమైన మూల నామవాచకాలు తెలి, చలి అనేవి. ఇవి తెల్ల, చల్ల, పచ్చ, ఎర్ర, 
నల్ల వంటి అంతిమాక్షర ద్విత్వాన్ని సాధించుకున్నాయి. ఇది కోటిలింగాలకు 100 
మైళ్ళ దూరంలోని నేటి చల్లిగల్లు గ్రామం. చలిశిల అని శాసనంలో పేర్కొబడింది. 
ద్రావిడ పదమైన కల్లు అంటే రాయి ఈ ప్రాంతపు అనేక గ్రామనామాల్లో ఉంది. 
చలికల్లు, ఓరుగల్లు, రావికల్లు వంటివి తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా గ్రామ నామాలు 
ఇవి. తర్వాత తెలుగు, కన్నడ నేలల్లో విస్తరించాయి. 


గుణాఢ్యుడు బృహత్మథను పైశాచిలో రాసే ముందు తన సాతవాహన ప్రభువుతో 
శర్వవర్మ విషయంగా పడ్డ పేచితో తాను చేసిన శపథం సంస్కృత, ప్రాక లత దేశ్యభాషల్లో 
కవిత్వం రాయననిీ*. ఈ సంఘటన తెలంగాణలో జరిగింది. బెత్తరాహికమైన 
సంస్కృతభాష, రాజభాషగా చెలామణిలో ఉన్న ప్రాకృతభాష, తెలంగాణియమైన 
దేశ్యభాషలను విడిచినాడు. మధ్యప్రదేశ్‌ దక్షిణాన అనగా నేటి ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా, 
దక్షిణ మహారాష్ట్ర అనగా విదర్భ, తెలంగాణ ఆదిలాబాద్‌ అడవులలో ఉన్న పిశాచ 
జాతీయులుగా పేర్కొనబడిన వారి భాష పైశాచి(ప్రాకృతంలోని ఒక మాండలిక భేదం) 
లో రాశాడు. ఇక్కడ సాతవహన(తెలంగాణ) రాజ్యంలో దేశీయులు ప్రజల భాష దేశ్యభాష 
తెలుగునే వదిలేసాడన్నది శతధాసత్యం. సంస్కృత, ప్రాకృత, దేశి భాషలలో కవిత్వం 
రాయనన్న అతని శపథంలో ఈ మూడు నాటి తెలంగాణాలో అతి ప్రసిద్ధ సమానస్థాయి 
భాషాత్రయం అని నిర్ధారణమే! 


సాతవాహన ప్రభువులలో సాహిత్యవేత్తగా, కవివత్సలుడుగా స్థిరకీర్తినార్జించిన 
హాల సాతవాహన చక్రవర్తి రచన ఐన గాథాసప్తశతి సంకలనంలో తెలుగు గుబాళిస్తోంది. 
ఇది మహారాష్టి ప్రాకృతం అని కొందరన్నా దీన్ని “ఆంధ్రీప్రాకృతం” అంటాను. త్రివిక్రమ 
మార్మందేయుడు దీన్ని దాక్షిణాత్య ప్రాకృతం అన్నాడు. అత్త, పిల్ల, పాడి, పొట్ట, అద్దం, 
మైల, పత్తి రూప, అవ్వ, బొంది వంటి పదుల కొద్దీ పదాలు, నాటి సంస్కృతీ విశేషాలు 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ ౨04 


తెలిపేవి. ఇందులో చోటు చేసికోన్నాయి". ఇవన్నీ ప్రాథమిక నామవాచకాలు. వీటికింకా 
ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డు,ము,వు(ఏకవచనం) స్థిరపడలేదు. ఐతే గాథసప్తశతిలో 
ఒక పదం పరిశీలనార్హం. అది చుట్టువి అనే పదం. దీనిలో వ అనేది డుమువులోని 
వు ప్రత్యయం తొలిదశ. మహాదామహద్వాచకలేవైనా ఉకారాంతలు ఉగంతాలౌతాయన్న 
అనంతర కాలపు ప్రథమా విభక్తి ప్రత్యయం సమస్వరత కారణంగా వు గా మారి 
ఉంటుంది. వ అనేది తొలి ప్రత్యయం. దీనికి ఉదాహరణగా మహాభారతకథలోని 
నాగమాత ఐన కద్రు శబ్దం కద్రువ కావడం తెలుగువారు చెప్పుకున్న అతి ప్రాచీన 
గాథలో (గాసటబీసటే చదివి గాథలు త్రవ్వేడి తెలుంగువారికిన్‌) మార్చలేని ప్రథమా 
విభక్యంత పదంగా నిరూపించవచ్చు. ధేనువు అని వాడిన నన్నయ్య కద్రువ అని 
ఎందుకు వాడలేదంటే అప్పటికే స్థిరపడ్డ (వ ప్రథమావిభక్తిగా) వ్యక్తినామ వాచకం 
ఇది. చట్టువ, కద్రువ వలెనే 10వ శతాబ్దం నాటి శాసనంలో గోరవ అనే పదం ఉంది. 
“గోరవల్లాకిందుండువారు” అని ప్రయోగం. ఇది గురుశబ్దం. గోరవ అయింది (ఆరుద్ర 
దీనికి తప్పు అర్థాన్ని ఇచ్చాడు). 

గాథసప్తశతిలోని మరో కవి సూరన. ఇతడు మన 'నరని (రాజు నాణిముపై 
పేరు) లాంటివాడే. గాథసప్తశతిలో మరొక కవయిత్రి ఆంధ్రలక్ష్మి ఉంది. ఈవిడ తొలి 
తెలుగు కవయిత్రి పేరుతో తన ప్రాంతం(తెలంగాణ) పేరును పెట్టుకుంది. నాడు 
ఆంధ్ర శబ్దం తెలంగాణకు పర్యాయపదం అన్న సంగతి మరవద్దు. ఇక్కడి నుండి 
తరువాతి శతాబ్దులలో కృష్ణా గోదావరి ముఖద్వారాలకు వలస వెళ్ళిన వారిని, ఆ 
ప్రాంతాలవారు ఆంధ్ర నుండి అంటే తెలంగాణ నుండి వలస వచ్చిన వారనీ ఆంధ్రులని 
పిలిచారు. స్థిరపడ్డాక వారాంధ్రులైనారు. వీరు (ములకులు) తెలంగాణీయులుగా, 


తెలంగీలుగా, తెలంగులుగా, తెలంగాణ్యులుగా పిలువబడ్డారు. 


గాథసప్తశతిలోని మరొక అచ్చమైన తెలుగు పదం “పొట్టి”. ఇది వ్యక్తినామ 
వాచకం. ఇతడెవ్వరో కాదు హాలుని మంత్రి. పొట్టి(స) అని పేర్మొనబడతాడు. 
సం.పథమావిభక్తి వాచకం(రామఃలోని విసర్గ వంటిది - రామ అసలు నామవాచకం). 
ఇతడు గాథసప్తశతిలో తన కవిత్వాన్ని కూడా శ్రీపాలితయ్యకు చెప్పి సంకలనంలో 
చేర్చించుకున్నాడు. ఈ తెలంగాణీయుడు హాలచక్రవర్తిని తెలంగాణకు అల్లుణ్ణి చేసినాడు. 
కరీంనగర్‌ జిల్లా వేంపల్లి వెంకటరావుపేటలోని సప్తగోదావరితీరాన గల గోదావరి 
భీమం(ఖీమం అంటే తీరం) లో లీలావతితో(స్థానిక బాదనకుర్తి రాకుమార్తె) వివాహం 
చేయించినాడు". ఈ విషయం 'లీలావఈ” అనే ప్రాకృత కావ్యంలో ఉంది. గాథసప్తశతి 


+460 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


తెలంగాణలో సంకలనం అయ్యింది. హాలుడు స్వయంగా కోటి రాజ్యంలో ఈ కావ్యం 
సంకల్పించినట్టు గాథసప్తశతి ౩వ గాథ (ప్రాకృతంలో గాథ అంటే శ్లోకం లేదా 
పద్యంలాంటిది) లో చెప్పుకొన్నాడు". ఆనాటి కోటిలింగాల రాజధానిగా గల సాతవాహన 
రాజ్యాన్ని కోటిరాజ్యం అనేవారు. ఇది రాజ్యపు ఆదాయం బట్టి వచ్చిన పేరు. కోటి 
తెలుగు పదం కాదు. 

గాథసప్తశతిలోని శ్రీ పాలితయ్య, భప్పన్నయ్య వంటి కవుల పేర్లలో “అయ్యా” 
అనే తెలుగు గౌరవవాచకం కనబడుతుంది *ే. 

అరహనకు వాహిట్టీ మకునకు 

తిరుపులు మావికు 


దీంట్లో అరహనకు = అరుసునకు = రాజునకు 

వాహిట్టి మకునకు = వాశిష్టి పుత్రునకు 

(మకునకు-మగన్‌ కు = కుమారునికి) 

తిరుపులు మావికు = (్రీపులుమావికి 

మూడు సార్లు కు అనే షష్టి విభక్తి ప్రత్యయం వాడబడింది. తెలుగు భాష హాలుని 
కాలంలో ఇంకా (ప్రథ మావిభక్తులు లేక కనబడుతుండగా మరో రెండు వందల 
సంవత్సరాలకు తెలంగాణలో నాణాల మీద షష్టి విభక్తి ప్రత్యయం ఏర్పడటం విశేషం. 
అంతేకాదు గౌతమీపుత్ర సాతకర్ణి కుమారుడైన ఈ పులుమావి పేరు అచ్చమైన తెలుగు 
సమాసమే. పులు అంటే గడ్డి, మావి అంటే మానవ శిశువు పిండాన్ని కప్పే పొర అని 
అర్థం. ప్రసవించిన పార్వతీ దేవి సంతానమైన కుమారస్వామి శిశు రూపంలో ఉండగా 
రెల్లుగడ్డితో కప్పి గంగానది జా(గత్తగా కాపాడింది కనుక పులుమావి అంటే 
శరవణభవుడని(గడ్డి బిడ్డ) అర్థం. ఈ శివపార్వతీ పుత్రుడైన కుమారస్వామి తెలంగాణలో 
క్రీశ. 2వ శతాబ్దంలో కొలువబడ్డ దైవం. ఇతని పేరిట కొమురయ్యలు ఎక్కువే. కొమురవెల్లి 
-శరవణభవనగరం -ప్రసిద్ధమే. 

ఇక గాథసప్తశతిలోని జానపద గేయాల (ప్రస్తావన ఒకటి ఉంది. అవి 
తెలంగాణలోని జానపద గీతాలే(కొర్లపాటి (శ్రీరామ మూర్తి చెప్పిన తూర్పు గోదావరి 
జిల్లాల గీతాలు కావు). గోదావరి జిల్లాలకు హాలునితో, అతని రాజ్యంతో ఎలాంటి 
సంబంధం లేదు. 


హాలుడే స్వయంగా ధవళాలు రాశాడు. ధవళమంటే ద్విపది. మనకు యక్షగానాల్లో 
ఈ గేయ సంప్రదాయం ఉంది. ఈ గేయకృతికి భుజగాధిపుడు వివరణ రాశాడు. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 614 


ఆధ్యరాజు రాసిన ఉత్సాహ ఒక ప్రాకృత కావ్యం. ఇది దేశీయఛందో నిర్మితం. అలాగే 
భరతుని శీర్షికం మరో దేశిచ్చందం. భరతుని నాటికి ఆటవెలది “ప్రసన్నపదా” అనే 
పేరుతో, తేటగీతి నటీ అనే పేరుతో రుగ్వేద బ్రాహ్మణంలో అవే తెలుగు గణాలు 
నియమాలతో ఉన్న ఛందస్సులున్నాయి. ఈ విషయం పొత్తపి వేంకటరమణ కవి 
చెప్పినాడు". ఈ ఛందస్సంప్రదాయాలు విష్ణుకుండిన రాజు తెలంగాణ ప్రాంతాన్ని 
ఏలిన నాలుగో బౌద్ధ మాధవవర్మ “జనాశ్రయ ఛందో విచ్చిత్తి” రాసేవరకు సజీవంగా 
ఉండడమే కాదు, ఆయన చేత శాస్తావిషృతం ఐనాయి. అంటే తెలుగుభాష తెలుగు 
సాహిత్యం, తెలుగు ఛందస్సులు క్రీ.శ. 4వ శతాబ్ది వరకు సజీవ స్థితిలో ఉన్నాయని 
చాలా సారస్వతం లుప్తమై పోయిందని భావించాలి. 


ఈ విధంగా పైన ఇచ్చిన అనేక ఆధారాలతో తెలుగు భాష 8 వేల సంవత్సరాల 
(క్రితమే ద్రావిడం నుండి విడిపోయిందని, రెండువేల ఆరువందల సంవత్సరాల పూర్వం 
తెలుగువారు ఉత్తరభారతంలో కీర్తి కిరిటాలు ధరించారని వారి పేర్లలో తెలుగు తొంగి 
చూస్తోందని బౌద్ధ, ప్రాకృత, పాళీ వాజ్మయాల్లో ఈ భాషకు సంబంధించిన అనేక 
ఆనవాళ్ళు ఉన్నాయని, సాతవాహన ప్రభువుల నాణాలు, శాసనాలు, సాహిత్యం ఇంకా 
మరింత స్పష్టంగా ధృవీకరిస్తోందని, ఇదంత తెలుగు జాతి ప్రాచీన చరిత్ర అని అది 
తెలంగాణలోనే ప్రారంభమైందని, తెలుగుకు పుట్టినిల్లు తెలంగాణమని ఘంటాపథంగా 
చెప్పగలను. 
పాదసూచికలు 


1. Studies in Telugu Linguistics -- B.H. Krishnamurthy -- C.P. Brown Acad- 
emy Publication -- P.89 

2. _ సుత్తనిపాత-పారాయణ వగ్గ-సంపు. 1-2-1997 

8. బుద్దుని సమకాలిక కరీంనగర్‌ ప్రాంత బౌద్ధం-దా. సంగనభట్ల నరసయ్య-మిసిమి మాసపత్రిక 
-జనవరి 2007 

4. “బుద్భుఫోశాచార్యవిరిచితా పరమార్థ జ్యోతికానామజాతకాట్టకథా”-సంపూర్ణ నంద 
సంస్కృత మహావిద్యాలయ ప్రచురణ, వారణాసీ, 1992, సం. లక్ష్మీ నారాయణ తివారీ 

5. _Kotilingala- A Report on Excavations-N.S. Rama Chandramurthy - A.P. Govt. 
Arch. Publication 
తెలివాహా గోదావరి - డా.సంగనభట్ల నరసయ్య-ఆంధ్రజ్యోతి “వివిధ 21-11-05 
శాతవాహన సంచిక - సం.మారేమండ రామారావు 
కథాసరిత్యాగారః ప్రథమలంభకః-సోమదేవసురి-బీహార్‌ రాష్ట్ర సాహిత్య పరిషత్‌-పాట్న - 
1997 


462 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


9. గాథసప్తశతి-సంపర్ణ్ల నందసంస్కృత మహావిద్యాలయ ప్రచురణ -వారణాసి-2000 

10. గాథసప్తశతిలో తెలుగు పదాలు-తిరుమల రామచంద్ర-ఆం. ప్ర. ఆర్మియాలజీ శాఖ ప్రచురణ 

11. సప్తగోదావరి ఎక్కడ-డా. సంగనభట్ల నరసయ్య-మిసిమి-ఆగస్టు-2003 

12. హాలుని గాథసప్తశతికి కోటిలింగాల జన్మస్థానం -డా. సంగనభట్ల నరసయ్య -A.P. His- 
tory Congress Volume 

13. క్రీ. పూ. 6వ శతాబ్ది నాటి తెలుగుభాష ఆనవాళ్ళు-డా. సంగనభట్ల నరసయ్య- “తెలుగుభాష 
ప్రాచీనత విశిష్టత”-కృృష్టాజిల్లా రచయితల సంఘ ప్రచురణ-నవంబరు 2008 

14. Satavahana Coinage -- 1. K. Sharma 

15. లక్షణ శిరోమణి-పొత్తపి. వేంకటరమణ కవి-ఆం. ప్ర.సాహి. అకాడమీ 

16. జనా(శ్రయభఛందో విభక్తి ప్రచురణ మాధవశర్మ విరచితంలో శీర్షిక వివరణ 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 634 


తెలంగాణలో తెలుగు లిపి, పదజాల వికాసం 
(సాతవాహనుల నుండి కాకతీయుల వరకు) 
డా॥ వె. రెడి శ్యామల 


యూ డ 

తెలుగు విశ్వవిద్యాలయం 

తెలంగాణలో తెలుగుభాషా వికాసాన్ని ముఖ్యంగా పదజాలం పెంపొందిన 

పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే చారిత్రకంగా పరిశీలించాలి. మొదటి నుంచి 
తెలంగాణ (ప్రాంతం బహుభాషాప్రాంతంగా ప్రవర్ధిల్లింది. 


పదాల గురించి భాషాశాస్త్రంలో Word is the smallest element that can be 
uttered in isolation with objective or practical meaning అని నిర్వచిస్తారు. ఒక 
పదం పదాంశాలు, ప్రత్యయాలు కలిగి ఉండవచ్చు. 


పదం అంటే మౌఖికం లేదా లిఖితం. మౌఖిక పదాలలో ధ్వనులుంటే, లిఖిత 
పదాలలో అక్షరాలు (Graphemes) ఉంటాయి. 


Wordను ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు “A single district conceptual unit of lan- 
guage, comprising inflected and variant forms” అని నిర్వచించింది. 

ఒక భావాన్ని లేదా విషయాన్ని వ్యక్తీకరించే భాషాంశం పదం. పదం 
రెండురకాలుగా ఉంటుంది. 1. నైఘంటిక పదం, 2. వ్యాకరణ పదం. 

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏర్పడ్డ పదాల గురించి ఈ వ్యాసంలో వివరించడం 
నా ఉద్దేశ్యం. 
చరిత్ర పూర్వదశ: 

తెలంగాణలో చరిత్ర పూర్వదశ గురించి లభిస్తున్న ఆధారాలను ప్రస్తావించాలి. 


“There is yet no method to date rock pictures directly” అంటారు Andre LeRoi 


4 64 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


Gurhan అనే ఫఫెంచి ఆర్మియాలజిస్ట్‌ (1911-1986). బ్రాహ్మిలిపికి పూర్వమే ఉన్న 
గుహచిత్రాలు భారతదేశంలో అనేకచోట్ల కనిపిస్తాయి. ఇవి చరిత్రపూర్వ దశకు చెందినవి. 
మిసోలిథిక్‌ యుగానికి చెందిన వీటిలో వేట, ఆహారసేకరణ, చేపలవేట వంటి వాటిని 
చిత్రించారు. ఈ యుగాన్ని చరిత్రకారులు 9000-6000 బి.సి. వరకు ఉన్నట్లు 
లెక్కించారు. 


తెలంగాణలో ఇటువంటి గుహచిత్రాలు బైనేటిబండ(ఖమ్మంజిల్లా), కోకాపేట 
(హైదరాబాదు), యర్దనూరు(సంగారెడ్డి) వద్ద గుర్తించారు. చిత్ర లిపుల ద్వారా సందేశాన్ని 
లేదా ఒక విషయాన్ని సంగ్రహపరచడం, దానిని గుర్తించడం అత్యంత ముఖ్యమైన 
దశ. ఆ కాలం నుండి ఈ ప్రాంతంలో విషయ వినిమయ దశ ప్రారంభమైనట్లుగా 
మనం గుర్తించవచ్చు. 
తెలంగాణలో తెలుగులిపి పరిణామం: 

భాషకు లేఖనానికి సంబంధించి రెండు పదాలు అక్షరం, వర్ణం వ్యాప్తిలో 
ఉన్నాయి. అక్షరం అంటే నాశనం లేనిది. వర్ణం అంటే రంగు. శిలలు మొదలైన 
వాటిమీద చెక్కేవాటికి అక్షరాలనీ, భూర్ణ పత్రాలు మొదలైన వాటిమీద రాసే వాటికి 
వర్గాలని పేరొచ్చింది. లిపి అంటే లేపనం. లేపనం చేయడం వలన లిపి అయ్యిందని 
తిరుమల రామచంద్ర ఊహించారు. 

సాతవాహనుల కాలంలో లభించిన తెలుగు పదాలకు లిపి లేదు. ఇక్ష్వాకుల 
కాలంలో కూడ(క్రీ.శ. ౩వ శతాబ్ది) శాసనాలలో తెలుగులిపి కనిపించదు. 

తెలుగు లిపిని, వర్ణక్రమాన్ని, లేఖన విధానాన్ని అంచనా వేయడానికి కొందపత్తి 
శాసనం(క్రీ.శ. 900), కొజివి శాసనం(కీ. శ. 985) మొదలైనవి ఉపకరిస్తున్నాయి. 

చేబ్రోలులో జాయప సేనాపతి వేయించిన(కీ. శ. 1218-14) శాసనం తెలుగు 
లిపి స్థిరీకరణను సూచిస్తుంది. కాకతీయుల శాసనాలలోని లిపిరూపం, తెలుగు లిపి 
సంకేతాలు, గుణింతాలు ఇప్పటి లిపి రూపానికి దగ్గరగా ఉన్నాయి. ఒత్తులు, విసర్గ 
కూడా వీటిలో ఉన్నాయి. సాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ 
బహుభాషా ప్రాంతంగా వికసించింది. పైశాచీ, ప్రాకృతం, సంస్కృతం, కన్నడ, తెలుగు 
భాషలలో ఇక్కడ సాహిత్యం వెలువడింది. తెలుగుభాషలో సంస్కృత పదాలు గల మణి 
ప్రవాళభాష, జాను తెనుగుకూడ కావ్య గౌరవాన్ని పొందాయి. 
తెలుగు భాషాపదాలు: 


తెలంగాణలో తెలుగుపదాల లభ్యతకు మూడు ఆకరాలున్నాయి. అన్య భాషా 
గ్రంథాలు, శాసనాలు, తెలుగు (గ్రంథాలు. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 654 


సాతవాహనుల కాలం నాటి హాలుని గాథాసప్తశతిలో కొన్ని తెలుగుపదాలు 
ఉన్నాయి. ఉదా: పిల్ల(పీలుఅ) అత్త, అక్క అమ్మి, పొట్ట, కరణి, అద్దం, కంటె 
చట్టన (చట్టఅం,), పారాణ(పా ఆర్యాణ), పున్నమి, పుణ్జమ, మొరూము మొదలైనవి. 
శాసనస్థ పదాలు: 

వరంగల్లు సమీపంలో కొందపత్తి గ్రామంలోని చెరువువద్ద ఒక శాసనం 
లభించింది. దీనిలో ఇక్కడి సంస్కృతిని తెలిపే పదాలు ఉన్నాయి. 

ఉదా; 

1. తంబుల స్రవంబు చేసిన: తాంబూలం తీసుకొనిన (తినిన) ఒక పనికి ఇరుపక్షాల 
వారు ఒప్పుకొని ఒక కట్టడి చేసుకోవడం తాంబూలం (తినడం) తీసుకోవడం. 
ఇప్పుడు వివాహాది సందర్భంలో ఉంది. 

2. కూన్తుకూన్తుల = (కూతురు కూతురుల) బిడ్డ బిడ్డల ప్రీ వాచకం (కూతు-ప్రాచీన 
రూపం, కూతురు-ఆధునిక రూపం; పిల్లల పిల్లలు అనడం లేదు). కొరవి 
శాసనంలోని కొన్ని పదాలు: పదవ శతాబ్దంలో ప్రధానంగా చెప్పుకొనే తెలుగు 
శాసనం. పెజ్బ్ము(పెధుకు), ఇప్పు([ఇపుడు), చేశ్న(చేసిన) వంటి రూపాలు ఇప్పటికీ 
తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉన్నాయి. 

8. నెగబ్బను = అభివృద్ధి చేయటం (నెగడు=వృద్ధిచెందు) 

4. కొల్ఫీంచిన = (కొప్పించిన(త్రవ్వించిన) 

5. కజకూలి = వడ్రంగులకిచ్చే కూలిమీద పన్ను అక్కసలకు కజకూలి లేదు అని 
ప్రయోగం. ఈ శాసనం నుండి విభక్తుల ప్రాచుర్యం పెరిగింది. ద్వితీయ(న్‌); 
తృతీయ (నన్‌, తోన్‌); చతుర్ధి(పొంటె); పంచమి(అన్లు); షష్టి(కి, కుని); 
సప్తమి(అన్లు) కనిపిస్తాయి. 

6. వరియారంబంబు (వరివిత్తులు చల్లుకారు) 

7. నెల్లారంబంబు (మెట్టగింజలు చల్లుకారు) 

5-6-7 పదాలలో చూసినట్లయితే పదనిర్మాణం ఎలా అభివృద్ధి చెందిందో 
తెలుస్తుంది. కట్టపనికి ఇచ్చే కూలి కజకూలి; ఆరంబంబు - కాలం, సమయం అనే 
అర్థంలో తీసుకున్నారు. 

కొత్త విషయాలను ప్రతిపాదించే పదాల కూర్చు ఇక్కడ కనిపిస్తుంది. ఈ 
శాసనంలో వాడిన చజచిన(చేతితో కొట్టుట) ఈరోజుకీ తెలంగాణలో వాడుకలో 


+ 66 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఉంది. జినవల్లభుని కుర్యాల శాసనం (క్రీశ. 945) నన్నయకు పూర్వం 100 సం॥ల 
నాటికే కందపద్యాలు గల శాసనం. 

“జిన భవనంబు లెత్తించుట 

జిన పూజల్సేయుచున్ని జినమునులకు న 

త్తిన యన్నదానం బీవుటం 

జిన వల్లభ బోలంగలరె జినధర్మపరుల్‌” 


ఉప్పరిపల్లి శాసనం(క్రీ.శ. 1285) నాటికి “జ్ఞ = ౦డు' ంబు=ము” గాను, 
పాదంతములోని ను’ 'న్‌' గాను వాడుకలోకి వచ్చింది. 


కాకతీయుల మాటేడు శాసనం(క్రీ. శ. 1120)లో వృత్త పద్యాలున్నాయి. గూడూరు 
శాసనం (క్రీ.శ 1124) లోని విభక్తులను చర్చించిన పి.వి. పరబ్రహ్మశాస్త్రి 'ఉఊ ను 
ప్రథమా విభక్తి ప్రత్యయంగా (ప్రతిపాదించారు. వరంగల్‌ జిల్లా యొరిపిజాల 
శాసనం(క్రీ.శ. 1181) ఆకాలపు శిష్ట వ్యావహారికంలో రాసినది. జనవ్యవహారంలోని 
చక్కని భాష కూడా ఈ శాసనంలో ఉంది. 


“....వారి లోనం ట్రోలిరెడ్డి అత్యంత ధర్మపరుడును అధిక పుణ్యాధికుండునునై 
జన్మించి తనకుం బరమ పతివ్రయైన మాచమాంబిక ధర్మమాంటబిక ధర్మపత్నికాంజే 
కొని వంశకరులైన సుపుత్రులంబడసి...... ” (కాకతీయ శాసన సాహిత్యము, పుచ్చా 
వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి). 
పరిభాషా నిర్మాణం: 

శాసనాలలో ఎక్కువగా వచ్చిన విషయాలలో వ్యవసాయం, పన్నులు, వర్తకం 
వంటివి ముఖ్యమైనవి. కాకతీయుల కాలంలో కొత్త గ్రామాలను నిర్మించారు. కాబట్టి 
శాసనాల ద్వారా ప్రజలకు అవసరమైన అనేక విషయాలను తెలియజేశారు. సాధారణ 
పదాలు, పరిపాలనా పదాలు, పన్నులకు చెందిన ఎన్నో పదాలను ఉపయోగించారు. 


తెలుగు పదాలకు పారిభాషిక పదస్థాయి, వ్యాప్తి, కొత్తపదాల కూర్చు(కొత్త 
సందర్భానికి తగిన విధంగా)తో భాష స్థిరపడటం కాకతీయుల కాలంలో కనిపిస్తుంది. 
ఈ పరిభాషను సరిగ్గా అదే అర్ధంలో (గ్రహించాలి. ఉదాహరణకు మాన్యం, సర్వమాన్యం, 
అష్టభోగ తేజస్వామ్యం, సర్వకరపరిహారం, సర్వబాధా పరిహారం వంటివి ఈ శాసనాలలో 
సాధారణం. 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 6/7౪ 


రి. దశవంధ(దశవంధమాన్యం): కాకతీయుల కాలంలో చెజువుల నిర్వహణ 
అత్యంత ప్రధానమైనది. కనుక వీటి నిర్వహణ చేసే వారికి రైతులు(వరి 
పుట్టి ధాన్యానికి కుంచం చొప్పున ఇచ్చేవారు. దీనిని 'దశవంధి అంటారు. 
ఈ పదం ఆధారంగా మరో పదం కూడా వాడారు. ఈ నిర్వహణ పనికి 
కనుక మాన్యం ఇస్తే దానిని 'దశవంధ మాన్యం” అని వ్యుత్పత్తి చేశారు.) 

9. _ నీటిముడి: చెరువులోని నీరు ఉపయోగించుకొన్నందుకు చెల్లించే సొమ్ము - 
నీటిముడి. ఆ చెల్లించినది దేవాలయానికి. అచ్చ తెలుగు పదాలతో కూర్చిన 
పదమిది. 

10. అచ్చుకట్టు భూములు: ప్రభుత్వానికి క్రమం తప్పక అరి(పన్నుు చెల్లించే 
భూములు. 

11. సిద్ధాయం = చాళుక్యుల కాలంలో ధనం లేదా ధాన్యం రూపంలో వసూలు 
చేసే పన్ను 'సిద్దాయం' కాగా, కాకతీయుల కాలం నాటికి ఇది ధనరూపంగా 
స్థిరపడింది. అరి, పన్ను సుంకము, పంగ, శుల్మము, కొలుచు, కానిక, 
దరిశనము వంటి పర్యాయపదాలతో పన్ను కనిపిస్తుంది. 
సాహిత్యంలో లభించని ఎన్నో పదాలు కొలతలు(భూమి, ఘనపరిమాణం) 
కాకతీయుల శాసనాలలో కనిపిస్తాయి. 

12. గడ = పొడవు కొలవడానికి వాడే ప్రమాణం. ప్రతాపరుద్రుని కాలంలో 
ప్రామాణికంగా మూరను ఒక రాతిపైన గీతతో గుర్తించారు. ఇళ్ళ స్థలాలలో 
8 మూరల గడను, పొలాల విషయంలో 24 మూరల గడను వాడాలని 
'పెనుమాలి శాసనం చెబుతుంది. 

భాషాపదంగా 'గడిను చూసినప్పుడు, దీనికి వాస్తవ అర్థాన్ని సూచించిన విధం 
అద్భుతంగా కనిపిస్తుంది. ఎంత పొడవు గడ అన్నది స్పష్టపరచిన తీరును పరిశీలిస్తే 
పదం -అర్థ (Concept) విధితమౌతుంది. 


గ్రంథస్థ తెలుగుపదాలు: 


తెలుగులో కావ్య రచన చేసిన ఏ కవీ పదాల కోసం వెదుక్కున్నట్లు కనపడదు. ఎంతటి 
కిష్టమైన విషయాన్ని చర్చించినా, భావనను వ్యక్తీకరించిన పదజాలం అందుబాటులో 
ఉన్నట్లే ఉంటుంది. పద ప్రయోగంలో సందిగ్ధతగానీ, కొరతగానీ కనిపించదు. 


+468 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పాల్కురికి సోమనాథుడు: 

కాకతీయుల కాలంలో ప్రథమంగా ఎన్నదగిన కవి పాల్కురికి సోమనాథుడు. 
అతని రచనలలో తెలుగు పదాల సొంపు అద్భుతం. తెలంగాణలోని వాడుక తెలుగు 
పదాలను తొలిగా కావ్యస్థం చేసిన ఘనత ఈయనది. 

ఆరుద్ర పాల్కురికి గురించి ప్రస్తావిస్తూ “ఎన్నెన్నో అపూర్వమైన పదాలు దొరికే 
గ్రంథాలను రచించిన సోమనాథుడు నిజంగా తెలుగు నిఘంటుకర్తలకు ఎంతో 
తోడ్చడుతాడు. కవిత్వ విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు గానీ, భాషాశాస్త్ర 
రచనకు, నిఘంటు రచనకు తోద్పడే సోమనాథుడు ఆ దృష్ట్వా (ప్రథమగ్రేణి రచయితే 
అవుతాడు” అంటారు సమగ్రాంధ్ర సాహిత్య (గ్రంథంలో. పాల్కురికి సోమనాథుని 
“బసవోదాహరణము” గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

పదాలు నైఘంటిక, వ్యాకరణాలని రెండు విధాలని చెప్పుకున్నాం. వ్యాకరణ 
పదాలు ప్రత్యయ రూపంలో ఉంటాయి. 

ఉదాహరణకు కావ్య ప్రక్రియలో విభక్తి ప్రత్యయాలను నియతంగా కూర్చడం 
ఉంటుంది. ఈ కోణంలో చూస్తే పాల్మురికి ఈ ప్రక్రియను విభక్తుల నియత ప్రయోగాన్ని 
కల్పించడానికే ప్రారంభించినట్లు తోస్తుంది. 

ఉదాహరణ వాజ్మయం, వ్యాకరణ శాస్త్రము, భాషాతత్వ శాస్త్రము అధ్యయనంలో 
భాగమౌతాయి. 

ఈనాటి వ్యాకరణ [గ్రంథాలలోని విభక్తి ప్రత్యయాలకు, బసవోదాహరణంలోని 
విభక్తులకు తేడా ఉంది. బసవోదాహరణంలో (ప్రథమ- డు, వు; ద్వితీయ-ని; తృతీయ-చే; 
చతుర్ధి-కై, కయి; పంచమి-వలన; షష్టి-కు; సప్తమి-అందు. 
పదజాలం: 


పాల్మురికి ఇతరులు వాడని ఎన్నో తెలుగు పదాలను తన రచనలలో వాడాడు. 
అవి కచ్చితంగా ఈ ప్రాంతానికి చెందినవే. తెలంగాణ ప్రాంతంలో విరివిగా వాడే 
పదాలను ఆయన గ్రంథస్థం చేశాడు. అందుకే ఈ పదాల దగ్గర సూర్యరాయాంధ్ర 
నిఘంటువు “దీనికి శైవ్యగ్రంథములందే ప్రయోగము కన్సడుచున్నది” అని ప్రత్యేకంగా 
పేర్కొంది. 


13. లెంగి = సేవకుడు, పరిచారకుడు. 
“లింగవంతులుగాని లెగులకతని 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 6904 


యంగణాంతమున కరుగరాదనుచు 
(బస.పుట. 2. 398 ప.) 


14. వట్టేటు = (వజ్ఞు + ఏటు) మంచి ప్రవాహంగల నది అన్న అర్థంలో 
బసవపురాణంలోనే ప్రయోగం ఉంది. 
“ఒదవంగ వట్టేట నోదయుండంగ 
వదరూదినట్టులీ వసుమతిలోన” 
(బస. పుట. 201) 
15. సోడంబు - బ్రహ్మరంధ్రము 
“ఓడంబుతో ముక్కు సూటిగా గోసి” 
(బసవపురాణం) 
16. వాట్లు - దెబ్బ/విధం అనే అర్థంలో లభించే మొదటి ప్రయోగం 
“తల్లి లేకుండిన తనయుడుగాన 
ప్రల్లదుడై యిన్ని వాట్లకు వచ్చె” 
(బసవపురాణం-1) 
17. సూనెకాడు - (సూన + కాడు) కటికవాడు 
“భక్తుని మింగిన పచ్చి రక్కసుడు 
భక్తుని జంప బాల్పడు సూనెకాడు” (సిరియాళుని కథ, బసవపురాణం) 
తరువాత ఈ ప్రయోగం కేతన - విజ్ఞానేశ్వరీయంలో కనిపిస్తుంది. 


చక్రపాణి రంగనాథుడు, నిలువెత్తు కృతులు రచించినా ఉదాహృత పద్యాలు 
మాత్రమే మిగిలాయి. వీటిల్లో ఓజు, ఒగ్గం, లాయం వంటి తెలుగు పదాలున్నాయి. 


“ఒగ్గంి అంటే ఏనుగులను పట్టేందుకు తొవ్విన గుంట అనే అర్థం 
సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉండగా, ఈయన 'ఒగ్గంికు పల్లం అనే అర్థంతో 
రచన చేశాడు. ఈ ప్రయోగం బహుశా తెలంగాణకు ప్రత్యేకమైనదై ఉండవచ్చు. 

తెలంగాణకే ప్రత్యేకమైన అడ్డ(ధనవాచి రూకలో సగం), మజుతురు(భూకొలత,), 
సట్టిగము (ధాన్యపు కొలత), సమయము(సంఘం), నకరము(వర్తక సంఘము), 
మహాజనము(బ్రాహ్మణ సంఘము), క్రొప్పించు(తవ్వించు; కోపు తెలంగాణ మాండలికం) 
వంటి పదాలు అనేకం శాసనాలలో కనిపిస్తాయి. అడ్డ(హట్టం = అంగడి స్థలం) అన్నది 
ఈనాటికీ వ్యవహారంలో ఉంది. 


+ /0 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


అన్యదేశ్య పదాలు: 

తెలంగాణ మొదటి నుండి బహుభాషా ప్రాంతం. సాతవాహనుల కాలంలో 
గుణాఢ్యుడు పైశాచీభాషలో 'బృహత్మథామంజరి'ని రచించగా, హాలుడు 'గాథాసప్తశతిని” 
ప్రాకృత పద్యాలతో సంకలనం చేశాడు. కుతూహలుడు 'లీలావళఈ' అనే ప్రాకృత కావ్యాన్ని 
రాశాడు. 


వేములవాడ చాళుక్యులు జైన మతాభిమానులు. వారి ఆశ్రయంలో సంస్కృత, 
కన్నడ, తెలుగు భాషలకు ఆదరణ ఉందేది. పంపడు కన్నడ ఆదికావ్యం “'విక్రమార్జున 
విజయం” రచించాడు. బద్దెన రచించిన సుమతీ శతకం క్రీ.శ. 1050కి చెందినదిగా 
సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు. కాకతీయులు రాజభాష సంస్కృతమైనా తెలుగు 
కన్నడ భాషలను ఆదరించారు. 


అప్పటి ప్రజలకు రెండు మూడు భాషలు తెలిసి ఉండవచ్చు. కనుకనే శాసనాలు 
ప్రాకృతం, కన్నడం, సంస్కృతంలో కూడ కనిపిస్తాయి. శాసనాలు ప్రజలను ఉద్దేశించినవి. 
కనుక ఇక్కడి రచనలలో ఇతర భాషల పదాలు కనిపిస్తాయి. 


సంప్రదించిన [గ్రంథాలు 


ఆరుద్ర, 1989, కాకతీయయుగం సమగ్రాంధ్ర సాహిత్యం. 
నరసింహాచార్య, ఎల్‌.ఎన్‌. 1987, కాకతీయ శాసనాలు ఆంధ్రభాషా పరిశీలన. 
పరబ్రహ్మశాస్త్రి, జి., 2012, తెలుగు శాసనాలు. 

పరబ్రహ్మశాస్త్రి, పి.వి. 1981, కాకతీయ శాసన సాహిత్యం. 
పరబ్రహ్మశాస్త్రి ,పి.వి., 2012, కాకతీయులు. 

రామచంద్ర, తిరుమల, 1999, మన లిపి పుట్టు పూర్వోత్తరాలు. 
వేంకటరావు, నిడదవోలు, 1968, ఉదాహరణ వాబ్బయచరిత్ర. 
సుజాతారెడ్డి, ముదిగంటి, 2004, తెలుగు సాహిత్య చరిత్ర. 
రామకృష్ణ, వకుళాభరణం, 2017, శాతవాహన చరిత్ర. 
సూర్యనారాయణమూర్తి, యీరంకి, 2012, శాతవాహనానంతరీకులు. 
హరిశివకుమార్‌, 1978, కేతన. 


న ర స 


= 
గా © 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 7/14 


తెలంగాణలో శైవమతం 
(సాతవాహన యుగం నుంచి కాకతీయ పూర్వ యుగం వరకు) 


డా॥ వెంకటరామయ్య 
ఢిల్లీ విశ్వవిద్యాలయం 


ఈనాడు మనం పేర్కొంటున్న తెలుగు ప్రాంతం మొత్తం ఒక రాజు పాలనలోనో 
లేక ఒక రాజవంశం పాలనలోనో ఉన్నట్లు మనకు తెలియదు. మన సౌలభ్యం కోసం 
ఒక వరుస క్రమాన్ని ఏర్పరచి రాజులు పాలించిన కాలాన్ని బట్టి చరిత్ర నిర్మాణం 
చేశారు. కొన్ని సందర్భాల్లో ఒక రాజవంశానికి ఒక కాలాన్ని నిర్ణయించి చరిత్ర రచన 
చేశారు. వాస్తవానికి ఒకే కాలంలో పలువురు రాజులు పలు ప్రదేశాలను పరిపాలించారు. 
ఒకే కాలంలో ఒక ప్రదేశంలో ఒక రాజు ఒక మతాన్ని అనుసరిస్తుంటే మరొక ప్రదేశంలో 
మరొక రాజు వేరొక మతాన్ని ప్రోత్సహించారు. రాజు ఒక మతాన్ని అనుసరిస్తుంటే 
కొందరు ప్రజలు మరొక మతాన్ని అనుసరించారు. రాజ్యంలో ఒక రాజు పరిపాలనలో 
ఒక మతాన్ని మాత్రమే అనుసరించారు మిగిలిన మతాలకు ఆదరణ లేదు అని చెప్పడం 
అనేది కొంతవరకు వాస్తవానికి దూరంగా ఉంటుంది. అయినప్పటికి చరిత్ర రచన 
నిర్మాణానికి క్రమానుసారం అవసరం కాబట్టి ఒక పద్ధతిని అవలంబించాలి. ఈ వ్యాసంలో 
శాతవాహన పూర్వకాలం నుంచి కాకతీయుల పూర్వం వరకు తెలంగాణలో శైవ మతం 
ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? ఆ కాలంలో శైవ మతానికి ఉన్నటువంటి 
ప్రాముఖ్యత ఏమిటి? శైవమతం మిగిలిన మతాలతో ఎటువంటి సంబంధాలను కలిగి 
ఉందేది? రాజులు శైవమతానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటి? సామాన్య 
ప్రజానీకంలో శైవమతం ఏ విధంగా ఉన్నది? అనే విషయాలను చర్చించాను. 


ఆంధ్రము, తెలుగు, త్రిలింగము మొదలైన పదాలు పర్యాయ వాచకాలుగా 
పరిశోధకులు పేర్కొన్నారు. తెలుగు వారందరూ ఆంధ్రులే అనే సిద్ధాంతాన్ని గతంలో 


472 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కొందరు పరిశోధకులు ముందుకు తెచ్చినా ఆ సిద్దాంతం నేటి పరిస్థితులకు అనుకూలంగా 
లేదు. ఆంధ్ర శబ్దం ప్రాంత వాచకంగా మారిపోయింది. కొంత మంది పరిశోధకుల 
ప్రకారం కరినాడు(నల్లసీమ) నుండి కర్నాటకం జనించిందనీ, అదే విధంగా ఆంధ్రులే 
కర్ణాటక వాసులయ్యారని చరిత్రకారులు పేర్కొన్నారు. అదే విధంగా తెలంగలు, 
తెలగాణులు, తెల్లు నాయకులు బ్రధానముగా నెల్లూరు, నిజాము రాజ్యాంగములోం 
గోంత దత్తమండలము నాక్రమించి యుండిన వారగుటచే, మహారాష్ట్ర కన్నడ దేశముల 
నంటియున్న పశ్చిమ దక్షిణాంధ్ర భాగమే తెలుంగుసీమ (కవిత్వవేది, 1928: 6. 


వీరి అభిప్రాయం ప్రకారం దెలగాణము మొదట నితర నాడులవలె నొకనాడనియు, 
(బ్రాహ్మణాది భేదము లెన్నియున్నను, తెలంగలందజును పశ్చిమ దక్షిణాంధ్ర 
వాసులేయనియు, వీరి ('ప్రాముఖ్యమునుబట్టియే తెలుంగు నామము భాషకు 
సిద్ధించినదనియు అసలు తెల్గు సీమ వీరిదేయనియు పూర్వోత్తరాంధ్రులు తెలుంగువారు 
గానేరకంబోయినను, నేకభాషావలంబీకులట వలన తెల్లంగు లాంధ్రగణములోం జేరిన 
దానివలన నన్నదమ్ములేయనియు దేలుచున్నది(పైదే: 7). ఈ విషయాన్ని 
పరిశీలించినట్లయితే తెలుగు, తెలంగాణ పదాలకు మధ్య ఉన్న సంబంధం 
వ్యక్తమవుతున్నది. దీని గురించి వివరించాల్సిన అవసరం లేదు. 


భారతదేశ చరిత్రలో మతాన్ని సమాజాన్ని వేరుచేసి చూడడం అనేది చాలా క్లిష్టమైన 
విషయం. ముఖ్యంగా వేదకాలం నుంచి ఇప్పటి వరకు అనేక మతాలు సమాజాన్ని 
ప్రభావితం చేశాయి. లభించిన ఆధారాలను పరిశీలించిన చరిత్రకారులు సమాజాన్ని 
ప్రతిదశలో ఏదో ఒక మతం ప్రభావితం చేసినట్లు నిరూపించారు. కొన్ని సందర్భాల్లో 
పలుమతాలు ఒకే కాలంలో కొనసాగాయి. (ప్రాచీనకాలం నుంచి వ్యవస్థలో కొనసాగుతున్న 
ముఖ్యమైన మతాలలో శైవమతం కూడా ప్రముఖమైంది. శైవమతం వేదకాలం నుంచి 
కొనసాగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. భారతీయ చరిత్రలో ఎంతో మంది రాజులు 
శైవమతాన్ని ఆదరించి, గౌరవించి అనుసరించారు. ఉత్తరభారతదేశం నుంచి దక్షిణ 
భారతదేశం వరకు శైవమతం వ్యాప్తిలో ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. 


తెలుగువారి చరిత్ర గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చారిత్రక ఆధారాల పరంగా 
సాతవాహనులను ప్రాచీన ఆంధ్ర రాజులుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. 
సాతవాహన కాలం నుంచి కూడ తెలంగాణలో అనేక విధాలైన పరిణామాలు మారుతూ 
వచ్చాయి. ఈ పరిణామాలల్లో మతం పాత్ర చాలా ముఖ్యమైంది. మతాన్ని వేరు చేసి 
తెలుగు ప్రాంత చరిత్రను చూడలేము. శాతవాహన కాలం నాటికి ఉత్తర భారతదేశంలో 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 73 ¢ 


ప్రారంభమైన వైదిక, జైన, బౌద్ధమతాలు ఇక్కడి స్థానిక ప్రజల విశ్వాసాన్ని చూరగొని 
ఇక్కడి ప్రజల ఆచారాలతో సమన్వయం పొందాయి. పరస్పర సహకార, సమన్వయంతో 
కొంతవరకు విజయం సాధించాయని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కాని అదే కాలంలో 
వివిధ మతాల మధ్య అప్పుడప్పుడు సంఘర్షణలూ జరిగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. 


సాతవాహన రాజులు బౌద్ధమతాన్ని అభిమానించినప్పటికీ అప్పటి సాధారణ 
ప్రజలు శైవ, వైష్ణవ మతాలను అవలంభించినట్లు తెలుస్తుంది. సాతవాహన రాజులు 
కూడా బౌద్దులను హిందువులను సమదృష్టితో చూశారు. ఆంధ్ర విష్ణువు చంద్రగుప్త 
మౌర్యుడి తరువాత రాజ్యస్థాపన చేశాడు. ఇతని కాలంలో శైవమతం ప్రవేశించింది. 
ఈ శైవమతం మొదట తమిళ జాతులలో వ్యాపించి వారి నుంచి అనార్యు జాతులైన 
ఆంధ్రదేశానికి వ్యాప్తి చెందినట్లు చిలుకూరి వీరభద్రరావు పేర్కొన్నారు. తామలిప్తి నుంచి 
వచ్చిన వారంతా తమిళులని ఆ దేవుడు శివుడు అని వారి అభిప్రాయం. బ్రాహ్మణులు 
అనార్యులను వశపరుచుకోవడానికి వారి ఆచారాలను మతాన్ని అనుసరించారు. 
నాగులదేవత అయినా కాళీమాతను పార్వతి అన్నారు. వేటకాండ్ర దేవతయెన 
కందకుమారుడని, స్కంద కుమారుడని, షణ్ముఖుదని, కుమారస్వామి అని పేరు 
పెట్టి శివుని కుమారుని చేశారు. అనార్యులను సంతోష పెట్టడానికి మొదట ఆర్యులు 
దేవాలయాలను కట్టి పూజించసాగారు. ఆకాలంలో శైవమతం ప్రముఖంగా ఉన్నట్లు 
తెలుస్తుంది. శెవమతం ఆర్యజాతులలో కంటే అనార్య జాతులలో సంపూర్ణంగా వ్యాపించి 
ఉందేది. 


సాతవాహన రాజులలో శ్వేతకర్ణుడి(క్రీ. పూ180-109) కాలంలో ప్రజలు జైన, 
బౌద్ధ, శైవ మతాల్ని పాటించారు. అధిక సంఖ్యలో శైవమతాన్ని అవలంబించారు. 
శైవమతస్తులు బౌద్దులను ఆ ప్రదేశం నుంచి పారద్రోలే ప్రయత్నం చేశారు. అందుకు 
ఆర్యులు కూడా శైవమతాన్ని అనుసరిస్తూ అనార్యులను వారి మిత్రులుగా చేసుకొన్నారు. 
క్రమంగా అనార్యులైన ద్రావిడులు కూడా ఆర్యుల పద్ధతులను అవలంబించారు. ఆనాటికే 
అప్పుడప్పుడూ శైవమతం వీరశైవమతంగా బౌద్దులతో స్పర్థకలిగి ఉండేది. అనార్యులైన 
ద్రావిడులు బుద్ధుడిని దేవుడుగా పూజింపకపోవడం చేత క్రమంగా ఆర్యులతో 
కలిసి బ్రాహ్మణ వక్షపాతులుగా కొనసాగారు. క్రమంగా బౌద్దులతో వైరాన్ని 
కొనసాగించారు. తర్వాత కాలంలో గౌతమీపుత్ర సాతకర్ణి పరిపాలనలో కొంత వరకు 
బౌద్దులకు రక్షణ ఉన్నప్పటికీ, బ్రాహ్మణ మతోద్ధరణకు గౌతమీపుత్ర సాతకర్ణి పూనుకున్నట్లు 
తెలుస్తుంది. ఆ కాలం నాడు బ్రాహ్మణ, బౌద్ధమతాలు రెండు కూడా శతృత్వం లేకుండా 


474 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


అన్యోన్యంగా ఉన్నాయి. బ్రాహ్మణ మతాన్ని అవలంబించిన బుషభదత్తుడు, బౌద్ధమతాన్ని 
అభిమానించిన గౌతమీపుత్ర సాతకర్ణి ఇరువురు కూడా అన్ని మతాల వారిని ఆదరించి 
దానధర్మాలు చేసినట్లు వారి దానశాసనాలు తెలియజేస్తున్నాయి. “కర్ణాటక 
మునుపాలించిన హారితిపుత్ర సాతకర్ణి కర్ణాటకములోని స్థానకుందూరు వద్దనున్న 
శివాలయమునకేదో దానధర్మము చేసెనని కుజ్జుడను కర్ణాటకవి (ప్రాశస్తియను 
కావ్యమునందు వ్రానియుండుటను శైవమతము కూడా వర్థిల్లుచుండినని 
చెప్పవచ్చును”(వీరభద్రరావు, చిలకూరి. 1910 :178) 


సాతవాహనుల తరువాత రాజ్యాన్ని పరిపాలించిన ఇక్ష్వాకుల కాలంలో 
బౌద్ధమతానికి ఆదరణ ఎక్కువగా ఉండేదని తెలుస్తుంది. కానీ ఇక్ష్వాకుల రాజులలో 
చాంతమూలుడు అశ్వమేధ, వాజపేయ యాగాలు చేసినట్లు చెబుతారు. వీరు బ్రాహ్మణ 
మతాన్ని ఆదరించినప్పటికీ శైవమతాన్ని ప్రత్యేకంగా అభిమానించినట్లు కనపడదు. 
కానీ హనుమంతరావు మాత్రం ఇక్ష్వాకులు శైవులు అని పేర్కొన్నారు. వైష్ణవం కంటే 
ఆంధ్రదేశంలో (తెలంగాణలో) శైవమే ప్రాచుర్యం వహించినట్లు కన్పిస్తుంది. ఇక్ష్వాకులు 
శైవులు(హనుమంతరావు, బి.యస్‌.యల్‌: 1994: 132... 


ఇక్ష్వాకు రాజులలో వీరపురుషదత్తుడు కొంత మతావేశం ఉన్నవాడు. బౌద్ధమతాన్ని 
అభిమానించడంతో ఆగిపోకుండా బౌద్దేతర మతాలను నిరాదరించడంతో పాటు వారి 
పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. నాగార్జునకొండలో దొరికిన ఒక 
శిలాఫలకముపై ఒక రాజు శివలింగమును, తన పాదముల క్రింద తొక్కుచున్నట్లు 
శిల్పమున్నది. ఈ సన్నివేశము వీరపురుషదత్తునికి సంబంధించినదిగా శిల్ప 
శాస్త్రజ్ఞలెన్నుచున్నారు (లక్ష్మీరంజనం, ఖండవల్లి. 1965: 143). ఇతడు అవలంభించిన 
ఈ విధానం వలన ప్రజల ఆగ్రహానికి గురికావడమే కాకుండా ఇక్ష్వాక రాజ్య పతనానికి 
పరోక్షంగా బాటలు వేశాడనే అపవాదు చరిత్రలో ఉంది. 


తరువాత చాళుక్య వంశస్తులైన బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, కళ్యాణి 
చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు ప్రస్తుత కర్ణాటక, 
ఆం(ధ, తెలంగాణ ప్రాంతాలను పాలించారు. వీరు వేరు వేరు ప్రాంతాలను 
పరిపాలించినప్పటికీ సాంస్కృతిక, మతపరమైన విషయాలలో కొంత వరకు సారూప్యత 
ఉన్నట్లు కనిపిస్తుంది. చాళుక్యుల కాలం నాడు జైనమతం ప్రముఖ మతంగా ఉన్నప్పటికీ, 
వీరు వైదికమతం వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. చాళుక్య రాజులు శైవులు. 
అందుచేత వారి రాజ్యమందు శైవమత వ్యాప్తియు, బ్రాహ్మణాధిక్యతయును ఎక్కువయ్యెను 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 75 ఖీ 


(ప్రతాపరెడ్డి, సురవరం, 1950: 1). 500 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన 
రాజవంశంలోని వారందరు ఒకే (వైదిక) మతాన్ని అనుసరించారని చెప్పడం అనే 
అభిప్రాయం కేవలం సాధారణీకరణ కోసమే. అన్ని కాలాలలో అందరు ఏకభిప్రాయంతో 
ఉండరనే విషయం సహజం. అందువలన ఈ చాళుక్యరాజులలో పలువురు 
హిందూమతాన్ని అభిమానించినా, వారి రాణులు జైనులను ఆదరించినట్లు చరిత్ర తెలియ 
జేస్తుందనే (బలరామమూర్తి, ఏటుకూరి, 1989:82) అభిప్రాయంతో ఏకీభవించవచ్చు. 
చాళుక్యుల కాలం నాటి మత పరిస్థితి చాలా గందరగోళంగా ఉండేది. బౌద్ధమతం 
పూర్తిగా నశించింది. హిందూ, జైన మతాలు మాత్రమే వ్యవహారంలో ఉన్నాయి. హిందూ 
మతంలో కూడా శైవ సంప్రదాయం విశేషంగా వ్యాపించసాగింది(పైదే: 89-90) అని 
వీరు పేర్మొనడాన్ని బట్టి ప్రజల మధ్య మతపరమైన మార్పులు జరిగాయని భావించవచ్చు. 
ఒక మత కేంద్రం మరొక మతానికి కేంద్రంగా మారడం అనేది సులభంగా జరిగేది 
కాదు. ఇక్కడ ఆయా మతానుయాయులకు, ఇతర మతాలకు మధ్య ఘర్షణలు కూడా 
చోటు చేసుకొన్నాయి. 


జైనమతం కూడా విశేషాధరణలో ఉన్నట్లు తెలుస్తుంది. మత విభేదాల ఫలితంగా 
నిరంతర కలహాలు దేశమంతా వ్యాపించసాగినదని (పైదే:90). వీరు పేర్కొన్నారు. 
అయితే చాళుక్య రాజులలో పలువురు మతో ద్రేకానికి పాల్బడక సామాన్య శైవమతాన్ని 
అవలంబించారని చెప్పవచ్చు. శైవమతంలో ప్రముఖంగా భారతదేశంలో ఐదు శాఖలు 
కనిపిస్తాయి. అవిపాశుపతం, కాళ్ళీర శైవమతం, సిద్ధాంత శైవమతం, శివాద్వైతం, 
వీరశైవమతం. వీటితోపాటు కాలముఖ, కాపాలిక, లాకులీశ మొదలైన శాఖలు కూడా 
కనిపిస్తాయి. అయితే తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో బసవేశ్వరుని ప్రభావం వలన 
వీరశైవ మతం ప్రచారంలోకి వచ్చింది. చాళుక్యుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో 
కొన్ని చోట్ల శైవ శాఖల్లో ఒకటైన కాలముఖ శాఖ జనాదరణలో ఉన్నట్లు కొందమంది 
చరిత్రకారులు పేర్కొన్నారు. దాదాపు వీరికి రాజుల మద్ధతు ఉన్నట్లు తెలుస్తుంది. వీరి 
ఆధ్వర్వంలో సామాజిక కార్యక్రమాలు కొనసాగినట్లు తెలుస్తుంది. 

The Kalamukhas, one of the main sects of Saivism enjoyed royal pa- 
tronage and their mathas served not only as educational centers but also 
initiated several social welfare activities. Each Kalamukhamatha or monas- 
tery maintained an education centre, where free education, lodging and board- 


ing facilities were provided both to the teachers and the taught. An inscrip- 
tion from Vemulavada records that Mahamandalesvara Rajaditya made some 


476 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


gifts of land and a village to the local deity and for feeding the students and 
their teachers. The Kalamukha School was at its zenith during the rule of 
the Western Chalukyas of Kalyana particularly from the time of Somesvara 
Ton wards if not from a still earlier period.72 Vemulavada which was under 
the sway of the Western Chalukyas certainly had profound influence of 
Kalamukha sect of Saivism.(Saibabu, N. 2011:242) Itis noticed that up to 
the end of twelth century Kalamukha Saivism spread throughout Andhra 


desa not only in temples and mathas but also at the royal court (పైదే:243). 


పై కాలముఖ శాఖతో పాటు కాపాలిక శాఖ కూడా ఆనాడు వ్యాప్తిలో ఉన్నట్లు 
తెలుస్తుంది. వీరు దాదాపు కాలముఖ శాఖలో ఉన్న ఆచారాలన్నీ పాటించినట్లు 
పేర్కొన్నారు. కాకపోతే నరబలి వంటి దురాచారాలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. 
కాలముఖ, కాపాలిక శాఖలు రెండూ కూడా శివుడిని భైరవ రూపంలో పూజించారు. 
The worship of Bhairava was popular from the early Western Chalukyan 
period as evidenced by several sculptures of Bhairava found at various places 


in Karimnagar district (పైదే: 2483). 


పై అంశాలను గమనించినట్లయితే సాతవాహన యుగం నుంచి చాళుక్య యుగం 
వరకు కూడా వైదికమతం తన ఉనికిని కాపాడుకుంటూనే వస్తున్నది. బౌద్ధమతం 
క్రీణించిన తరువాత వైదిక, జైనమతాలు ప్రజలను ప్రభావితం చేసినట్లు తెలుస్తుంది. 
అయితే వైదిక మతంలో శైవ, వైష్ణవమతాలు రెండు కూడా ప్రజల మధ్య కొనసాగాయి, 
కానీ వైష్ణవమతం కంటే శైవమతం ఎక్కువ ఆదరణకు నోచుకున్నది. 


తెలుగు ప్రాంతానికి పొరుగు రాజ్యాలైన తమిళనాడు, కర్ణాటకల్లో కూడా 
మతపరమైన మార్పులు కొనసాగుతుండేవి. కొన్ని సందర్భాల్లో ఒక రాష్ట్రంలో జరిగిన 
సంఘటనలు/పరిణామాలు పొరుగు రాష్ట్రంపై ప్రభావం చూపేవి. ముఖ్యంగా తెలుగు 
ప్రాంతానికి తమిళ దేశానికి, తెలుగు ప్రాంతానికి కన్నడదేశానికి మధ్య చాలా 
సన్నిహితమైన సంబంధాలున్నట్లు చరిత్ర వలన తెలుస్తున్నది. రాజకీయ సౌలభ్యం కోసం 
కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అని పిలిచినప్పటికీ సాంస్కృతికంగా, రాజకీయంగా, సాహిత్య 
పరంగా కూడా కర్ణాటక, తెలుగు వారికి చాలా దగ్గరి సంబంధం ఉందని తెలుస్తుంది. 


ఇక తెలంగాణకు, తమిళనాడుకు మధ్య ఉన్న సంబంధం కూడా ప్రాచీనమైనదే. 
రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా కూడా చాలా దగ్గరి సంబంధాలున్నాయి. 
ముఖ్యంగా ఈ మైత్రి చోళుల కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాట చోళులు 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 771% 


అతి ప్రాచీనులైన ప్రజలు. ఈ చోళులు ద్రావిడ శైవమతాన్ని మొదటి నుంచి 
అనుసరిస్తున్నారు. ఇక తమిళాంధ్ర చోళులిద్దరూ కరికాలచోళుని తమ వంశకర్తగా 
పేర్కొంటారు. ఒకే చోట నుంచి బయలు దేరిన చోళులు కొందరు తమిళదేశంలోను, 
మరికొందరు తెలుగుదేశంలోను నివాసం ఏర్పరుచుకున్నారు. తెలుగు చోళుల మొదటి 
నివాస స్థలం రాయలసీమ అని పేర్కొంటారు. అక్కడి నుండి వీరు కృష్ణానదిని దాటి 
తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల వరకు వ్యాపించారు. నెల్లూరుని 
పరిపాలించిన తెలుగు చోళులకు తమిళ చోళులకు బాంధవ్యం ఉన్నట్లు కూడా చరిత్ర 


ద్వారా తెలుస్తుంది. 


ఇక వలసలు అనేవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం అనేది 
సాధారణ విషయం. ముఖ్యంగా కన్నడ ప్రజలు అనేకులు వచ్చి తెలుగుదేశంలో 
స్థిరపడ్డారు. యుద్దాలు ఘోరంగా జరుగుతున్న సమయంలో కూడా అనేక కుటుంబాలు 
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలిపోవటం ఉండేది. కన్నడ ప్రాంతం 
నుండి వచ్చిన కుటుంబాలు ఎక్కువగా తెలంగాణ, గుంటూరు జిల్లా కొండవీడు 
ప్రాంతాలలో స్థిర పడ్డాయి. 

ఒక ప్రాంతంలో సమస్యలు, అలజడులు, యుద్దాలు మొదలైనవి జరిగినప్పుడు 
ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు పోవడం అనేది ఆనాటి 
సమాజంలో సాధారణ విషయంగా ఉండేది. దక్షిణ భారతదేశంలో వివిధ రాజ్యాలలో 
జరిగే సంఘటనలు కొన్ని సమీప ప్రాంతాలపై ప్రభావం చూపేవి. దీనితో ప్రజలు 
వలసలు వెళ్ళడం జరుగుతుండేది. తమిళదేశంలో ఆళ్వారుల ధాటికి నిలువలేక జైనులు 
ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో చాళుక్యుల ప్రాపున స్థావరాలేర్చరుచుకున్నారు. బహుశా 
అందుచేతనే చోళులు తమ దాడులలో జైన కేంద్రాలను ధ్వంసం చేసినారు. తూర్పు 
చాళుక్యుల పోషణలో బ్రాహ్మణ మతం విజృంభించినందున కర్మరాష్ట్రం వేంగి మొదలైన 
ప్రాంతాలనుండి జైనులు పశ్చిమాంధ్రసీమలకు, కర్ణాటకానికి వలస వెళ్ళినారు.” 
(హనుమంతరావు, బి.యస్‌.యల్‌. 2003: 186.) 


ముఖ్యంగా మతాలమధ్య ఘర్షణలు చెలరేగినపుడు రాజులు అవలంబించిన 
మతాన్నే ప్రజలు అవలంభించేవారు. కొందరు రాజులు పరమత సహానాన్ని కలిగివున్నట్లు 
తెలుస్తుంది. మరికొందరు ఇతర మతాల వారిని ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు 
ఉన్నాయి. ప్రజలు మతపరమైన ఇబ్బందులకు గురైనప్పుడు తాము అవలంబించే మతం 
ఉన్నచోట్లకు వలసలు వెళ్ళడం కూడా జరిగింది. కర్మరాష్ట్రం నుండి ఆ విధంగా 
వెళ్ళినవారిలో వీరశైవ మతస్థాపకుడైన బసవేశ్వరుని కుటుంబం ఒకటి.” (పైదే: 186.) 


+478 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పైఅంశాలను గమనించినట్లయితే రెండు విషయాలు అవగతమవుతాయి. అవి. 


1.దాదాపు ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులందరు కూడా వైదిక మతాన్ని కొద్దో 
గొప్పో ఆదరించడం, వైదిక మతం వైపు మొగ్గు చూపడం. ఆ వైదిక మతంలోనే 
శైవమతాన్ని రాజకుటుంబాలు అనుసరించడం. 


2. దక్షిణ భారతదేశంలోని ప్రజలు వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్ళడం, 
రాకపోకలు కొనసాగించడం. దీని వలన ఒక ప్రాంతంలో జరిగే సంఘటనలు పరిసర 
ప్రాంతాలపై ప్రభావం చూపడం. ప్రజల రాకపోకల వలన భాషా, సాహిత్య, సాంస్కృతిక 
రంగాలలో మార్పులు రావడం అనేది జరుగుతుండేది. ఇలా ఆంధ్రదేశంలో 
శైవమతానుకూలమైన పరిస్థితులలో, ఇతర ప్రాంతాలలో జరిగిన ప్రభావంతో తెలుగు 
ప్రాంతంలో శైవ మతం ప్రాబల్యం వహించింది. ఇక్కడ నెలకొని ఉన్న పరిస్థితుల వల్ల 
కర్ణాటకలో ప్రారంభమైన వీరశైవ మతానికి ఆకర్షితులై వీర శైవమతాన్ని కూడా 
ఆచరించారు. శైవమతాన్ని ఒక ఉద్యమస్థాయిలో సామాన్య ప్రజల్లోకి తీసుకొచ్చి 
సఫలీకృతుడైనవాడు బసవేశ్వరుడు. ఇతడు కన్నడ దేశంలోని కళ్యాణి నగరాన్ని 
పరిపాలించిన కాలచూరి వంశస్తుడైన బిజ్జలుని వద్ద కోశాధికారిగా పనిచేశాడు. శైవమతం 
కొద్ది మార్పులతో దేశమంతట వ్యాపించి 11వ శతాబ్దము చివరకు కన్నడ దేశంలో 
కూడా ఒక ముఖ్యమైన మతంగా మారింది. 12వ శతాబ్దంలో జైనమతానికి, వైష్ణవ 
మతానికి ప్రాధాన్యం అధికమై శైవమతానికి బలం తగ్గిపోయింది. ఇటువంటి సందర్భాల్లో 
కొందరు శైవమతాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేశారు. వీరు జైనమతాన్ని 
ప్రతిఘటించి శైవమత వ్యాప్తికి కృషి చేశారు. ఏకంత రామయ్య, విరూపరసు, వీరగొగ్గి 
దేవుడు మొదలైనవారు శైవమత వ్యాప్తికోసం పాటుపడ్డారని చరిత్ర వలన తెలుస్తోంది. 
వీరిలో వీరగొగ్గి దేవుడు ధారవాడ మండలంలోని ఒక ప్రాంతానికి అధిపతని, జైనులను 
ప్రతిఘటించి శివాధిక్యతను స్థాపించడానికై తన జీవితాన్ని అర్చించిన మహావ్యక్తిగా 
శైవులు భావిస్తారు. 


సమాజంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో బసవేశ్వరుడు పుట్టాడు. 
బసవేశ్వరుడి తల్లిదండ్రులు శైవబ్రాహ్మణులు. బసవేశ్వరుడు శైవమత బ్రాహ్మణ 
కుటుంబంలో జన్మించడం, అప్పటికే శైవమత వ్యాప్తికి కొందరు కృషి చేసి ఉండటం 
మొదలైన అంశాలు శైవమత వ్యాప్తికై మరింత పట్టుదల పెంచినట్లుగా కనిపిస్తుంది. ఆ 
మతవ్యాప్తికి అతడు వీరశైవ మతాన్ని అవలంబించినట్లు పలువురు అభిప్రాయ 
పడుతున్నారు. 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 79 4 


బసవయ్యకు పూర్వం చాలా కాలం నుండి తెలుగు, కన్నడ, తమిళ దేశాలలో 
శైవమతం వుంది. అయితే వారు కులవ్యవస్థను పాటిస్తూ వచ్చారు. కులవ్యవస్థను 
రద్దుచేసి, సమానత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నించడమే బసవయ్య ప్రత్యేకత.” 
(బలరామమూర్తి, ఏటుకూరి, 1985: 106). ఈ వీరశైవమత ప్రభావం తెలంగాణపై 
కూడా పడింది. అన్ని వర్గాలలో మతావేశం ప్రబలింది. ఏకశిలానగర సామ్రాజ్యములో 
జైన బౌద్ధములు, వైదిక మతముతో పాటు ప్రక్మప్రక్కనే ప్రబలియుండినవి. కానీ, కొన్ని 
చోట్ల మైలార వీరులను వీరశైవగణము విజృంభించి, బౌద్ధ, జైనుల పైబడి గారీయ 
బెట్టుచుండుటచే మతకలహములు రేగి దేవుని పేరరక్త వసంతోత్సవములు సాగించిరి 
(కోదండరామిరెడ్డి,మరుపూరు, 1972: 64). కొందరు రాజ్యాధికారంలో రాజులు 
సామాన్యంగా శైవమతాభిమానులుగా ఉంటే, సామంతరాజులు, సైన్యాధిపతులు, 
ఉన్నత రాజకీ యోద్యోగులు జైనమతాన్ని అవలంబిస్తూ జైనమతాచార్యులను 
పోషించడంజరిగింది. దీనితో జైనమతం కూడా జనసామాన్యుల మతమై తగిన స్థానాన్ని 
సంపాదించగలిగింది. సామాన్య ప్రజలలో తమ జైనమతానికి ఉన్న ఆదరణతో పలువురు 
సామంత రాజులు తమ సైన్యాధిపతుల సహాయంతో సామ్రాజ్యాధిపతులప్ప్నె తిరగబడి 
సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన శైవ, వైష్ణవ 
బ్రాహ్మణ మతాచార్యులు అనేకులు దక్షిణ భారతదేశంలో తమతమ మత సామ్రాజ్యాలను 
రక్షించుకోవటానికి పూనుకొని మతబోధనలు చేయటం ప్రారంభించారు. ఇటు జైనుల 
మతబోధకుల వలన, అటుశైవ, వైష్ణవ (బ్రాహ్మణుల మతబోధనల వలన పలువురు 
సామాన్యులు కూడా సంస్క్మర్తలుగా తయారయ్యారు. వీరందరి మతబోధనలతో 
సమాజంలోని వాతావరణం అల్లకల్లోలం అయింది.అలా మారిన వారిలో పాల్మురికి 
సోమనాథుడు ఒకరు. ఈ మత యుద్దాలను గమనించిన కాకతీయులు తరువాత 
కాలంలో మత పరంగా శివుని పూజించినప్పటికి పరమత సహనాన్ని కలిగివున్నారని 
చెబుతారు. 


ఉపయోగించుకొన్న పుస్తకాలు 


1. కవిత్వవేది. శ్రీ ఆంధ్ర వాజ్మయ చరిత్ర సంగ్రహము. చెన్నపురి: వావిళ్ల రామస్వామి అండ్‌ 
సన్స్‌, 1928. 


2. _ కోదండ రామిరెడ్డి, మరుపూరు (సంపా.). తిక్కన భారతము, కర్ణపర్వము. హైదరాబాదు: 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ, 1972. 


480 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ప్రతాపరెడ్డి, సురవరం, ఆంధ్రుల సాంఘికచరిత్ర, హైదరాబాదు: సాహితీ వైజయంతీ 
ప్రచురణ, 1982 (1949) 

బలరామమూర్తి, ఏటుకూరి, ఆంధ్రుల సంక్షిప్తచరిత్ర, హైదరాబాద్‌: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ 
హౌస్‌, 1985 (1953). 

లక్ష్మీరంజనం, ఖండవల్లి, బాలేందు శేఖరం, ఖండవల్లి, ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి, కర్నూలు: 
బాలసరస్వతి బుక్‌ డిపో, 1965. 

వీరభద్రరావు, చిలకూరి, ఆంధ్రుల చరిత్రము పార్ట్‌-2. చెన్నపురి: విజ్ఞానచంద్రికా మండలి, 
1910. హనుమంతరావు, బి.యస్‌.యల్‌: ఆంధ్రుల చరిత్ర. హైదరాబాదు: విశాలాంధ్ర 
పబ్లిషింగ్‌ హౌస్‌, 2008. 

Saibabu, N. State and Society in Andhra under the KalyanaChalukyas (973 


A.D. - 1162 A.D.)Ph.D. Thesis submitted to Acharya Nagarjuna Univer- 
sity, 2011. (Unpublished) 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 81 4+ 


తెలంగాణ చరిత్ర - సంస్కృతి 
(సాతవాహనుల నుండి కాకతీయుల వరకు) 


శీరామోజు హరగోపాల్‌ 
పరిశోధకులు 


(ప్రపంచ నదీలోయ నాగరికతలలో కృష్ణా, గోదావరుల మధ్య వెలసిన తెలంగాణ 
నాగరికత మిగతా నాగరికతలకు భిన్నమైంది. తెలంగాణ ప్రాచీన సంస్కృతి భాష, 
సాహిత్యంలో(మౌఖిక, లిఖిత), వస్తు సంస్కృతిలో, మత సాంప్రదాయాలలో కనబతుంది. 
కొన్నిలక్షల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ఆదిమానవుల 
నుంచి రాచరిక పాలనల దాక వస్తురూపంలో, రాతిచిత్రాల రూపాల్లో, మౌఖిక 
సాహిత్యంలో, లిఖిత సాహిత్యంలో, శాసనాల్లో, స్తూపాల్లో, దేవాలయాల్లో, నాణాలలో 
తెలంగాణ చరిత్రకు ఆధారాలు లభిస్తున్నాయి. 
సాతవాహనులు 


సాతవాహనుల చరిత్రకు ఆధారం కోటిలింగాలలో లభించిన నాణాలు, అప్పటి 
బౌద్ధస్తూపాల శిలాఫలకాలమీద చెక్కిన బ్రాహ్మిలిపి శాసనాలు. వాటి ఆధారంగా 
సాతవాహనులు క్రీ.పూ. 3౩వ శతాబ్దం నుండి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు తెలంగాణను 
పాలించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. సాతవాహనుల కాలంలో చెట్లు, పుట్టలు, 
పాములు వంటి ప్రకృతి శక్తులను, గ్రామ దేవతలను కొలిచేవారు. ఇది ద్రావిడుల 
సంస్కృతి. దీని మీద ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన బ్రాహ్మణీక, వైదిక, జైన, 
బౌద్ధమతాలు ప్రభావాన్ని చూపినాయి. సాతవాహనులు వైదికులైనప్పటికీ జైన, 
బౌధ్ధమతాలను ఆదరించారు. సాతవావానరాజు చిముకుడు జైనమతాన్ని 
అవలంబించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు. ఈ కాలంలో బౌద్ధమతం మాత్రం 
తెలంగాణ అంతటా విస్తరించింది. దానికి సాక్ష్యంగా కోటిలింగాల, ధూళికట్ట, పాషిగాంవ్‌, 
కంబాలపల్లి, గీసుకొండ, కొండాపూర్‌, ఫణిగిరి, గాజులబండ, చాడ, వర్ధమానుకోట, 


482 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఏలేశ్వరం, నేలకొండపల్లి, చైతన్యపురి, కారుకొండ, తుమ్మలగూడెం, అరవపల్లి, 
మాహూరు, కొలనుపాక, ఆలేరు, రఘునాథపురం, రాయగిరి, కొన్నె మొదలైన 
ప్రాంతాలలో బౌద్ధస్తూపాలు, బౌద్ధవిహారాలు, బౌద్ధచైత్యాల శిథిలాలు లభించాయి. 

ఒక్క కోటిలింగాల బౌద్ధస్తూపానికే 86 లఘుశాసనాలు లభించాయి. అవి బౌద్ధమత 
బోధనలను తెలుపుతున్నాయి. సాతవాహనుల కాలంలో వైదికమతం, పౌరాణిక 
హిందూమతం, శైవం, వైష్ణవాలు కూడా ఉత్తరభారతం నుండి దక్షిణాపథం వచ్చినట్టు 
సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. అందుకు గాథానప్తశతి సాక్ష్యమిస్తున్నది. 
సాతవాహనులందరు తల్లుల పేర్లను తమ పేర్ల ముందర ధరించడం మాతృస్వామ్యాన్ని 
గౌరవించే వ్యవస్థకు ఆదర్శంగా చెప్పవచ్చు. 
ఇక్ష్వాకులు: 

తెలంగాణను పరిపాలించిన రాజులలో సాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు 
ప్రధానమైన వారు. శ్రీపర్వతంగా కీర్తించబడ్డ నాగార్జునకొండ సమీపంలో విజయపురి 
రాజధానిగా పరిపాలించిన వీరిని కూడా శ్రీపర్వతీయులు అంటారు. పురాణాల్లో ఈ 
రాజులు ఏడుగురు అని చెప్పబడ్డప్పటికీ శాసనాల్లో నలుగురి పేర్లే తెలుస్తున్నవి. వీరికి 
పల్లవులు, బృహత్సలాయనులు, శాలంకాయనులు, ధనకులు, పూంగీయులు సామంతులు 
అని బి.ఎస్‌. ఎల్‌. హనుమంతరావు అభిప్రాయం. ఇక్ష్వాకులు వైదిక మతోద్ధారకులము 
అని చెప్పుకున్నారు. వారి రాణులు బౌద్ధ ఆరామ, విహార, చైత్యాలకు దానాలు చేసారు. 
వీరపురుషదత్తుని కాలంలో బౌద్ధం అద్భుతంగా పోషించబడ్డది. అతని కాలంలోనే 
తెలంగాణలో అమరావతిని మించిన అందమైన స్తూపఫలకాలతో నిర్మించబడిన 
బౌద్ధస్తూపం ఫణిగిరిలో ఉంది. వీరి కాలంలో అభీరరాజు వసుసేనుడు విజయపురిలో 
అష్టభుజ నారాయణమూర్తిని ప్రతిష్టించాడు. కానీ ఐ.కె.శర్మ ఈ దేవుడు శివుడని 
వాదించాడు. 
వాకాటకులు: 

వాకాటకులు ఉత్తర తెలంగాణను పాలించినట్లు అల్టేకర్‌ అను చరిత్రకారుడు 
రాసినాడు. వాకాటక రాజుల కాలంలో బౌద్ధ, జైన,హిందూ మతాలు ప్రధానమైనవిగా 
ఉండేవి. వాకాటక రాజు స్మంధవర్శ విష్ట్వాలయాన్ని కట్టించాడు. వీరు వైదికాచారాలకన్న 
పౌరాణికాచారాలను ఎక్కువగా ఆచరించేవారు. అప్పుడు కులవ్యవస్థ ఉనికిలో ఉండేది, 
కానీ కులాంతర వివాహాలు కూడా జరిగేవి. ఈ కాలంలోనే యాజ్ఞవల్య నారదీయం, 
కాత్సాయన స్మృతులు, కాళిదాసు మేఘదూతం, రెండవ ప్రవరసేనుని సేతుబంధ 
రచించబడ్డాయి. వీరి కాలానికి చెందిన చైత్య గుహలు అజంతా, ఎల్లోర గుహలలో 
ఉన్నాయి. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 83 4 


విష్ణుకుండినులు: 


ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు వారి అనంతరం స్వతంత్ర 
సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. క్రీ.శ.5,6 శతాబ్దాలలో దక్షిణాపథంలో విష్ణుకుండినుల 
పరిపాలన ప్రముఖమైంది. విష్ణుకుండినుల రాజధాని పూర్వపు నల్గొండ జిల్లాలోని 
తుమ్మలగూడెం. దానిపేరు ఇంద్రపాలనగరం అని బి.ఎన్‌. శాస్త్రిగారు తనకు లభించిన 
శాసనాల ఆధారంగా వివరించారు. 4 నుండి 7వ శతాబ్దం వరకు విష్ణుకుండిన రాజుల 
పేర్లు మనకు కనిపిస్తున్నాయి. విష్ణుకుండినులు తాము వైదికమతాన్ని అవలంబించి 
అశ్వమేధ, వాజపేయ, రాజసూయాది యాగాలు చేసినట్లు చెప్పుకున్నారు. విష్ణుకుండినులు 
శైవ, వైష్ణవ మతాలను రెండింటిని సమానంగా ఆదరించారు. అయినప్పటికి బౌద్ధమతాన్ని 
నిరాదరించలేదు. గోవిందవర్మ కాలంలో ఇంద్రపాలనగరంలో మహాదేవి విహారానికి, 
హైదరాబాద్‌ లోని చైతన్యపురిలో మరొక బౌద్ధవిహారానికి దానంచేసినట్టు శాసనాలు 
చెబుతున్నాయి. వీళ్ళ కాలంలో కీసరలోని రామలింగేశ్వర, ఇంద్రపాల నగరంలోని 
అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్డునాలయాలను, చెరువుగట్టులోని జడల రామలింగేశ్వర, 
షాద్‌ నగర్‌ లోని రామలింగేశ్వర, పులిగిళ్ళలోని రామలింగేశ్వర ఆలయాలను నిర్మించారు. 
ఆలేరు మండలం గొలనుకొండ గ్రామంలో ఉన్న గుహాలయం విష్ణుకుండినులు కట్టిన 
రామలింగేశ్వరాలయమేనని ఇటీవల తెలిసింది. 


చాళుక్యులుః 


విష్ణుకుండినుల తర్వాత తెలంగాణను పరిపాలించిన రాజులు చాళుక్యులు. వీరిని 
బాదామి, కళ్యాణి, వేములవాడ, ముదిగొండ(బోధన్‌) చాళుక్యులుగా చరిత్రకారులు 
రాస్తుంటారు. సమగ్రాంధ్ర సాహిత్యం రాసిన ఆరుద్ర తెలుగుదేశాన్ని 500యేండ్ల పాటు 
పాలించింది తూర్పుచాళుక్యులే అనడం సరికాదని తెలంగాణ చరిత్ర రాసిన సుంకిరెడ్డి 
నారాయణ రెడ్డి అభిప్రాయం. బాదామి చాళుక్యుల గురించి ప్రాచీన చరిత్రకారులు 
వారిది కర్ణాటకలోని బాదామి అని, కాదు హిరణ్య(కడప, కర్నూలు) రాష్ట్రం అని, 
అదికాదు గద్వాల్‌, కొల్లాపూర్‌ ప్రాంతం వారని వేరు, వేరుగా అభిప్రాయ పడ్డారు. ఈ 
వంశంలో రణరాగుని కొడుకు మొదటి పులకేశి మొదటి స్వతంత్ర పాలకుడు. ఈయన 
వాకాటక దక్షిణ రాజ్యాన్ని కొన్ని తెలంగాణ ప్రాంతాలతో కలిపి జయించి ఉంటాడు. 
6 నుండి రివ శతాబ్దం వరకు పరిపాలించిన ఈ వంశపు 10మంది రాజులు ప్రముఖులు. 


బాదామి చాళుక్యులకాలం నుండి దేవాలయ నిర్మాణంలో రూపొందిన దక్కన్‌ 
శైలి పరిపూర్ణత పొందింది. 


484 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


రాష్ట్రకూటులు: 

వీళ్ళ మొదటి రాజు మొదటి ఇంద్ర రాజు. చివరి వాడు కర్మరాజు. 7 నుండి 
10వశతాబ్దం వరకు రాష్ట్రకూటుల పరిపాలన కొనసాగింది. రాష్ట్రకూటులు జైన 
మతస్తులు. బ్రాహ్మణ మతాన్ని ఆదరించారు. 


దేవాలయాల నిర్మాణంలో రాష్ట్రకూటులది ప్రత్యేకమైన శైలి. ఎల్లోరాలోని దశావతార 
గుహ, బృహత్‌ కైలాస వంటి నిర్మాణాలు సాటిలేనివి. ఆలంపురం, సంగంలోని భవనాసి 
ఆలయాలు, వేములవాడ భీమేశ్వరాలయం, జడ్చర్ల దగ్గరి ఆల్వాన్‌పల్లి జైన తీర్థంకరుడు 
మహావీరుని ఇటుకలగుడి, కుర్యాలలోని బొమ్మలగుట్టలు రాష్ట్రకూటుల శిల్పశైలికి కొన్ని 
నిదర్శనాలు. 


వేములవాడ చాళుక్యులుః 


వేములవాడ చాళుక్యులు కూడ జైనమతాన్నే ఆదరించారు. అయినప్పటికి శైవ, 
వైష్ణవ మతాలను ఆదరించి, మతసహనం పాటించారు. వీరి కాలంలోనే ముస్లింలు ఈ 
ప్రాంతానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. బోధన్‌ వేముల 
వాడలను కేంద్రాలుగా చేసుకుని వాయువ్య ప్రాంతాలను రాష్ట్రకూటులు పాలించినారు. 
వీరికాలంలో గోదావరినదికి దక్షిణాన మంజీర నుండి మహాకాళేశ్వరం దాక ఉన్న 
భూభాగం పోదన నాడు లేదా సపాదలక్షదేశం అని పిలువబడ్డది. కరీంనగర్‌ ప్రాంతాన్ని 
సబ్బినాడు అని సబ్బిసాయిర మండలం అని పిలిచారు. వేములవాడ చాళుక్యరాజులలో 
సత్యాశయ రణవిక్రముని నుండి మూడవ అరికేసరి వరకు ఉన్నారు. 


వీరి కాలంలోని జినవల్లభుడు జైనమందిరాలను నిర్మించాడు. మతం మారిన 
వైదికమతస్తులు తమ పూర్వవర్ణా'లను వదిలిపెట్టలేదు. వేములవాడ చాళుక్యులు తమ 
పేరు మీద రాజరాజేశ్వర, బద్దగేశ్వర దేవాలయాలను కట్టించారు. చాళుక్యరాజు రెండవ 
అరికేసరి ఆస్థానకవి కన్నడ, తెలుగు సాహిత్యాలలో ఆదికవి పంపడు. పంపన అరికేసరిని 
నాయకునిగా చేసి “విక్రమార్ముని విజయం” అనే కావ్యం రాసాడు. తెలంగాణలో మొదటి 
తెలుగుపద్యాలు కుర్యాల శాసనంలో ఉన్నాయి. ఈ పద్యాలను రాసినవాడు పంపకవి 
సోదరుడు జినవల్లభుడు. ఇతని మిత్రుడైన మల్లియ రేచన తెలుగులో మొదటి 
లక్షణగ్రంధం 'కవిజనాథయంిను రచించాడు. ఈ కాలంలోనే ప్రసిద్ధమైన “'యశస్థిలకి 
చంపూకావ్యాన్ని సోమదేవసూరి పూర్తి చేసాడు. ఇతని కొరకు రెండవ బద్దెగుడు 
శుభదామ జినాలయాన్ని కట్టించినాడు. ఈ బద్దెగుడే సుమతీ శతక కర్త. 


కళ్యాణి చాళుక్యులు: 


చాళుక్యులలో చివరివారైన కళ్యాణి చాళుక్యులు క్రీ.శ. 973లో కొలనుపాక 
రాజధానిగా తమ రాజ్యపాలనను ప్రారంభించినారు. రెండవ తైలపునితో మొదలైన 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 85 4+ 


కళ్యాణి చాళుక్యుల పరిపాలన 4వ సోమేశ్వరునితో ముగిసిపోయింది. వీరి పాలనలో 
తెలంగాణతో పాటు పారమార, ఘూర్డర, వనవాసి ప్రాంతాలు కూడా ఉండేవి. 
కాకతీయులలో తొలిరాజైన గరుడబేత రాజును అనుమకొండ విషయ పరిపాలకునిగా 
నియమించింది రెండవ తైలపుడే. కళ్యాణి చాళుక్యులు కూడా రాష్ట్రకూటుల వలెనే 
వేంగి చాళుక్యులతో చాలాసార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. వారికి మద్దతుగా 
వచ్చిన చోళరాజులతో కూడా కళ్యాణి చాళుక్యులు పోరాడినారు. చోళులు కొంతదూరం 
వీరి రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చి కొలనుపాక మీద దండెత్తినారు. తరువాత 
జయసింహుడు వీరిని పారదోలినాడు. మరొకసారి 1వ సోమేశ్వరుని కాలంలో చోళు 
లు కొలనుపాక మీద దండెత్తి ఓడిపోయారు. కళ్యాణి చాళుక్యులు తమ సామంతులైన 
కందూరి చోడులు, కాకతీయుల సహాయంతో ఎక్కువ కాలం పరిపాలించగలిగినారు. 
వీరి పరిపాలనకు సాక్ష్యంగా లభిస్తున్న శాసనాలు ఎక్కువగా తెలంగాణలోనే లభించాయి. 
ముదిగొండ చాళుక్యులు (కొరివి), కాకతీయులు(అనుమకొండ), మేడ, దొమ్మరాజులు 
(సబ్బిసాయిర), కందూరి చోడులు(కందూరు, పానుగల్‌, కొలనుపాక) కళ్యాణి చాళు 
క్యులకు విధేయులుగా ఉన్నారు. కాని త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యునికాలంలో 
కొలనుపాక పరిపాలకుడుగా ఉన్న పారమార జగద్దేవుడు, మేడరాజు, దొమ్మరాజు, 
ఏడరాజు వీరితో కలిసి చాళుక్య సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేయడానికి 
ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని కాకతీయ ప్రోలరాజు, అతని కొడుకు రుద్రదేవుడు 
తిప్పి కొట్టగలిగారు. 

వీరి కాలంలో బౌద్ధమతం దాదాపుగా క్షీణించి పోయింది. జైనమతానికి కొంత 
ఊతం లభించింది. బసవేశ్వరుని బోధనల ప్రచారం వల్ల శైవం కాస్తా వీరశైవంగా 
మారిపోయింది. కళ్యాణి చాళుక్యులు వీరశైవాన్ని అభిమానించారు. ఆకాలంలో 
ఆలంపురం, కొల్లాపురం, కొలనుపాక, వేములవాడ, అనుమకొండలు శైవక్షేత్రాలుగా 
ప్రసిద్ధమైనాయి. వీరశైవం వల్ల వర్ణవ్యవస్థ ప్రాధాన్యత కొంత తగ్గిపోయింది. దాని 
కారణంగా సంస్కృతాన్ని కాదని స్థానిక దేశభాషలు రాజాదరణను పొందినవి. 


ముదిగొండ చాళుక్యులుః 


ఈ కాలంలోనే తెలంగాణలో ముదిగొండ చాళుక్యరాజ్యం ఖమ్మం సమీపంలోని 
ముదిగొండ రాజధానిగా విస్తరించింది. వీరు తూర్పు చాళుక్యుల సామంతులుగా ఉ 
డి వారి పక్షాన రాష్ట్రకూటులతో యుద్దాలు చేసినారు. తరువాతి కాలంలో కళ్యాణి 
చాళుక్యుల సామంతులైనారు. తరువాత కాలంలో ఏర్పడ్డ పరిణామాల వల్ల ముదిగొండ 
చాళుక్యరాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగం అయ్యింది. 


486 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కందూరిచోడులుః 


కందూరిచోడులు తెలంగాణలోని పాత నల్గొండ, మహబూబ్‌ నగర్‌, ఖమ్మం 
జిల్లాల్లోని భూభాగాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. వీరు కళ్యాణి 
చాళుక్యులకు, కాకతీయులకు సామంతులుగా కొంతకాలం, కొంతకాలం 
స్వతంత్రులుగాను పరిపాలన సాగించారు. కృష్ణానదికి ఉత్తర, దక్షిణాలకు పరిమితమైన 
ఏజువనాడు పేరన వీరి పూర్వనామం ఏటువచోడులు. 


కందూరిచోడులు వైదికమతస్తులు. వీరికాలంలో జైన, బౌద్దమతాలు 
క్షీణించసాగాయి. శైవ, వైష్ణవాలకు ఆదరణ పెరిగింది. పానగల్లులో పచ్చల 
సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం, భువనగిరిలో పచ్చల సోమేశ్వరాలయం 
వీరి కాలంలో నిర్మించబడ్డాయి. కందూరు, వర్ధమానపురం, మామిండ్లపల్లి, కొలనుపాక, 
నేలకొండపల్లి, వాడపల్లి, పేరూరు, కూడలి సంగమేశ్వరాలయం, అమ్రాబాద్‌, జడ్చర్ల, 
గంగాపురం, ఏలేశ్వరం మొదలైన చోట్ల ఎక్కువగా శివాలయాలు కట్టించబడ్డాయి. 
పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయానికి సాటివచ్చే గుడి మనకు కనపడదు. 


పొలవాస పాలకులుః 


వీరితో పాటు చెప్పుకోదగిన తెలంగాణ ప్రాంత పాలకులు వెన్గొండ లేదా పొలవాస 
పాలకులు. వీళ్లు బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య చక్రవర్తుల 
సామంతులుగా, స్వతంత్రులుగాను ఉగ్రవాడి, మంత్రకూట, పొలవాస రాజ్యాలను 
పాలించారు. వీరి ఏలుబడిలో వరంగల్‌ జిల్లాలోని ములుగు, మాచాపూర్‌, నర్సంపేట, 
సబ్బిసాయిర మండలంలో పొలవాన, ధర్మపురి, కోటిలింగాల, రామగుండం, 
మంత్రకూటం ఉండేవి. చెప్పాలంటే ఒకవిధంగా కాకతీయుల కన్న పెద్ద రాజ్యం. 


కాకతీయులు: 


కాకతీయులు తాము రాష్ట్రకూటులమని చెప్పుకున్నారు. వాళ్లు కర్ణాటక నుండి 
తెలంగాణకు వచ్చి ఉంటారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. వీరు మొదట 
రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య రాజులకు సైనికాధికారులుగా, సామంతులుగా ఉండి 
తరువాత స్వతంత్రులైనారు. తమకు శత్రువులుగా భావించిన ముదిగొండ చాళుక్యులను, 
వేములవాడ చాళుక్యులను, కందూరుచోడులను, నగునూరు, పొలవాస రాజులను 
ఓడించి తెలంగాణ, తెలంగాణేతర ప్రాంతాలను ఆక్రమించారు. కాకతీయులు తమ 
పేరు చివర రాష్ట్రకూట(గుండన రాష్ట్రకూట, ఎరియ రాష్ట్రకూట) పేరును ధరించడం, 
వారి రాజ చిహ్నమైనటువంటి గరుడ చిహ్నాన్ని జండాలపై ఉంచుకోవడం, రాష్ట్రకూటుల 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 8/7ళ 


మతమైన జైనాన్నే అవలంబించడం, రాష్ట్రకూటుల విష్టి వంశాన్నే తమదని చెప్పడం 
కాకతీయులు రాష్ట్రకూటులేనని నిర్ధారించడానికి అవకాశం ఇస్తున్నాయి. ఇదికాక 
తెలంగాణలోని స్థానిక బోయ, పుళింద జాతులవారు జైన మతాన్ని స్వీకరించడం వల్ల 
సామాజిక గౌరవాన్ని పొంది రాష్ట్రకూటుల వద్ద సైనికులుగా చేరి ఎదిగిన క్రమంలో 
సామంతులై ఉంటారని వి.ఎస్‌.ఎల్‌ హనుమంతరావు అభిప్రాయం. కాకతీయులలో 
మొదటివాడైన వెన్నుడిని వెన్నరాజు అని పిలుస్తారు. ఈయన రాష్ట్రకూట సేనాని. తరువాత 
అందరి పేర్ల చివరన రెండవ ప్రోలరాజు వరకు రాజు అనే పేరే కనబడుతుంది. 
వీరిలో 4వ గుండరాజు కాకర్యగుండనగ పిలువబడ్డాడు. అప్పటి నుండి వీరి కాకతీయులు 
అని పిలుబడ్డారు. కాకర్య అంటే దిగంబర జైనమతానికి చెందిన కూష్మాండిని దేవతకు 
ఉన్న పేర్లలో ఒకటైన కాకత్తిరియ అనే పదం నుండి పరిణామం చెందినటువంటిది. 
కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్థం. కాకతీయులు గుమ్మడి పాదునుండి 
వచ్చిన వారని ప్రజలలో ఒక కథ ప్రచారమై ఉంది. కాని మూలంలో వీరి పేరు 
చివరన రాష్ట్రకూటులకు లేని రాజు అనే పేరు వీరిని బోయ, పుళింద జాతులకు 
చెందినవారా అని అనుమానించేట్టు చేస్తున్నది. వీరికి సమకాలీకులైన పొలవాస పాలకులు 
మేడరాజు, గుండరాజు, జగ్గరాజు, దుర్గరాజు, ఏడరాజు అనే వారి పేరు చివర్లో కూడ 
రాజు అని ఉండడం గమనించదగింది. అయితే రాష్ట్రకూట అనే పేరు తమ పేరు చివర 
పెట్టుకోవడం తమ ప్రభువులైన రాష్ట్రకూటులతో సాపత్యాన్ని చూపడమే కావచ్చు. 


కాకతీయులలో వెన్నరాజు మొదలు ప్రతాపరుద్రుని వరకు కాకతీయ రాజ్యాన్ని 
పాలించారు. వీరిలో ప్రసిద్ధమైన వారు మొదటి రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, 
రెండవ ప్రతాపరుద్రుడు. త్రిభువన మల్ల విక్రమాదిత్యునికి అనేక యుద్ధ సందర్భాలలో 
ప్రోలుడు అతడి కొడుకు బేతరాజు అండగా నిలబడడం కాకతీయుల పురోభివృద్ధికి 
తోడ్చడ్డది. పరిమిత ప్రాంతంలో ఉన్న అనుమకొండ విషయంలో శనిగరం ప్రాంతం, 
సవ్బిసహగస్తం, ముదిగొండ చాళుక్యుల రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు చేరాయి. 


రెండో ప్రోలరాజు గతించిన కాలంలోనే కళ్యాణిచాళుక్య సామ్రాజ్యంలో సామంతుల 
తిరుగుబాటు జరిగింది. కాలచూరి బిజ్జలుడు కళ్యాణిని ఆక్రమించి తాను చక్రవర్తిని 
అని ప్రకటించుకున్నాడు. కందూరిచోడులు కూడ స్వతంత్రించినారు. దానితో రుద్రదేవుడు 
కందూరినాడుపై దండెత్తినాడు. కందూరి భీమచోడుడు పారిపోగా ఉదయనచోడుడు 
తన కూతురు పద్మావతిని ఇచ్చి రుద్రదేవునితో సంధిచేసుకున్నాడు. బీజ్జలుని కొడుకు 
కాకతీయుల మీద దండెత్తి వచ్చాడు. అప్పటికే శత్రుభావంతో ఉన్న పొలవాసరాజు 
మేడరాజు, జగ్గదేవుడు, నగునూరి రాజు, దొమ్మరాజు రుద్రునిమీద దండెత్తినారు. 
రుద్రదేవుడు వారిని ఓడించి ఆ రెండు రాజ్యాలను కాకతీయ రాజ్యంలో కలిపేసుకున్నాడు. 


+488 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


రుద్రదేవుడు మైళిగిని తరుముతూ కటకం వరకు వెళ్లాడు. ఆ యుద్ధంలో ఓడిపోయిన 
మేడరాజు ఏడరాజులు కూడా అడవుల్లోకి పారిపోయినారు. మంత్రకూటరాజు 
గుండరాజును పట్టుకుని అతని వక్షంపై వరాహముద్ర వేయించి కారంగా తలనరికి, 
చంపించాడు రుద్రదేవుడు. ఏడరాజు ఎక్కడికో మాయమైపోయాడు కానీ ఈ మేడరాజు 
తన మేనల్లుడు పగిడిద్దరాజు ఆశ్రయం పొంది ఉంటాడేమో. ఆ మేడరాజుకు ఆశ్రయం 
ఇచ్చినందువల్లనే మొదటి రుద్రదేవుడు మేడారంపై దండెత్తి ఉంటాడు. ఆ యుద్ధంలోనే 
ఆత్మాభిమానంతో పోరాడి పగిడిద్దరాజు, జంపన్నరాజు, సమ్మక్క, సారక్కలు ఆత్మాహుతి 
చేసుకుని ఉంటారు. గిరిజనుల ఆచారం ప్రకారం తమ నాయకులనే దేవతలుగా 
భావించి వారికి వీరెగద్దెలు కట్టీ జాతరలు చేయడం ఆరంభించి ఉంటారు. అదే సమ్మక్క 
జాతరగ పరిణామం చెంది ఉంటుంది. 


అనుమకొండ నుండి రాజధానిని రుద్రదేవుడే ఓరుగల్లుకు మార్చి ఉంటాడు. 
దానికి కోటల నిర్మాణం గణపతి దేవుడు చేస్తే రుద్రమదేవి వాటిని ఇంకా విస్తరింపచేసి 
అభేద్యమైన రక్షణదుర్గంగా మార్చింది. కాకతీయుల కాలంలో బౌద్ధమతం పేరుకు 
మాత్రమే మిగిలింది. జైనమతం మాత్రం బలంగానే ఉంది. వీరశైవుల కారణంగానే 
కాకతీయ రాజులు శివదీక్షలను తీసుకుని శైవులైనారు. అప్పటిదాక వారి రాజమతం 
అయిన జైనం స్నానాన్ని శైవం ఆక్రమించింది. వైన్సవం కూడా మెల్లిగా 
విస్తరించసాగింది. అప్పటికే విష్ణువు దశావతారాల్లో బుద్దుడు చేర్చబడ్డాడు. బౌద్ధంను 
హిందూమతంలోని భాగంగానే చెప్పుకోసాగారు. అనుమకొండలోని పద్మాక్షిగుట్టమీద 
పద్మాక్షి దేవాలయం జైన బసదే. అందులోని యక్షిణి అంబికనే కాకతీయులు తమ 
కాకతి దేవతగా ఆరాధించారు. శైవులైన పిదప వీరి దేవత చాముండగ మారింది. 
అనుమకొండలో అగ్గలయ్యగుట్టమీద జైనతీర్ధంకరులలో మూడవవాడైన సంభవనాథుని 
30 అడుగుల ఎత్తెనశిల్పం ఉంది. దాని పక్కనే పార్వనాథుడు, మహావీరుడు మొదలైన 
జైనగురువుల శిల్పాలు చెక్కిఉన్నాయి. అదే గుట్టమీద జైనులు సలిపే సల్లేఖనవ్రతానికి 
చెందిన ఒక రాతి పరుపుబండ ఉంది. అక్కదే ఒక రాతిగుండు మీద చెక్కిన జైన 
గురువు అగ్గలయ్య విగ్రహం కూడా కనిపిస్తుంది. 


వరంగల్లో ప్రసిద్ధమైనటువంటి వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్లోని నేల శంభుని 
గుడి, అక్కడ ఉన్న నాలుగు కాకతీయ ద్వారతోరణాలు వాటి మధ్యన ఉన్న కాకతీయ 
శిల్ప శిథిలాలు, మొత్తం తెలంగాణలోనే శిల్పవాస్తులో ప్రసిద్ధి పొందిన కాకతీయ 
శిల్పాలెన్నో కనబడుతుంటాయి. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 89 4 


తెలంగాణ శిల్పశైలిః 


కాకతీయశిల్పంలో రాష్ట్రకూటులు, వాకాటకులు వారి శిల్పాలలోని మూర్తుల 
సౌష్టవం, హొయసలుల శిల్పకళ, శిల్పాలంంకరణ కలబోసుకుని కాకతీయ శిల్పం 
రూపొందింది. కాకతీయుల కన్న ముందున్న కళ్యాణిచాళుక్యులు నందికంది, పానగల్లు, 
ఏలేశ్వరం, సోమేశ్వరం, గంగాపురం, ఐనోలు, నగునూరు, నందిమేడారం, పొలాస 
దేవాలయాలను నిర్మించారు. వీటి శైలిని మనం తెలంగాణ శైలిగా చెప్పుకోవచ్చు. 
నందికందిలోని రామలింగేశ్వరాలయం నక్షత్రాకారంలో నిర్మించబడ్డది. గంగాపురంలోని 
దేవాలయం కూడా అట్లే కట్టించబడింది. గంగాపురంలో కళ్యాణిచాళుక్యుల నిర్మాణాలు 
జగతి వేదికపై సూదిలో ఆలయం ఉన్నట్లుగా కర్ణాట సంప్రదాయాన్ని కలిగి ఉంటాయి. 
వీటి మీద చెక్కిన నాలుగురేకుల రత్నపుష్పాలు, గజ, సింహవ్యాళులు కనిపిస్తాయి. 
నందికంది రామలింగేశ్వరాలయంలో రాష్ట్రకూటుల నాటి కపోత బంధరీతి, వేదిబంధం 
కనిపిస్తాయి. ఈ ఆలయాలలో మకరవ్యాళ ప్రతిమలు అద్భుతంగా చెక్కబడ్డాయి. 
పానగల్లు, నందికంది, రామప్ప దేవాలయాలలో వేరువేరు కుడ్య నమూనాలు 
కనబడతాయి. కొంతకాలం శిల్పాలు లేని సాదాగోడల దేవాలయాల నిర్మాణాలు స్థానిక 
సంప్రదాయాలను పాటించారు. కళ్యాణిచాళుక్యుల నాటి ఆలయాల కప్పులు, శిఖరాలు, 
భూమిజ, ఫంసాన, వేసర, లతిన రీతికి చెందిన నాగరశైలికి చెందినవి. వీరి ఆలయాల్లో 
స్తంభాలు చిత్రఖండ రీతిలో నిర్మించబడ్డాయి. ఈ ఆలయాల ద్వారబంధాలు 
పంచశాఖ(పద్మ, వ్యాళ, స్తంభ, వల్లి, రత్న) పద్దతికి చెందినవై ఉంటాయి. లలాటంలో 
గజలక్ష్మి, తలుపుమీద ద్రావిడ విమాన నమూనా, గడప మీద శంఖ, పద్మాలతో 
చంద్రశిల ద్వారానికి ఇరువైపుల ద్వారపాలకులు, గర్భగుడిలో వెనకవైపు గోడ 
మధ్యభాగంలో ఒక శిలాఫలకాన్ని పెట్టడం తెలంగాణ శిల్పకళలో ఒక భాగం. 
కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ వేయి స్తంభాలగుడి తెలంగాణ శిల్పపరిణతికి ఒక 
ఉదాహరణ. సమకాలీన దక్షిణ భారతదేశ శిల్పకళలో దేవాలయ నిర్మాణ నైపుణ్యంలో 
ఈ గుడిదొక ప్రత్యేకత. కాకతీయుల కాలంలో వేయిస్తంభాల గుడి(హనుమకొండ, 
శివసిద్ధే శ్వర గుడి(మంథని, ఎరకేశ్వరాలయం గుడి(పిల్లలమ(రి), రామప్ప 
దేవాలయం(పాలంపేట), చౌండేశ్వరాలయం(కొండపర్తి), ముక్తేశ్వరాలయం (కాళేశ్వరం), 
కుమార గుడి(నిడిగొండ), నేలశంభుని గుడి(వరంగల్‌), కోట గుళ్లు(ఘనవురం,), 
ప్రతాపరుద్ర గుడి(కొలనుపాక) మొదలైనవి కాకతీయుల శిల్పానికి ప్రతీకలు. 


490 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


తెలంగాణలో సంస్కృత సాహిత్య వికాసం 
డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి 
సాహిత్య విమర్శకులు 


దక్షిణ భారతదేశ చరిత్ర సాతవాహనులతోనే ఆరంభమవుతున్నది. చారిత్రకమైన 
ఆధారాలతో సాతవాహనుల రాజ్యస్థాపన సామ్రాజ్య నిర్మాణాల గురించి నిక్మమైన చరిత్ర 
తెలుస్తున్నది. సాతవాహాన వంశ ఆరంభదశ తెలంగాణతో ముడిపడి ఉండటం విశేషం. 
తెలంగాణలో ప్రాచీనకాలం నుంచి రెండు దేశాల ప్రసక్తి కన్పిస్తుస్తున్నది. ఒకటి, అస్మక 
రెండోది ముశక. ఉత్తర తెలంగాణ కరీంనగరం, నిజామాబాద్‌, నందగిరి(నాందేడ్‌) 
మొదలైన జిల్లాలు పూర్వం అస్మక రాజ్యంలో భాగంగా ఉండేయి. నల్లగొండ మొదలైన 
ప్రాంతాలు ముషకా రాజ్యంగా ఉండేయి. అస్మక రాజ్యాన్ని కోటిలింగాల రాజధానిగా 
ఆంధ్రులనబడే రాజులు పాలించినట్లుగా అక్కడ జరిగిన తవ్వకాలను బట్టి, దొరికిన 
నాణాలను బట్టి చరిత్రకారులు నిర్ధారించారు. మగధను పాలించిన మౌర్యులకు 
సమకాలికులగా ఈ ఆంధ్రులు తెలంగాణను పరిపాలించారు. ఆంధ్రుల తరువాత 
వారికి భ్రుత్యులుగా అంటే సామంతులుగా ఉండి సాతవాహనులు తెలంగాణలో కొంత 
ప్రాంతాన్ని పాలించి ఉంటారు. అందుకే పురాణాలు సాతవాహనులను “ఆంధ్రభృత్యుల”ని 
చెప్తున్నాయి. మగధలో మౌర్యులు క్షీణించిన దశలో ఆంధ్రుల పాలన కూడా అంతమొందిన 
సమయాన్ని చూసి సాతవాహనులు ఆధికారంలోకి వచ్చారని చారిత్రకులంటారు. 
“'సాతవాహనుకులి అని శాసనాల్లో వుండటం చేత వాళ్ళను చరిత్రలో సాతవాహనులని 
అంటున్నారు. పురాణాలు సాతవాహనులను ఆంధ్రభుత్యులని అన్నాయి. దాన్ని బట్టి 
కోటిలింగాలను మౌర్యులకు సమకాలికులై ఆంధ్రులు అస్మక రాజ్యాన్ని పాలించారని, 
వాళ్ళ తరువాత వాళ్ళ సామంతులు “భృత్యు”లైన సాతవాహనులు స్వతంత్రులైనారని 
చెప్పవచ్చు. 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 91 4 


సాతవాహనులు మగధ రాజుల ప్రభావం వల్లనో బౌద్ధం ప్రభావం వల్లనో ప్రాకృత 
భాషను అభిమానించారు ప్రాకృత కవి పండితులను పోషించారు. ప్రాకృత సాహిత్య 
చరిత్రలో సాతవాహనుల పాలనాకాలాన్ని“స్వర్ణయుగం” అని అంటారు. అయితే వాళ్ళ 
కాలంలో వచ్చిన ప్రాకృత కృతులు చాలా మట్టుకు సంస్కృతంలోకి అనువాదమయి 
కాలం తాకిడికి నిలిచాయి. సాతవాహన రాజుల్లో హాలుడు సాహిత్యాభిమాని, స్వయంగా 
కవి. ఎంతోమంది కవులను ఆదరించి “కవివత్సలుడు” అనే బిరుదాన్ని పొందాడు. 
హాల సాతవాహనుడు క్రీ.శ. మొదటి శతాబ్దం వాడు. వివిధ కవులు రచించిన పద్యాలను 
సేకరించి ఈ రాజు “గాతసప్తశతి” కావ్యాన్ని సంకలన గ్రంథంగా తెచ్చాడు. ఆ 
కవులందరు అతన్ని దర్శించి 'గాథిలను చెప్పి సన్మానాలందుకున్న వాళ్ళే కావచ్చును. 
సంస్కృతంలో పద్యాన్ని శ్లోకం అని అంటే, ప్రాక ఎ్రతంలో పద్యాన్ని 'గాథి అని అంటారు. 
సప్తశతిలో 700 గాథలను సేకరించి హాలుడు ఈ కావ్యాన్ని కూర్చాడు. ఇందులోని 
గాథలన్ని మహారాష్షీ ప్రాకృతంలో ఉన్నాయి. ప్రాకృతం ప్రజల భాష, కాబట్టి ఆయా 
దేశాల్లో జనుల భేదాన్ని బట్టి శౌరసేని మాగధి, అర్థమగధి, పైశాచి, మహారాష్టీ అని 
ప్రాకృత భాషాభేదాలున్నాయి. ఇవిగాక బౌద్దులు పాళీ ప్రాకృతంలో రచించారు. ఇది 
వివిధ ప్రాకృత భాషలకు ప్రామాణిక రూపమైన ప్రాకృతమని పండితుల అభిప్రాయం. 
మహారాష్టీ ప్రాకృతం కావ్యరచనకు అర్హమైందని దండి మొదలైన ఆలంకారికులన్నారు. 


గాథసప్తశతిలో వాసవ, మృగాంక, మకరంద, కుందపుత్రి వంటి కవుల, శశిప్రభ, 
మాధవి వంటి కవయిత్రుల గాథలు వున్నాయి. దీనికి అనేక టీకలు, వ్యాఖ్యానాలు 
వున్నాయి. గంగాధరుడు వ్రాసిన వ్యాఖ్యానం ప్రసిద్దమైనది. వెబర్‌ అనే జర్మనీ 
సంస్కృత పండితుడు గాథసప్తశతికి లభిస్తున్న ఆరు పాఠప్రతులను పరిశీలించి 
పునరుక్తులను తీసివేసి శుద్దప్రతిని తయారు చేసి క్రీశ. 1881లో జర్మనీలో ప్రచురించాడు. 
ఇప్పుడు ఈ పుస్తకమే అందరికి లభిస్తున్నది. 


ప్రజాజీవితం, పల్లె జీవితం, కర్షకుల జీవితం, వాళ్ళ శృంగార హాస్య వృత్తాంతాలు 
గాథసప్తశతి కావ్యంలోని గాథల్లో వర్ణింపబడిన వస్తువులు. రమ్యమైన జీవితాలు రమ్యంగా 
వర్ణింపబడినయి. హాలుడే తన గ్రంథాన్ని “అమృతకావ్యం” అని పేర్కొన్నాడు. దీనిలోని 
గాధలను ఆనంద వర్ధనుడు వంటి లాక్షణికులు వ్యంగ్యార్థ లక్షణాలకు ఉదాహరణలుగా 
ఇచ్చారు. ఈ గాథలన్ని సూక్ష్మధ్వని వైభవంతో ఉన్నాయి. కొందరు గాథాసప్తశతిలోని 
శృంగారం అశ్లీలమైందని అన్నారు. కాని ధ్వని వైభవంతో కూడిన గాథల్లో గ్రామీణుల 
శృంగార జీవితం వర్ణన సహజంగా వుందని చాలామంది పండితులు తలచారు. దీనిలోని 


492 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


స్రీలు సరళ స్వభావం గల పల్లె పడుచులు. ప్రణయ చిత్రణలతో పాటు సహజ 
సుందరమైన ప్రకృతి వర్ణనలు కూడా ఈ కావ్యంలో ఉన్నాయి. ప్రీల అమాయకత్వాన్ని 
ప్రేమ, కోపం, అభిమానం, చాతుర్యాలను కవులు వాస్తవికంగా అలంకారాల సమాసాల 
ఆడంబరం లేకుండా వర్ణించారు. 


గాథసప్తశతిని అనుసరిస్తూ సంస్కృతంలో అమరుకం శతకం, ఆర్య సప్తసతి 
వంటి కావ్యాలు వచ్చాయి. సప్తసతిని సత్‌ సాయి అంటారు. సత్‌ సాయి పక్రియ 
హిందీలోకి ప్రవేశించింది. సత్‌ సాయి శతక రూపం దరించి తెలుగులోకి వచ్చింది. 
గాథసప్తసతి చాలా మంది కవులచే సంస్కృతీకరింపబడింది. అంతేకాక ఇంగ్లిష్‌ జర్మన్‌ 
వంటి యురోపియన్‌ భాషల్లోకి అనువాదం అయి వాళ్ళకు కవిత్వ (ప్రేరణను ఇచ్చింది. 


తెలుగులోకి శ్రీనాథుడు గాథసప్తసతిని “సాలివాహన సప్తశతి”గా అనువదించినట్లు 
చెప్పుకున్నాడు. కాని అది లభించలేదు. పెదకోమటి వేమారెడ్డి “సప్తశతీసారటీక” పేరుతో 


కాస 


వంద గాథలకు సంస్కృత భాషలో టీకను రచించాడు. ఇది అచ్చయి లభిస్తున్నది. 

“గాథసప్తశతి” తెలంగాణాలో సంకలనం అయ్యింది. అందులో పిల్ల, అత్త, పొట్ట, 
అద్దం వంటి తెలుగు పదాలు కన్పిస్తున్నాయి. సాతవాహనుల కాలంలో సంస్క ఎ్రతం, 
ప్రాకృతం కాక 'దేశి భాష తెలుగు అని దినేష్‌ చంద్రసర్మార్‌ వంటి చరిత్రకారులు 
అంగీకరించారు. గౌతమీపుత్ర సాతకర్ణి కాలం నుంచి వాళ్ళ నాణాల మీద ప్రాకృతంతో 
పాటు దేశిభాష కూడా కన్పిస్తుంది. “గౌతమి పుతస సిరి సాతకాణి” అన్నది ప్రాకృతం. 
“గోతమి మగకు తిరుహతకణి” అన్నది దేశి అంటే తెలుగు భాష. “అస్య” అన్న సంస్కృత 
షష్టి ప్రత్యయం అసి అని ప్రాకృతంలో వుంది. తెలుగులో కు” షష్టి విభక్తి ప్రత్యయం. 
ఇక 'మగి అంటే “కొడుకు అని అర్థం. తమిళం వలెనె 'మగి అంటే 'కొడుకు’ అనే 
అర్థం తెలుగులో కూడా ఉందేది. 


హాల సాతవాహనుని కాలంలో 'లీలావఈ' కావ్యం ప్రాకృతంలో వచ్చింది. కాని 
దొరకలేదు. వాత్స్యాయనుడు క్రీ.పూ. మొదటి శతాబ్దం వాడు. సాతవాహనుల ఆస్థానంలో 
ఉన్నాడంటారు. ఆ కవి “కామసూత్రాలు” అనే కామశాస్త్ర గ్రంథాన్ని సంస్కృతంలో 
రచించాడు. అంత ప్రాచీన కాలంలో కామశాస్త్రాన్ని ఒక శాస్త్ర గ్రంథంగా రాయటం 
చూసి పాశ్చాత్య పండితులు అబ్బురపడ్డారు. 

సాతవాహన రాజుల్లో కుంతల సాతకర్ణి ప్రసిద్ధమైన రాజు. ఇతని ఆస్థానంలోనే 
వర్మ, గుణాధ్యుడనే కవులున్నారు. కుంతల సాతకర్ణి భార్య సంస్కృత భాషలో పండితురాలు. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 934 


ఒకసారి రాజు రాణి జలకాలాడుతున్నప్పుడు రాజు రాణిపై నీళ్ల చల్లాడు. అప్పుడు 
రాణి చెయ్యి అడ్డు పెట్టి “మోదకైస్తాడయి” అని అన్నదట. రాజు తనకు వచ్చిన సంస్క 
లత జ్ఞానంతో మోదకై అంటే మోదకాలు అనుకొని లడ్డూలు తెప్పించాడట. రాణి ఎగతాళి 
చేసి నవ్వింది. “మాంఉదకై తదాయ” అని ఆమె అన్నమాట. అంటే నీళ్ళతో నన్ను 
కొట్టకు అని. అవమానంతో అప్పుడు సాతకర్ణి సంస్కృతం నేర్చుకోవాలని తన ఆస్థాన 
పండితులు శర్వవర్శ, గుణాఢ్యులను పిలిపించి తనకు సంస్కృతం ఎవరు తక్కువ 
సమయంలో నేర్పుతారు అని అడిగాడట. శర్వవర్శ రాజును ఆరునెలల్లో సంస్కృతజ్ఞున్ని 
చేస్తానని అనగా గుణాఢ్యుడు నువ్వు ఆ విధంగా చేయలేవు అది ఆసాధ్యం, ఒకవేళ 
నువ్వు ఆ విధంగా చేసినట్లయితే నేను సంస్కృత, ప్రాకృత “దేశి భాషలను త్యజిస్తానని 
అన్నాడట. అప్పుడు శర్వవర్మ సంస్కృతంలో “కాతంత్ర వ్యాకరణం” రచించి దాని 
సహాయంతో రాజును ఆరు నెలల్లో సంస్కృతజ్ఞునిగా చేసాడట. గుణాఢ్యుడు అప్పుడు 
తన శపథం (ప్రకారం సంస్కృత, ప్రాకృత(మహారాష్ట్ర దేశి భాషలను విడిచిపెట్టి పైశాచి 
ప్రాకృతంలో రచనలు చేశాడు. ఆ భాష ఇప్పటి గాంధార, బాహ్లిక (బెలుచిస్తాన్‌), 
నేపాల, పాంచాల దేశాల్లో సామన్య జనులు మాట్లాడుకునే ప్రాకృతం అని పాశ్చాత్య 
పండితులు అన్నారు. ప్రాచీన వ్యాకరణకారులు అయిన హేమచంద్రచార్యుల వంటి 
వారు పైశాచీ శౌరసేని ప్రాకృతానికి చెందిన శాఖ అని, మథుర మొదలగునవి మధ్యదేశ 
ప్రాకృతం అని అన్నారు. ఇంతకు ముందు సంస్కృతానికి “ఇంద్ర వ్యాకరణం” ప్రసిద్ధంగా 
వుండేది. ఇప్పుడు వేరే పద్దతిలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రచించారు. అటువంటి 
సంస్కృత వ్యాకరణం శర్వవర్మ తెలంగాణలో నివసించి రచించడం విశేషం. 


494 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఇక్ష్వాకుల కాలంలో తెలంగాణ 


దా॥ ఈమని శివనాగిరెడ్డి 


స్రపతి 


© 


సాతవాహనులకు సామంతులుగా ఉన్న ఇక్ష్వాకులు, చివరి సాతవాహన రాజైన 
మూడో వులుమావి (కీ.శ. 220-25) కాలంలో స్వతం(తులైనారు. ఇప్పటి 
నాగార్జునకొండకు దిగువన ఉన్న (శీపర్వతం -విజయపురి నుంచి వారు వంశధార, 
కృష్ణగోదావరి, పెన్నా నదుల తీర ప్రాంతాలను క్రీ.శ. 225 నుంచి క్రీ.శ. 325 వరకూ 
వంద సంవత్సరాల పాటు పాలించారు. పురాణాలు వీరిని ఆంధ్ర భృత్యులని, 
శ్రీపర్వతీయులని పేర్కొన్నాయి. వీరు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియదుగానీ, 
సిద్ధార్థ గౌతముని వంశమైన(శాక్య) ఇక్ష్వాకు వంశం వారమని తమ శాసనాలలో 
చెప్పుకున్నారు. ఒక నాగార్జున కొండ శాసనంలో ఈ వంశానికి చెందిన ఎహువల 
ఛాంతమూలుడు, తాను ఇక్ష్వాకు సంతతికి(సర్వజన్రీభిరామస్య ఇక్ష్వాకు నామ శ్రీ 
ఎహువల ఛాంతములస్య) చెందిన వాడినని చెప్పుకున్నాడు. 


మత్స్య పురాణం ఇక్ష్వాకు రాజులు ఏడుగురని, 52 ఏళ్లు పాలించారని 
పేర్మొంటుండగా, శాసనాలు మాత్రం వీరు నలుగురు రాజులని మొత్తం నూరేళ్లు 
పాలించారని తెలియజేస్తున్నాయి. వీరు: మొదటి ఛాంతములుడు (కీ. శ. 225-283), 
వీరపురిసదతుడు(క్రీ. శ.233-257), రెండో(ఎహువల) ఛాంతమూలుడు (కీ. శ. 257- 
81), రుద్రపురిసదతుడు(కీ. శ. 281-825). ఇంకా యువరాజు వీరపురిసదతుడుని 
కూడా పేర్కొన్నాయి. కానీ అతని వివరాలు తెలియటం లేదు. మొదటి ఛాంతమూలుడు 
(క్రీ.శ. 225-288) ఇక్ష్వాకుల మూల పురుషుడు. అతని శాసనాలు రెంటాల, 
కేసానపల్లిలో దొరికాయి. మహారాజు బిరుదు ధరించిన ఇతడు అగ్నిహోత్ర, అగ్నిష్టోమ, 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 054 


వాజపేయ, అశ్వమేధ యాగాల్ని చేసినట్లు అతని వంశీకుల శాసనాలు తెలుపుతాయి. 
ఇతడు లక్ష ఆవుల్ని లక్ష నాగళ్లను దానం చేసినట్లు ఆ శాసనాల్లో ఉంది. ఈయన 
కార్తికేయుని ఆరాధించినట్లు తవ్వకాల్లో ఆధారాలు లభించాయి. ఇతని కుమార్తె అడవి 
ఛాంతిసిరి ధనక వంశానికి చెందిన స్మంధ విశాఖుని పెళ్లాడగా, సోదరి ఛాంతిసిరి 
పుగియ వంశానికి చెందిన స్మంధసిరిని పెళ్లాడింది. ఈ వైవాహిక సంబంధాలు 
ఛాంతమూలునికి ఇతర రాజవంశాలతో గల సంబంధాలను తెలియజేస్తున్నాయి. 


మొదటి ఛాంతమూలుని తరువాత, అతని కుమారుడు వీరపురి సదతుడు క్రీ.శ. 
233లో సింహాసనాన్నిధిష్టించి, (శ్రీపర్వతాధిపతి అనే బిరుదును ధరించి, శ్రీపర్వత 
విజయపురిలో అనేక కట్టడాలను నిర్మించి, రాజధానిని సుందరంగా తీర్చిదిద్దాడు. 
ఇతడు క్రీశ. 257 వరకూ పాలించినట్లు అతని నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అల్లూరు, 
ఉప్పుగొరిదూరు శాసనాలు పేర్కొంటున్నాయి. ఇతనికి ఐదుగురు భార్య. వారు బాపిసిరి, 
ఛాంతిసిరి, తన సోదరి ఛాంతిసిరి కుమార్తె మూడో భార్య కాగా, భాతిదేవి, రుద్రధర 
భట్టారికలు. చివరి భార్య ఉజ్జయిని రాజపుత్రిక. ఇతని తల్లి పేరు మాధరి అని 
(రాజన్‌ మాధరీపుత్ర వీరపురిసదత) అని నాగార్జునకొండ అయన స్తంభ శాసనం 
ద్వారా తెలుస్తుంది. ఇతని కాలంలో బౌద్ధం విలసిల్లింది. అనేక ఆరామాలు 
రూపుదిద్దుకున్నాయి. శీలంక, కాళ్ళీరు, గాంధార, చైనా, తోసలి, చిలాట, అపరాంత, 
వంగ, వనవాసి, యతన, దమిళ్‌, పాలూర ప్రాంతాలలో బౌద్ధ ధర్మ ప్రచారం సాగినట్లు 
నాగార్జున కొండలోని ఉపాసికబోధసిరి శాసనం తెలియజేస్తుంది. 


వీరపురినదతుని తరువాత అతనికుమారుడు ఎవువల లేక రెండో 
ఛాంతమూలుడుకీ. శ. 257లో అధికారాన్ని చేపట్టి మహారాజ, స్వామి బిరుదులను 
ధరించి (కీ.శ. 281 వరకూ పాలించాడు. తరువాత ఇతని కుమారుడు రుద్రపురి 
సదతుడుక్రీ.శ. 281లో సింహాసనాన్ని అధిష్టించి, క్రీ.శ. 320-25 వరకూ పాలించినట్లు 
నాగార్జునకొండ, గురజాల, ఫణిగిరి శాసనాలవల్ల తెలుస్తుంది. ఇతని సోదరుడైన రెండో 
వీరపురిసదతుని యువరాజుగా పేర్మొన్నారే తప్ప రాజైనట్లు తెలిపే ఆధారాలు లేవు. 
రుద్రపురిసదతుడు ఇక్ష్వాకుల చివరి రాజు. ఇక్ష్వాకుల పాలన, కట్టడాలు, రాజ్య భూభాగాల 
గురించి, వారికి ఇతర రాజులతో గల సంబంధ బాంధవ్యాలను, వారి బిరుదులు, 
కుటుంబ సభ్యులు మొదలైన వివరాలను తెలిపే 75 శాసనాలు దొరికాయి. వీటిలో 
ఎక్కువ భాగం, (శీపర్వత విజయపురిలోనే దొరికాయి. ఇవి ప్రాకృతంలో ఒకటి, రెండు 
సంస్కృతంలోనూ ఉన్నాయి. ఇవన్నీ రాతి శాసనాలు కాగా, ఒక్క పాతగండిగూడెంలో 


496 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


మాత్రం ఇక్ష్వాకులకు చెందిన ఒకే ఒక రాగి రేకు శాసనం దొరికింది. వీరు విడుదల 
చేసిన సీసపు నాణేలు నాగార్జునకొండ, అమరావతి, తెనాలి, ఒంగోలు, వడ్డమాను, 
తుళ్లూరు, శేకూరు, ఫణిగిరిలలో దొరికాయి. వీటిపైన రాజుల పేర్లు సంక్షిప్తంగానూ, 
మరో వైపున ఏనుగు బొమ్మ, ఉజ్జయినీ చిహ్నాలున్నాయి. వీరు తమ పేర్లకు ముందు 
మాతృ సంజ్ఞ అయిన మాధరీపుత్ర, వాసిస్టీపుత్ర అని వేసుకున్నారు. 





ఇక్ష్వాకుల వంశంలో రాజులంతా వైదిక బ్రాహ్మణ 
మతాన్ని అవలంబించగా, రాణులు, ఇతర కుటుంబ స్రీలు శ 
మాత్రం బౌద్దాన్ని సమాదరించారు. నాగార్జునకొండలోని ; { 
మహావైత్యం, ఇంకా ఎన్నో బౌద్ధారామాలకు స్రీలు విరివిగా 
సహాయ సహకారాలనందించారు. ఇక్ష్వాకులు నిర్మించిన | 
ఆలయాలలో కార్తీకేయ, పుష్పభద్ర, నోదగేశ్వర, నవగ్రహి, || 
కుబేర, హారీతి ఆలయాలు ముఖ్యమైనవి. వీటితోపాటు విడి |£ 
మండపాలను కూడా నిర్మించారు. ఎహువలఛాంత మూలుడు | ను 
నాగార్జునకొండలో నిర్మించిన పుష్పభద్రస్వామి ఆలయం, గర్భాలయం, అర్థమండపం, 
ధ్వజస్తంభం, నాలుగు గోపురాల ప్రాకారం ఉన్న దక్షిణ భారతదేశ తొలి ఆలయంగా 
గుర్తింపు పొందింది. వీరు పాలనా పరంగా, 
సాతవాహనుల రాచరికపు ఉద్యోగ వ్యవస్థనే 3 
కొనసాగించి, వివిధ మతాలను గౌర వించారు. |' 
వివిధ వృత్తి కళాకారులను ఆదరించి, వాస్తు | 


శిల్పకళ వికాసానికి తోడ్పడ్డారు. 




















శ్రీపర్వత-విజయపురి నుంచి పాలించిన 
ఇక్ష్వాకుల ఆధీనంలో తీరాంధ్రమంతా ఉంది. 
తెలంగాణాలోని కృష్ణా-తుంగభద్ర, గోదావరి, 
మంజీర నదీ పరివాహక ప్రాంతాలను కూడా వారి 
అధీనంలోకి తెచ్చుకున్నారు. నల్గొండ జిల్లా న 
ఏలేశ్వరం, గాజులబండ, ఫణిగిరి, వర్థమానుకోట, ను తక వ. 
అరవపల్లి, నాగారం, తిరుమలగిరి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, అశ్వారావుపేట, మెదక్‌ 

















జిల్లా కందిలలో జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలపు కట్టడాలు, నాణేలు, శాసనాలు 
బయటపడి వారి ఉనికిని తెలియజేస్తున్నాయి. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 974 

















నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో 1963 ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల 
కాలపు కట్టడాలు, వస్తు సామగ్రి వెలుగులో కుచ్చాయి. నగరం చుట్టూ మట్టీ, ఇటుకలతో 
నిర్మించిన కోట గోడ, ప్రవేశ ద్వారాలు, ఇళ్లు, బౌద్ధారామాలు, శైవాలయాలు, రోడ్లు, 
ఇటుకలో కట్టిన మురుగు కాల్వలు, ఇక్ష్వాకుల కాలపు నాగార్జునకొండ తరహాలోనే 
ఉన్నాయి. కృష్ణాతీరం వెంబడి, దాదాపు ఒక రెండు వందల మీటర్ల పొడవు 50 
అడుగుల వెడల్పుతో, స్థానిక నాపరాళ్ల పరుపుతో మెట్లతో స్నాన ఘట్టం నిర్మించారు. 
పర్వదినాల్లో సామూహిక స్నానాల కోసం వీటిని నిర్మించారు. బయల్పడిన ఇటుకరాతి 
ఇళ్లు, వివిధ గదులు, ముందు వరండాతోను ఉన్నాయి. బయటపడిన ఒక శివాలయ 
గర్భాలయం, ముందు మండపంతో ఇటుకరాళ్లతో నిర్మింపబడి, చదరపు గర్భాలయం 
మధ్యలో చదరపు పీఠంపైన శివలింగం ప్రతిష్టించబడింది. బౌద్ధారామానికి చెందిన 
గుండ్రటి స్థూపం, ఏనుగు వెనుక భాగపు ఆకారంలో చైత్యాలయం కూడా ఇటుకలతోనే 
నిర్మించారు. నాగార్జునకొండ మాదిరిగనే ఇక్కడ కూడా బౌద్ద, బ్రాహ్మణ మతాలు సమాన 
ఆదరణ పొందాయి. 


ఏలేశ్వరం తవ్వకాలలో మురుగు నీటి పారుదల వ్యవస్థలో వాడిన మట్టి గొట్టాలు, 
నగీషీ చేసిన మద్యం పాత్రలు, దీపపు కలశాలు, ఇళ్లపైన, గుళ్లపైన, చైత్యాలపైన 
అలంకరించిన మట్టి కలశాలు, అనేక అలంకరణలతో తీర్చిదిద్దిన మట్టి పాత్రలు, 
నీటిని చల్లుకునే పిచికారి పాత్రలు, అమ్మ దేవత, ఇతర బొమ్మలు, పిల్లలు ఆడుకునే 


+498 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


చిన్న మట్టి బొమ్మలు, గుర్రం, కోడిపుంజు, పొట్టేలు, ఎద్దు, మొసలి బొమ్మలు, మట్టి, 
విలువైన రాళ్ళు , గాజు, శంఖపు పూసలు, ఉంగరాలు, గాజులు జీవనశైలికి నిదర్శనం. 
చిన్న సైజు శివలింగం, నంది, లక్ష్మి బొమ్మలు ఆనాటి మత విశ్వాసాలకు ప్రతీకగా 
నిలుస్తాయి. వివిధ పరిమాణాల్లో ఉన్న మట్టితో చేసిన నీటికుండలు, నిల్వకుండలు, 
చట్టు, మూకుళ్ళు, చిప్పలు, కంచాలు, చుట్టకుమళ్లు, కప్పులు ఆనాటి కుమ్మరుల 
నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. శ్రీపర్వత-విజయపురికి ఏలేశ్వరం ఒక శాఖానగరంగా 
ఉందేది. 


ఇక్ష్వాకుల కాలానికే చెందిన మరో బౌద్ధ క్షేతం నల్లగొండ జిల్లాలోని ఫణిగిరి. 
స్థానిక కొండ మీద ఒక విశాలమైన బౌద్దారామం బయటపడింది. 1950-51, 2002- 
08ల మధ్య అనేక సార్లు జరిపిన తవ్వకాల్లో సాతవాహన, ఇక్ష్వాకుల కాలానికి చెందిన 
: కట్టడాలు, వస్తు సామగ్రి బయట 
పడ్డాయి. కట్టడాల్లో మహాస్థూపం, 
చైత్యాలు, మొక్కుబడి స్థూపాలు, విహా 
రాలు, శిలా మండపాలు ముఖ్యమైనవి. 
బుద్దుని బొమ్మలు, నాణాలు, పాత్ర 
సామగ్రి, మట్టి, సున్నపు బొమ్మలు, 
ఇనుప మేకులు అక్కడ లభీంచిన ఇతర 
పురాతన వస్తువులు. గ్రామానికి ఆగ్నే 
యంగా ఉన్న ఫణిగిరి కొండ మీద రెండంచెలుగా ఈ ఆరామం నెలకొని ఉంది. 
స్థూపం, చైత్యాలు, విహారాల గోడలకు సున్నపు గారీతో పూతపూసి, పైన కొయ్యదూలాలు, 
దంతెలపై మట్టి పెంకులు కప్పిన ఆధారాలు దొరికాయి. చైత్యాలు, విహారాల గదులు, 
వరండాల నేల సున్నంతో ప్లాస్టరు చేసారు. ద్వారాల ముందు మెట్ల వరుస, దాని 
ముందు పల్నాడు సున్నపు రాతిలో చెక్కిన చంద్రశిల, గోడలకున్న స్థంభాల అలంకరణ 
ఇక్ష్వాకుల కాలపు శిల్పుల పనితనాన్ని తెలియజేస్తున్నాయి. నాగార్జునకొండ మాదిరిగా 
గానే ఇక్కడి మహాచైత్యాన్ని బండి చక్రం ఆకారంలో నిర్మించారు. ధర్మదీక్షలు, 
ధర్మోపదేశాలకు కొరకు నిర్మించిన శిలా మండపాలు కూడా ఫణిగిరిలో బయటపడ్డాయి. 
ఇక్కడ సాతవాహన నాణేలతోపాటు ఇక్ష్వాకుల సీసపు నాణాలు లభించాయి. వీటిపై 
బొమ్మ భాగంలో ఏనుగు, ఒకటి రెండు ప్రాకృత అక్షరాలు, బొరుసు భాగంలో 
ఉజ్జయిని గుర్తులున్నాయి. ఇక్కడ ఇక్ష్వాకుల కాలపు బుద్ధ పాద శిల్పాలు మూడు 
దొరికాయి. రాతి చుట్టు గోడ శకలాలు, సిద్దార్ధ గౌతముని జీవిత ఘట్టాలు, జాతక 

















శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 99 4 


కథలు చెక్కిన శిల్పాలు ఇక్ష్వాకుల శిల్పకళకు పరాకాష్టగా చెప్పొచ్చు. ఇక్కడ ఇక్ష్వాకుల 
లిపిలోనున్న ప్రాకృత శాసనాల్లో రుద్రపురుషదతుని 18వ పాలనా సంవత్సరాన్ని 
తెలియజేయటమేకాక, అందులో రాజవైద్యుడి ప్రస్థావన ఉంది. ఇంకా అందులోనే 
ధర్మచక్ర ప్రశస్తి కూడా ఉంది. కంససూదనుడు, మధుసూదనుడైన కృష్ణుని చేతిలోనున్న 
చక్రం కంటే ప్రశస్తమైనదని చెప్పారు. కృష్ణుని ప్రస్తావన తెస్తున్న తాలి శాసనం కూడా 
ఇదే. ఫణిగిరి ఒక ప్రముఖ బౌద్ద కేంద్రంగా విలసిల్లింది. 


హైదరాబాదు-సంగారెడ్డి దారిలో, జాతీయ రహదారి పక్కనే ఉన్న కంది అనే 
గ్రామంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి ఒక ఇటుక రాతి 
ఆలయం బయటపడింది. చదరపు గర్భాలయ లోపలి గోడలు అష్ట్రాశ్రమంగానూ, 
దానిముందు అడ్డంగా దీర్భవతుర[స్రాకారపు మహా మండపం ఉంది. ఇటుక రాతి 
పరిమాణం, మట్టి పాత్రలను బట్టి ఇక్ష్వాకుల కాలానికి చెందినది తెలుస్తుంది. నల్లగొండ 
జిల్లా మోతుకూరు మండలం చాడలో ఇక్ష్వాకుల కాలపు బుద్దుని విగ్రహాలు, ఇటుక 
రాళ్లు బయటపడ్డాయి. దీనివల్ల ఇక్కడొక బౌద్దారామం ఉండేదని తెలుస్తుంది. ఖమ్మం 
జిల్లా నేలకొండపల్లిలో సాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిన కాలాలకు చెందిన 
బౌద్దారామం, మహాచైత్యం బయటపడ్డాయి. దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన 
మహావైత్యం, నాగార్జునకొండలో మాదిరిగా చక్రాకారంలో నిర్మించారు. స్టూపానికి 
ఎదురుగా ఒక కిలోమీటరు దూరంలో గల బైరాగుల గుట్ట దగ్గర జరిపిన తవ్వకాల్లో 
ఇక్ష్వాకుల కాలపు విహారాలు, తొమ్మిది బుద్ద విగ్రహాలు, ఒక శిల్పశాల, ఇక్ష్వాకుల 
పాత్ర సామగ్రి, నాణాలు దొరికాయి. పల్నాడు సున్నపురాతితో చెక్కిన తొమ్మిది బుద్ధ 
విగ్రహాలు, ఒక నమూనా స్థూపం, శిల్ప ఫలకాలు, త్రిరత్న ముద్రతో చెక్కిన 
మందులునూరే సానరాయి దొరికాయి. ఇదే జిల్లాలో గల వర్థమానుకోటలో అత్యంత 
సుందరంగా చెక్కిన ఇక్ష్వాకుల కాలానికి చెందిన బుద్దుని శిల్పం, ఇటుకలతో కట్టిన 
విహారాలు, గ్రామం చివరలో గల పాటిమట్టి దిబ్బ(స్టూపం) దగ్గర నాగార్జునకొండను 
పోలిన మండప స్తంభం బయపడ్డాయి. ఫణిగిరికి ఎదురుగా 3 కిలోమీటర్ల దూరంలో 
గల ఈటూరులో గాజులబండ మీద ఇక్ష్వాకుల కాలపు ఇటుకలతో కట్టిన స్థూపాలు, 
చైత్యాలు వెలుగు చూశాయి. (్రీపర్వత-విజయపురి నుంచి పాలించిన ఇక్ష్వాకులు 
తెలంగాణలో కూడా వారి ఆనవాళ్ళను అందించారు. 


4 100 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


విష్ణుకుండినులు - తెలంగాణ 


-డా॥ భిన్ఫూరి మనోహరి 
పరిశోధకులు 


భారతదేశంలో భాగంగా అవిచ్చిన్న ఆంధ్రదేశాన్ని ఆయా రాజవంశాలవారు 
పరిపాలించారు. ఉత్తర భారతంలో సామ్రాజ్యాధీశులుగా ఉన్న మౌర్యులు యావత్‌ 
భారతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. వారికి సామంతులుగా సాతవాహనులు 
దక్షిణ ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రదేశం, మహారాష్ట ప్రాంతాల్లో ఉన్నారు. తర్వాత 
మౌర్యుల క్రీణతలో స్వతంత్రం ప్రకిటించుకొన్నారు. ఆ క్రమంలో తెలంగాణకు చెందిన 
మొదటి రాజవంశంగా సాతవాహనులను పేర్కొనవచ్చు. వీరు కోటిలింగాల కేంద్రంగా 
తమ రాజ్యాన్ని స్థాపించుకొని పాలన ప్రారంభించారు. రాజ్యాన్ని విస్తరించడానికి 
మహారాష్ట్రలోని మహారఠుల సహాయం లభించింది. మహారరఠి 'త్రణయీకరో కూతురు 
దేవీ నాగానికను మొదటి సాతకర్ణి పెండ్లి చేసుకొని తన రాజ్యాన్ని దక్షిణభారతంలో 
విస్తరింపచేసాడు. మొదటి రాజధాని తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల. 
ఆ తర్వాత ధాన్యకటకటం, పైఠాన్‌ (ప్రతివ్థానపురం)లు రాజధానులుగా స్థిరపడ్డాయి. 


సాతవాహనుల పతనానంతరం ఇక్ష్వాకులు, పల్లవులు, బృహత్పలాయనులు, 
ఆనందగోత్రికులు, శాలంకాయనులు సుమారు వంద సంవత్సరాలు పరిపాలన చేశారు. 
విష్ణుకుండినులు సాతవాహనుల తర్వాత వెంటనే రాజ్యాధికారం చేపట్టలేదు. 
సాతవాహనరాజ్య పతనం తర్వాత 100 సంవత్సరాలు తెలంగాణలో రాజ్యపాలన 
ఎవరి ఆధీనంలో ఉందనే విషయంలో స్పష్టత లేదు. అయితే ఇక్ష్వాకులు, పల్లవులు 
పాలిస్తున్న కాలంలో తెలంగాణలో ప్రాంతీయ పాలకులు సామంతులుగా ఉండేవారేమో 
అని ఊహించడానికి ఆస్మారం ఉంది. కాని కచ్చితమ్మెన ఆధారాలు లేవు. శాలంకాయన 
వంశీయుల చివరి పాలకులు బలహీనులైన కాలంలో విష్ణుకుండినులు కృష్ణకు 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 1014 


ఉత్తరంగా ఉన్న చాలా ప్రాంతాలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరించుకున్నారు. కొన్ని 
సమయాల్లో సమకాలీన రాజులతో సంబంధ బాంధవ్యాలు కలుపుకొన్నారు. వాకాటక 
రెండవ పృధ్వీసేన మహారాజు కుమార్తె వాకాటక మహాదేవిని విష్ణుకుండిన రెండవ 
మాధవ వర్మ వివాహం చేసుకొని విష్ణుకుండిన, వాకాటక రాజ్యాలకు చక్రవర్తి అయినాడు. 


తెలంగాణను పరిపాలించిన రాజ వంశాలలో విష్ణుకుండినులకు ఒక విశిష్ట 
స్థానముంది. సాతవాహనుల తర్వాత ఏకఛత్రాధిపత్యంగా యావత్‌ తెలంగాణా 
ప్రాంతాలను సుభిక్షంగా పాలించిన ఈ రాజన్యుల కీర్తి దశ దిశలా వ్యాపించింది. 
శాసనాలందు వీరు 'దక్షిణాపథపతి”, “శ్రీపర్వత స్వామి పాదానుధ్యాతస్య), “త్రికూట 
మళయాధిపతి” అనే బిరుదాలతో కీర్తించబడ్డారు. 

విష్ణుకుండినులు మొదట మహబూబ్‌నగర్‌లోని అమరాబాదు ప్రాంత పాలకులుగా 
తమ పాలన ప్రారంభించారు. అటు తర్వాత రాజ్య విస్తరణా క్రమంలో “ఇంద్రపురి” 
(ఇంద్రపాల నగరం, తుమ్మలగూడెం-యాదాద్రి జిల్లా) రాజధానిగా, అటు తర్వాత 
అమరావతి, బెజవాడలు రాజధానులుగా పాలించారు. ఈ రాజవంశీకులు 12 మంది 
రాజులు క్రీ.శ. 3858 నుంచి 624 వరకు సుమారు 266 సంవత్సరాలు పరిపాలించినట్లు 
ప్రముఖ చరిత్రకారులు బి.ఎన్‌. శాస్త్రి పేర్ళొన్నారు. 


విష్ణుకుండినుల కాలక్రమాన్నిి వారి చరిత్రను అధ్యయనం చేయడానికి ముఖ్యంగా 
ఈపూరు, రామతీర్థ, చిక్కుళ్ల, తుండి, ఇంద్రపాల నగర, పొలమూరు, ఖానాపూర్‌ 
తామ్ర శాసనాలు వేల్పూరు, చైతన్యపురి శిలా శాసనాలు ముఖ్య ఆధారాలుగా వున్నాయి. 


విష్ణుకుండినుల వంశస్థాపకుడు మహా రాజేంద్రవర్మ ఆంధ్రదేశంలో శాలంకాయన, 
ఆనంద గోత్రిక, పల్లవ రాజులు పరస్పరం కలహించుకొనే సమయంలో అమరాబాదు, 
ఏలేశ్వరం ప్రాంతాల్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని క్రీశ. 3858 లో విష్ణుకుండిన 
రాజ్యాన్ని స్థాపించి క్రీ.శ. 370 వరకు పరిపాలించారు. ఆ తర్వాత ఇతని కుమారుడు 
మొదటి మాధవ వర్మ క్రీ.శ. 370-398 ; మొదటి గోవిందవర్శ క్రీ.శ. 398-495 ; 
రెండవ మాధవవర్మ క్రీ.శ. 485-470; దేవవర్మ క్రీ.శ. 470-473; మూడవ 
మాధవవర్మ క్రీ.శ. 473-522 ; విక్రమేంద్రవర్శ క్రీ.శ. 522-528 ; ఇంద్రభట్టారక 
వర్మ క్రీ.శ. 528-556 ;విక్రమేంద్ర భట్టారకవర్శ క్రీ.శ. 556-570 ;రెండవ గోవిందవర్శ 
570-576; నాలుగవ మాధవవర్మ క్రీ.శ. 576-623; మంచన భట్టారకుడు 
క్రీ.శ. 623-646. (ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతి మొదటి భాగం , బి. ఎన్‌. శాస్త్రి) 


4 102 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


విష్ణుకుండిన వంశం ప్రారంభమైందే తెలంగాణ ప్రాంతంలో విష్ణుకుండినుల 
చరిత్ర అధ్యయనానికి ముఖ్యంగా పొలమూరులో లభించిన రెండు తామశాసనాలను 
ప్రామాణికంగా చరిత్రకారులు స్వీకరించేవారు. పొలమూరు శాసనాలు దొరకక ముందు 
ఈపూరు తామ్ర శాసనం ప్రామాణికం. అదేవిధంగా చిక్కుళ్ళ, రామతీర్థం శాసనాలు 
కూడా విష్ణుకుండినుల వంశక్రమాన్ని నిర్ణయించడంలో ఉపయోగపడ్డాయి. కాని శ 
బి.ఎన్‌. శాస్త్రిగారికి తుమ్మలగూడెం వద్ద రెండు తామ శాసనాలు లభించాయి. అవి 
విష్ణుకుండిన గోవిందవర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనం, విష్ణుకుండిన విక్రమేంద్ర 
భట్టారక వర్మ ఇంద్రపాల నగర తామ్ర శాసనం. ఈ శాసనాలు పూర్వపు శాసనాలన్నిలో 
తెలియని వంశక్రమాన్నిి కాలాది విషయాలను సమగ్రీకరించడంలో ఉపయోగపడ్డాయి. 
బి.ఎన్‌. శాస్త్రిగారు వాటిని పరిశీలించి, పరిశోధించి, ప్రకటించి విష్ణుకుండినుల సమగ్ర 
చరిత్ర నిర్మాణానికి మార్గదర్శకులయ్యారు. 


ఈ శాసనం విష్ణుకుండిన వంశ స్థాపకుడైన మహారాజేంద్రవర్మ మనుమడు, 
మొదటి మాధవ వర్మ పుత్రుడు గోవిందవర్మ రాజ్యం చేస్తుండగా తన 87వ రాజ్య 
సంవత్సరంలో వేయించినాడు. శాసన కాలం క్రీ.శ. 485. ఇది దాన శాసనం. ఈ 
శాసనం గోవింద వర్మ తన భార్య, పట్టమహిషి అయిన మహాదేవి పేర నిర్మించిన 
మహాదేవి విహారాన్ని నిర్వహించడానికి దశ బలబలి అనే పూజ్యుడికి పెణ్బపర అనే 
గ్రామాన్ని దానిమిచ్చే సందర్భంలో వేయించినాడు. ఈ దానం దీప, ధూప, గంధ, 
పుష్ప, ధ్వజ, పాన, భోజన, శయన, గ్రాస, భైషజ్య, ఖండస్ఫుటిత జీర్ణ సంస్కారాలు 
మొదలైన క్షేమాలు కలగడానికి ఇవ్వబడింది. ఈ దాన గ్రామానికి నిధులు, ఉపనిధులు, 
దండకర వృష్ణులు, ఉచ్చిష్టభాగం మొదలైనవాటితో ధారాపూర్వకంగా ఇచ్చారు. అదే 
విధంగా ఈ గ్రామంలో భటులు, దూతలు, ప్రభువులు, రాజ పురుషులు ఎవ్వరూ 
ప్రవేశించరాదు, అన్నిరకాల సుంకాలనుండి మినహాయింపుతో విష్ణుకుండిన రాజుల 
చేత రక్షింపబడుతూ, అభివృద్ధి చేయబడుతుందని పేర్కొనబడింది. 

విష్ణుకుండిన రాజులు వైదిక మతానుయాయులని, ఏకాథ అశ్వమేధ, అగ్నిష్ణోమాది 
యజ్ఞాది క్రతువులను చేసినట్లు లభించిన పూర్వశాసనాల వల్ల తెలుస్తుంది. 

ఇంద్రపాలనగర శాసనం వల్ల విష్ణుకుందినులు మొదట బౌద్ధ మతాన్ని ఆదరించి, 
ఆచరించినట్లు రూఢి అయినది. మహారాజేంద్రవర్శ, మాధవవర్మ, గోవింద వర్మ, 
విక్రమేంద్రవర్మ, ఇంద్ర భట్టారక వర్మ, విక్రమేంద్ర భట్టారక వర్మ బౌద్ధమతాభిమానులు. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 103 ¢ 


విక్రమేంద్ర భట్టారక వర్మ ఇంద్రపాలనగర తామశాసనం అతని పదకొండవ 
రాజ్య సంవత్సరం శక సంవత్సరం 488లో (క్రీ.శ. 566లో) వేయించబడింది. ఈ 
శాసనంలో ఇతనికి పూర్వులైన గోవిందవర్మ, మాధవ వర్మ, విక్రమేంద్రవర్మ, ఇంద్ర 
భట్టారక పేర్కొనబడ్డారు. అంటే ఇంతకు పూర్వం ఇంద్రపాలనగర తామశాసనం 
వేయించిన గోవిందవర్శకు ఇతడు నాల్గవతరంవాడు. ఈ శాసనంలో తమ పూర్వీకుల 
గుణగణాలు వర్ణించబడ్డాయి. బౌద్ధమతంపై అభిమానంతో పరమ మహాదేవి విహారానికి, 
అక్కడ ఉండే భిక్షు సంఘాలవారికి ఏ అడ్డంకులు లేకుండా సర్వదాన సహితంగా 
“ఇరుణ్జె అనే గ్రామాన్ని దానం చేసినట్లు తెలుస్తుంది. ఈ శాసనంలోనే ఇతడు పల్లవరాజైన 
సింహవర్శ్మను ఓడించినట్లు తెలుస్తుంది. 

ఈ రెండు శాసనాల వల్ల విష్ణుకుండినుల వంశవృక్షాన్ని సంపూర్ణంగా అవగాహన 
చేసుకోవచ్చు. లభించిన విష్ణుకుండినులకు సంబంధించిన శాసనాలన్నిలోకి 
విషయపరంగా అధునాతనమైనవి ఈ రెండు తామశాసనాలు. శాలంకాయన, 
బృహత్సలాయన, ఆనందగోత్రిక రాజులలాగా కాకుండా విష్ణుకుండినులు దిగువ దక్కన్‌ 
ప్రాంతంలో కృష్ణానదికి ఉత్తరంలో అంటే తెలంగాణ ప్రాంతం నుండే రాజ్యపాలన 
ప్రారంభించినారని శాస్త్రిగారి అభిప్రాయం. వీరు తెలంగాణాలోనే మొదట రాజ్యాధికారం 
చేపట్టి విస్తరించి అమరాబాదు నుండి రాజధానిని ఇంద్రపురి(ఇంద్రపాల నగరం)కు 
మార్చారని, సామ్రాజ్యం విసృతమైన తర్వాత కృష్ణాతీరంలో ఉన్న అమరావతిని 
రాజధానిగా చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. 

విష్ణుకుండిన రాజులు రాజకీయంగా కన్నా సాంస్కృతికంగా గొప్ప కీర్తి గడించారు. 
మతపరంగా శైవాన్ని, బౌద్ధాన్ని జైనాన్ని వైష్ణవాలను ఆదరించి, ఆచరించి, పోషించారు. 
ఈ రాజుల్లో చాలామంది విద్యావంతులు, విద్యా పోషకులు. సంస్కృత భాషను 
ఆదరించారు. ఇంద్రభట్టారకవర్మ 'ఘటికాస్థానాలను ఏర్పాటు చేశాడు. గోవిందవర్మ 
కుమారుడైన మాధవవర్మ “జనాశయుడనే” బిరుదు ఉంది. ఇతని ఆస్థానంలోనే 
“జనాశయ ఛందోవిచితి” అనే ఛందోగంథం వెలువడింది. ఇది తెలుగుభాషకు 
రాయబడిన సంస్కృత ఛందః[గ్రంథం. 

వీరి కాలంలో అనేక దేవాలయాలు, బౌద్ధ ఆరామ విహారాలు నిర్మించబడ్డాయి. 
గుహాలయాలు తొలిపించబడ్డాయి. తొలి రాజధానిలో పంచలింగేశ్వరాలయం, 
అమరేశ్వరాలయం, మల్లికార్డున ఆలయం, కీసర రామలింగేశ్వరాలయం, ఉత్తర 
రామలింగేశ్వరాలయాలు, అమరావతిలో అమరేశ్వరాలయం నిర్మింపబడినవి. ఇంద్రపాల 


4 104 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


నగరంలో మహాదేవి విహారం వీరి కాలంలోనిదే. తాము ఏ మతం అనుసరించినా, 
తమ పరివారం, రాణివాసం వారు ఇతర మతాన్ని ఆదరించి పోషించినా మత సహనంతో 
అన్యమతాలవారిని కూడా ఆదరించి తమ ఉదారత్వాన్ని ప్రదర్శించిన వారు విష్ణుకుండిన 


రాజులు. 


పూర్వ చారిత్రకుల అభిప్రాయాలను ఆకళింపు చేసుకొని, వారు గమనించని 
అంశాలను కూలంకషంగా చర్చించిన తర్వాత విష్ణుకుండినులు తెలంగాణను 
కేంద్రస్థానంగా చేసుకొని రాజ్యం స్థాపించి పాలన సాగించారని నిరూపించిన 
బి.ఎన్‌. శాస్త్రిగారు ప్రామాణికమైన ఆధారాలతో వారి వంశవృక్ష్మ కాల నిర్ణయం చేసి 
తెలంగాణలో ఒక గొప్ప సామ్రాజ్యం విరాజిల్లిందని పేర్కొని పలువురిచేత 
ఆమోదింపచేశారు. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 1054 


ఎొల్కురికి సోమునకు 
ముందున్న తెలంగాణ తెలుగు కవులు 


డా॥ మల్లెగోడ గంగాప్రసాద్‌ 
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం 


ట్స సాహిత్యంలో అయినా తొలుతొలుత మహాకవులు జన్మించరు. మొట్టమొదటే 
అద్భుతమైన సాహిత్యం వెల్లివిరియదు. కాలానుగుణంగా ఆయా పరిస్థితులకు 
అనుగుణంగా సాహిత్యం పరిణతిని సాధిస్తుంది. సృజనకారులు నైపుణ్యాన్ని సాధిస్తారు. 
తెలంగాణ (ప్రాంతంలో (ప్రాచీన కవులూ వారి సాహిత్యం గురించి చాలా చర్చలు 
జరిగాయి. ఎవరికి వారు తమ పరిధులకు లోబడి తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి అని భావిస్తున్న తరుణంలో ఆ మహాకవికి 
ముందున్న కవులను, వారి గురించి లభిస్తున్న ఆకరాల సహాయంతో పరిశీలన దృష్టితో 
చర్చించుకోవడం ఒక చారిత్రక అవసరం. 
ఆదికవి అంటే తొలికవి అని సాధారణ అర్థం. ఏ సాహిత్యంలో అయినా తొలి 
కవి/కవయిత్రి సామూహికంలో అందరిలో ఒకరిగానే ఉద్భవిస్తారని ఒక భావన. 
“గుంపులు గుంపులుగా బతికిన సమాజం మనది. గుంపులో నుంచే కొత్త కొత్త పోకడలు 
ఉద్భవిస్తాయి. ప్రఖ్యాత (గ్రీకు పురాణలు ఇలియడ్‌, ఒడిసీలు గుంపు సమాజంలో 
పుట్టాయనీ కాలక్రమంలో వాటిని హోమర్‌ అక్షరీకరించాడని ఒక వాదన సాహిత్యలోకంలో 
ఉంది. శాస్త్రీయంగా ఆలోచిస్తే ఇదే నిజం. ఎందుకంటే భాష మొదట మౌఖికం తరువాతే 
లిఖితం. ఇప్పటికీ లిపి లేని భాషలు అనేకం. లిపి లేకున్నా ఆయా భాషలు సజీవంగా 
ఉన్నాయంటే గుంపు సమాజం వాటిని వినియోగించడం, ఆయా భాషల్లో మౌఖిక 
సాహిత్యం తేజోవంతంగా ప్రజల నాల్మలపై (ప్రవహించడమే కారణం”(సామూహికం, 
పుట. 14). ఈ లెక్కన సాహిత్యంలో ఆది కవి/కవయిటిని నిర్ణయించడం చాలా కష్టం. 


4 106 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


అటువంటప్పుడు ఆదికవి అన్న మాటగానీ, దాని గురించి ప్రచారం కానీ అనవసరం. 
కానీ ఇన్నాళ్ల మన సమాజంలో మనుషులు అలవాటు పడ్డ కొన్ని విషయాలను వెంటనే 
ఆపలేము. అలాంటి అలవాట్లలో ఆదికవి అనే భావన ఒకటి. 


“ప్రతి సాహిత్యంలోనూ ఒక ఆదికవి ఉండక తప్పదు. అయితే, అతడు కాలక్రమాన్ని 
అనుసరించిన కవుల వరుసలో మొదటివాడుగా లెక్కింపబదే వాడు కావచ్చు. తొలి 
యుగంలో వెలసిన కవుల్లో ప్రతిభ వలనా, ప్రయోగం వలనా లెక్నింపదగినవాడు 
కావచ్చు. లేదా ఒక క్రొత్త మార్గాన్ని ఆవిష్కరించిన మొదటి కవి కావచ్చు. అంతే 
కాకుండా ఏ సాహిత్య చరిత్రలోనైనా ఆ సాహిత్య వికాసానికి తోడ్బడిన మహాకవులను 
కొందరిని విశేషించి స్మరిస్తూ ఉండటం పరిపాటి”(సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, 
పుట 13). తెలంగాణ సాహిత్యంలో ఆదికవి నియమం పాటించాలని భావించినప్పుడు 
సాహిత్య అధ్యయనళశీలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చం[ద్రశేఖర్‌రావుగారు తెలంగాణ 
ఆదికవి పాల్కురికి సోమన అని ప్రకటించారు. ఆ ప్రకటన వెనుక ఎటువంటి చారిత్రక 
కారణాలు ఉన్నాయో పరిశీలించడం ఒక చారిత్రక అవసరం. 


ప్రాచీన తెలంగాణ జైన, బౌద్ధ, శైవ మతాలకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. 
“శాసనాదిక సాక్యమును బట్టి చూడగా వేములవాడ చాళుక్యుల కాలమున శైవ, జైన 
మతములు (ప్రబలియుండినట్లు తెలియవచ్చుచున్నది”(పల్లవులు -చాకుక్యులు, పుట 232) 
అని నేలటూరి వెంకటరమణయ్య పేర్కొన్నారు. ఆయా మత తత్వాలకు అనుగుణంగాఆ 
కాలం నాటి సాహిత్యం వికసించింది. కాలక్రమంలో ఒక మతసాహిత్యాన్ని మరో మతం 
వారు పరిగణలోనికి తీసుకోలేదు. అసలు దానిని సాహిత్యంగానే పరిగణించలేదు. 
తొలితరం తెలుగు సాహిత్య చరిత్ర రచనలలో కూడా ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. 
కొందరు సాహిత్య చరిత్రకారులు నిజాయితీగా కొన్ని ప్రతిపాదనలు చేశారు. మరి 
కొందరు వాటిని తిప్పి కొట్టడానికి ప్రయత్నించారు. అందువల్ల ప్రాచీన తెలుగు సాహిత్య 
చరిత్ర నిర్మాణంలో అస్పష్టతలు, వక్రీకరణలు చోటు చేసుకున్నాయి. వీటిని ఛేదించడానికి 
సాహిత్య చరిత్రను పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత తెలంగాణ 
సమాజానికి ఉంది. పనిగట్టుకుని జైనమత సాహిత్యాన్ని కాలరాసిన సాహిత్య చరిత్రకారుల 
అభిప్రాయాలూ, ప్రతిపాదనలు ఎంత పరిశోధనాత్మకంగా ఉన్నాయో సరిచూసుకోవాలి. 
ప్రాచీన సాహిత్య చరిత్రకారులు వ్యతిరేకించినది కేవలం జైన సాహిత్యాన్ని మాత్రమే 
కాదు. దానికి నిలయమైన తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని కూడా. ఆ ప్రాచీన సాహిత్య 
మూలాలను నా శక్తి సామర్థ్యాల మేరకు, పత్ర పరిధికి లోబడి వెలికితీసే ప్రయత్నం 
చేస్తాను. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 10/4 


తెలంగాణ తెలుగు కవులలో పాల్కురికి సోమనకు ముందున్న వాళ్ళలో మొదటి 


వేములవాడ చాళుక్య రాజు ఇమ్మడి అరికేసరి ఆస్థానంలో పంపకవి క్రీ.శ. 10వ 
శతాబ్దంలో జీవించాడు. ఒకప్పటి వేంగి నగరం ప్రస్తుత నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ 
ప్రాంతం పంపని జన్మస్థలం. అతడు నివసించిన ప్రాంతం గురించి పంపని కన్నడ 
భారతంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. 


కం.  ఏనామ్‌ పెళువుడో సిరియు 
ద్దనియున్‌ ఎన్నెమోళ్‌ తీవి దీర్జికేగళన అం 
తాన్ఫపతి నిశ్చల ఐనూ 
రానీయన్‌ అవగాహ మీరి సువమ్‌ బోదన దో 
(విక్రమార్జున విజయం 1-117) 


రెండవ అరికేసరి తాత గొప్ప రాజు. చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన యుద్దాల 
కోసం తన సైన్యంలోని ఐదువందల మదపుటేనుగులను పోదనలోని కోనేటిలో నూనెతో 
స్నానమాడించే వాడని దీని భావం. వ | 

ఇన్నపు పోళల్లాలిళ్లా 

పోళల్లేనాళ్ళుయుగ డోలమ్‌ 

వసుమతి పద్మ నగరమ్‌ ఏకచక్రము 

బహుధాన్యము ఎంబ నాళ్ళు పెసరాదుడు | 

(విక్రమార్జున విజయం 3-22) | 

ఈ పట్టణం లాగ ఇతర ఏ పట్టణం లేదు. ఈ 
పట్టణానికి నాలగు పేర్లు ఉన్నాయి. వసుమతి, | 
పద్మనగర, ఏకచక్ర, బహుధాన్య అనేవి వరుసగా 
నాలుగు యుగాలలో ఉన్న పేర్లు అని భావం. పంపకవి సమాధి 





జైన మతస్థులలో దిగంబరశాఖ వారికి బోదన పవిత్రమైన పుణ్యస్థలం. బోదనను 
పీదనపవురమని పంవడు మూడుసార్లు తన ఆదిపురాణంలో పర్మొన్నాడని 
ఎస్‌.జి.నరసింహాచార్‌ ఆదిపురాణానికి సంపాదకత్వం వహిస్తూ తన పీరికలో పేర్కొన్నారు. 
పంపకవి కన్నడలో విక్రమార్జునీయము, ఆదిపురాణము అనే మహాకావ్యలను రచించాడు. 


4 108 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


విక్రమార్జున విజయం (కన్నడ): 

ఇది పంపకవి మొదటి (గ్రంథంగా నేలటూరి వెంకటరమణయ్య భావించారు. 
ఈ గ్రంథం పదహారు ఆశ్వాసాలలో ఉంది. ఈ గ్రంథాన్ని ఇమ్మడి అరికేసరికి అంకితం 
ఇచ్చాడు. ఇది లౌకిక కావ్యం. అరికేసరి చరిత్రను తెలపడానికి అర్జునున్ని కథా 
నాయకునిగా ఎంచుకుని, విక్రమార్గుని పాత్రగా మలచి, కొత్త ఒరవడిలో రచన 
చేయడంలో పంపడు సవలీకృతుడయ్యాడు. ఈ కథ చదువుతుంటే భారతం 
చదువుతున్నట్లు ఉంటూనే అంతర్లీనంగా అరికేసరి గుణగణాలను తెలిపాడని పండితులు 
అంటారు. 

ఇమ్మడి అరికేసరి గొప్ప యోధుడు. ఎన్నో యుద్దాలలో పాల్గొన్నాడు. తనకు 
గుణార్జవ బిరుదు ఉన్నందుకు తన కవులలో శ్రేష్టుడైన పంపనకు కవితాగుణార్డవుడు 
అనే బిరుదు ప్రదానం చేసి వ్యాస విరచితం అయిన భారతాన్ని కన్నడలో రచించమన్నాడని 
కథనం. 
ఆది పురాణం(కన్నడ): 

పంపకవి రెండవ రచన ఆది పురాణము. ఇది కూడా పదహారు ఆశ్వాసాల 
గ్రంథం. మొదటి జైన తీర్థంకరుడైన ఆదినాథుని(పురుదేవ లేక రుషభ) జీవిత చరిత్ర 
ఇందులో ప్రధాన అంశం. జైన మతస్థుల దిగంబర శాఖకి చెందిన అన్ని విషయాలు 
ఇందులో వివరంగా ఉన్నాయి. మనుషుల జీవిత చరిత్రలను పురాణాలుగా మలిచే 
పద్ధతిని పాల్మురికి సోమనకు ముందు పంపన కూడా అనుసరించినట్లు ఆదిపురాణం 
వల్ల తెలుస్తుంది. 
పంపకవీ, పద్మకవి ఒకరే: 

పంపనికి మరో పేరు పద్యప్ప అని నిడదవోలు వెంకటరావు, ఆరుద్రతో పాటు 
పలువురు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. భీమప్ప నాయుని పుత్రులు పద్మప్ప, 
జినవల్లభుడు. వీరు ఒక తల్లి కడుపున పుట్టినవారు కాకపోయినా కలసిమెలసి పెరిగారు. 
రాజభాష కన్నడం, మతభాష సంస్కృతం, స్థానిక భాష తెలుగు. ఈ మూడింటిని 
పద్మప్ప క్షుణ్ణంగా చదువుకున్నట్టు చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. పంపన తండ్రి 
తెలుగు వాడు, తల్లి కన్నడ. అన్నతో పాటు జినవల్లభుడు కూడా మూడు భాషలలో 
ప్రావీణ్యం సంపాదించాడని అతడు వేయించిన గంగాధర శాసనాన్ని బట్టి తెలుస్తుంది. 


పద్మకవి, కన్నడ ఆదికవి పంపకవే అని నిడదవోలు వెంకటరావు 116 01 
Telugu Poets గ్రంథంలో పేర్కొన్నారు. పంపకవే పద్మ కవి అని నాదోజపంప అను 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 109 ¢ 


(గ్రంథంలో తిమ్మప్పయ్య నిరూపించారని ఆయన తెలిపారు. పంప నామం పద్మప్రభ 
అనే ఆరవ జైన తీర్ధంకరుని పేరుకు తద్భవ రూపం అని నిడదవోలు ప్రకటించారు. 
పద్మప్రభ, పద్మప్ప, పద్దప్ప, పమ్మప్ప - పంప (పుట. 84) 

పద్మప్పను పంపనగా పిలిచేవారు. ఇతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చాక 
పంపనార్యుడని గౌరవ సూచకంగా వ్యవహరించేవారు. పంపనకు విఖ్యాతి వూరికే 
రాలేదు. తన కాలం నాటికి లభ్యమవుతున్న ఛందో వ్యాకరణ కావ్యాలంకార శాస్త్రాలన్నీ 
అధ్యయనం చేశాడు. తన కవిత్వం “'పరమజినేంద్ర ముఖచంద్ర వాక్చంద్రికా ప్రసర 
ప్రసాధోర్లం” అని పంపన అచంచల విశ్వాసం. జినసేనుడు సంస్కృతంలో పూర్వపురాణం 
అనే పేరుతో రచించిన గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఆదిపురాణం అనే ఉత్కృష్ట రచనను 
చేశాడు. పదహారు ఆశ్వాసాల ఈ కావ్యాన్ని మూడు నెలల్లో రచించాడు. జైన 
తీర్భ్ణంకరులలో మొదటివాడైన బుషభనాథుని పంచకళ్యాణాలను ఇందులో 
వివరించాడు(సమగ్రాంధ సాహిత్యం, పుట-రిరి). 
పంపకవి/పద్మకవి తెలుగు రచన ఆనవాళ్ళు: 


అరవీటి రాజుల యుగంలో క్రీ.శ. 1560 ప్రాంతాలలో ఒక అజ్ఞాత గ్రంథ కర్త 
35 కావ్యాల పేర్లను చెప్తూ 382 కవుల పద్యాలను చూపాడు. అందులో పద్యకవి 
రచించిన జినేంద్ర పురాణం అనే కావ్యం నుంచి ఒక పద్యాన్ని ఉదాహరించాడు. 
దీనిని వేటూరి ప్రభాకర శాస్తి తన ప్రబంధ రత్నావళిలో ప్రచురించారు. 


స్ప హరినిలయంబును హరి నిలయంబును 
విషధరాధ్యంబును విషధరాధ్య 
మప్పరోమయమును నప్పరోమయమును 
వన విలాసమును పావన విలాస 
మున్నత కరిశ్చంగ మున్నత కరిశ్చంగ 
మిందు కాంత స్రవమిందు కాంత 
మురుకలనకులంబు నురుకలనకులంబు 
నంశుకాంత ద్యోతి నాంశుకాంత 


తే. మొనర ననశత సాహస యోజనోన్న 
తమును పదివేల యోజన లమరువలయు 
గలిగి కనకాద్రికి న్నూట గలిగితనరి 
ప్రధితమై యొప్పు మందర పర్వతంబు. 
(ప్రబంధ రత్నావళి, పుట 81) 


4 110 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


వేటూరి ప్రభాకర శాస్తి ఈ పద్యంలో ప్రాచీన లక్షణాలు లేవనే అభిప్రాయాన్ని 
ప్రబంధ రత్నావళి పీఠికలో వ్యక్తం చేశారు. “ద్రవిడ కర్ణాట భాషలలో జైనకృతులు 
పెక్కులున్నవి. ఇందు జినేంద్ర పురాణమనియు నాదిపురాణమనియు రెండు జైన 
ప్రబంధము లుదాహరింపబడినవి. కాని వానియందలి పద్యములెక్కువగా జేకానవయ్యేను. 
ఉన్న పద్యములు జూడగా ప్రాచీనతర రచనగా దోపకున్న ”(ప్రబంధ రత్నావళి, పుట44). 


నిడదవోలు వెంకటరావు (ప్రభాకర శాస్త్రి ప్రతిపాదనను ఖండించారు. ఇందులో 
ప్రాచీన లక్షణాలు లేవు అనడానికి ఆస్మారం లేదనీ వారి నిలయంబును 
హరినిలయంబును అనే శ్లేష వల్ల చిత్రకవిత్వం 16వ శతాబ్ది నాటిదని వేటూరి ప్రభాకర 
శాస్తి భావించి ఉంటారని నిడదవోలు అన్నారు. క్రీ.శ. 11వ శతాబ్దం వాడైన నన్నేచోడుని 
రచనలో చిత్ర ప్రబంధ కవితలు కనిపిస్తున్నాయని, నృపతుంగ కవి క్రీశ. 814- 
877 లోనే చిత్రకవిత్వాన్ని ఉపయోగించాడని నిడదవోలు తెలిపారు. కాకతీయుల 
కాలం నాటికొన్ని శాసనాలలో కూడా చిత్రకవిత్వ లక్షణాలు కనిపిస్తున్నాయి. బూదపుర 
శాసనంలో చక్ర, బంధ కవిత్వ లక్షణాలు కనిపిస్తున్నాయి అని ఆచార్య అరుణ కుమారి 
ప్రతిపాదించారు. అందుకే ఈ పద్యం ప్రాచీనమైనది కాదనడానికి అవకాశం లేదు. 
ఇందులో శబ్బాలంకారాలైన ఛేకానుప్రాస, లాటానుప్రాస లక్షణాలు ఉన్నాయనుకుంటే 
అవి కూడా ప్రాచీన కాలం నుండే ప్రయోగంలో ఉన్నాయి. పాల్కురికి సోమన, పోతన 
తదితరుల రచనలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. 


తెలంగాణ వాడైన పంపకవి కన్నడ ఆదికవి అనేది చారిత్రకులు నిర్ధారించిన 
సత్యం. పద్మకవి అనేది పంపకవికి మరో పేరని నిడదవోలు వెంకటరావు నిరూపించారు. 
కన్నడ, తెలుగు, సంస్కృత భాషలలో విద్వాంసుడైన పంపన తెలుగులో రచన 
చేయలేదనడం నమ్మశక్యంగా లేదు. పంపకవి, పద్మకవి ఒకరే అనే ప్రతిపాదనను 
ఇంకా పరిశీలించాలి. ఒకవేళ పద్మకవి, పంపన ఒకరే అయినా జినేంద్ర పురాణం 
నుండి ఒకే పద్యం దొరికింది కనుక పంపనకు తెలంగాణ ఆదికవి పీఠం ఇవ్వాలంటే 
పండితలోకం తర్ణనబరనలు పడుతోంది. పంపన తెలంగాణలో వెలసిన మహాకవి 
అనేది అక్షర సత్యం. ఇంకా కొన్ని బలమైన ఆనవాళ్ళు దొరికితే అతడే తెలంగాణ 
ఆదికవి పీఠాన్ని అధిరోహిస్తాడు. 


జినవల్లభుడు: 


ఆచార్య బిరుదురాజు రామరాజు జినవల్లభుడు రచించిన శాసనాన్ని మొదట 
గుర్తించారు. ఈ శాసన కాలం క్రీ.శ. 10వ శతాబ్దం. ఈ విషయాన్ని డా॥ ఎన్‌.ఎస్‌. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 111 ¢ 


వెంకట రమణయ్య తెలుగు సాహిత్య మాసపత్రికలో పేర్మొన్నారు(భారతి, 1967 మార్చి, 
పుట 10). కరీంనగర్‌ జిల్లా గంగాధర అనే గ్రామ సరిహద్దులలో బొమ్మల గుట్టపైన 
ఒక గుండు మీద ఈ శాసనం ఉంది. ఈ శాసనంలో 14 అడుగుల 5 అంగుళాల 
కొలతతో 10 పంక్తులూ, 4 అడుగుల కొలతతో ఒక పంక్తి మొత్తం 11 పంక్తుల రాత 
ఉంది. ఈ శాసనంలో క్రీ.శ. 9, 10 శతాబ్దాలలో తెలంగాణలో వాడుకలో ఉన్న 
తెలుగన్నడ లిపి ఉంది. ఇందులో సంస్కృతం, కన్నడ, తెలుగు భాషలు ఉపయోగించారు. 
చంపూ పద్ధతిలో ఈ శాసనం ఉంది. 

















జినవల్లభుని శాసనం 


ఈ శాసనం ఓం నమః సిద్ధేభ్యః అని సంస్కృత వాక్యంతో ప్రారంభమవుతుంది. 
తరువాత ఒక దీర్భ కన్నడ గద్య, ఆ తరువాత మూడు సంస్కృత వృత్తాలు (రెండు 
శార్జూలాలు, ఒక పృథ్వి), తరువాత 6 కన్నడ వృత్తాలు(నాలుగు చంపకమాలలు, ఒక 
మత్తేభం, ఒక తరలం), ఆ తరువాత మూడు తెలుగు కందపద్యాలు, దాని తరువాత 
ఒక చిన్న కన్నడ వచనం ఉంది. 

ఈ శిలాశాసనానికి జినవల్లభుని కుర్యాల శాసనము అని పేరు పెట్టారు. భీమప్ప 
రెండో కొడుకు జినవల్లభుడు(మొదటి కుమారుడు పంపడు). ఇతను కూడా కవి. 
జినవల్లభుడు తన శాసనంలో చెక్కించిన కందపద్యాలే తెలుగులో లభించిన ప్రాచీన 
పద్యాలు(లభ్యమవుతున్న తెలుగు మొదటి కందపద్యాలు). కన్నడలో, తెలుగులో తొలినాటి 
కవులు కందాన్ని ఎక్కువగా ఉపయోగించారు. ఆదిపురాణంలో 950, విక్రమార్జున 
విజయంలో 730 కందపద్యాలు పంపన వాడాడని ఆరుద్ర పేర్మొన్నాడు(సమగ్రాంథ 
సాహిత్యం, తొలి సంపుటి, పుట, 90). 

జినవల్లభుని వంశక్రమం, అతని (ప్రశస్తి, గుణసంవత్తి, వైదుష్యము, 
మతాభినివేషము, ఘనకార్యాలు అన్ని ఈ శాసనంలో వర్ణింపబడ్డాయి. జినవల్లభుని 
శాసన సారాన్ని నేలటూరి వెంకటరమణయ్య పేర్కొన్నారు. “వేంగినాటి సప్త 


4 112 శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 


గామములలోని వంగివజ్యు కమ్మె (బాహ్మణుడును, జమదగ్ని పంచార్నేయ 
శ్రీవత్సగోత్రుడును, గుండికజ్బులోని నిడుగొండ వాస్తవ్యుడైన అభిమానచంద్రుని 
మనుమడును, భీమయ్య యొక్క బెళ్వోలములోని యణ్ణ్జిగెటి జోస్యుడైన సింఘని 
మనుమడును, వబ్బణబ్బె కొమారుడును, కొండకుంద దేశిగగణపు పాత్ధగెమార్ద 
పణ్జరంగవల్లికి సంబంధించిన జయంగొండ సిద్ధాంత ధర్మపురమున కుత్తరమున నుండు 
వృషభగిరియను ననాది సంసిద్ధ తీర్థము యొక్క దక్షిణ దిశా భాగమునందున్న సిద్ధశిలమీద 
తమ కులదైవములగు నాద్యన్త జినుల బింబములను, చక్రేశ్వరిని ఇతర జిన ప్రతిమలను, 
త్రిభువన తిలకమను, జినాలయమును, కవితా గుణార్భవమను చెజువును, 
మదనవిలాసమను వనమును నిర్మించెను”(పల్లవులు - చాళుక్యులు, పుట 259). 


ఇతడు సకల కళాప్రవీణుడు, భవ్యరత్నాకరుడు, గుణపక్షపాతి. చతుర కవిత్వ 
రచనలో సుప్రసిద్ధుడు. అనేక రకాల కావ్యాలు రచించాడు. తన రచనలను కవిత్వ 
తత్వానుగుణంగా వివరించటంలో, సత్పురుషులకు విద్య నేర్ప్చటంలో, శ్రావ్యంగా సంగీతం 
పాడటంలో, రాగయుక్తంగా చదవడంలో ఇతని శక్తి సామర్థ్యాలు ఇలలో సాటిలేనివిగా 
ఉన్నాయని ఈ శాసనం ఆధారంగా భావించవచ్చు. 


కుర్యాల శాసనంలో ఉన్న కందపద్యాలు: 


కం. జిన భవనము లెత్తించుట 
జిన పూజ ల్సేయుచున్మి జినమునులకు న 
త్తిన యన్నదానం బీవుటం 
జిన వల్లభు బోలంగలరె జినధర్మపరుల్‌ I 


కం. _దినకరు సరి వెల్లుదు మని 
జినవల్లభు నెట్టు నెత్తు జితకవిననను 
మనుజు ల్లలరే ధాత్రిం 
వినితిచ్చుదు ననియవృత్త విబుధ కవీంద్రుల్‌ ॥ 


కం. ఒక్కొక్క గుణంబు కల్లుదు 
రొక్కణం గ కొక్క లక్క లే వెవ్వరికిం 
లెక్కింప నొక్క లక్షకు 
మిక్కిలి గుణపక్షపాతి గుణ మణి గణంబుల్‌ ॥ 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 113 ¢ 


మొదటి రెండు పద్యాలు తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి(యతి, ప్రాసలు) 
ఉన్నాయి. మూడవ పద్యం కన్నడ సాంప్రదాయాన్ని అనుసరించి(ప్రాస ఉంది, యతి 
లేదు) ఉంది. నేలటూరి, నిడదవోలు, ఆరుద్ర తదితరులు కూడా ఈ వ్యత్యాసాన్ని 
గుర్తించారు. 


జినవల్లభుడు జినభవనాలను నిర్మించడంలో ఆసక్తి ఉన్నవాడు. ద్విజులకు నివాస 
స్థానమైన ఉన్నత పర్వత శృంగముపై జినబింబాలను చెక్కించాడు. ఈ శాసనం ద్వారా 
పంపకవికి కవితాగుణార్ణవుడు అనే బిరుదు ఉందని తెలుస్తుంది. పంపకవి పేర్కొన్న 
వంశానుక్రమం, జినవల్లభుడు పేర్మొన్న వంశానుక్రమంలో బేధ, సాద్భశ్యాలను నేలటూరి 
సవిరంగా తెలిపాడు(పల్లవులు - చాళుక్యులు, పుట. 262). 


సంస్కృతం, కన్నడ, తెలుగు భాషలలో రచన చేసే శక్తి సామర్థ్యాలు జినవల్లభుడికి 
ఉన్నట్లు కుర్వాల శాసనం వల్ల తెలుస్తుంది. ఇతని బిరుదు వాచకాభరణుడు అని ఈ 
శాసనంలో ఉంది. ఇది వాజ్మయ సంబంధమైన బిరుదు అని స్పష్టం. గొప్ప రచనా శక్తి 
సామర్థ్యాలు కలిగిన జినవల్లభుడు తెలుగులో మరే ఇతర రచనలు చేయలేదని 
భావించలేము. ఆధారాలు దొరికేంతవరకు జినవల్లభుడిని సంపూర్ణ కావ్యకర్తగా 
పరిగణించలేము. జినవల్లభునికి రచనా శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఈ శాసనం 
ఆధారంగానే కాకుండా మరో తెలంగాణ లాక్షణికుడు, కవి మల్లియ రేచన కవిజనాశ్రయ 
అవతారిక వల్ల కూడా తెలుస్తుంది. అతని రచనకు జినవల్లభుడు తోడ్చడ్డాడని తన 
లక్షణ (గ్రంథంలో పేర్మొన్నాడు(ఆ వివరాలు మల్లియ రేచన కవి చర్చలో పేర్మొంటాను). 
ఇంతటి శక్తిసామర్థ్యాలు ఉండి, తెలుగులో లభించిన తొలి కందపద్యాల రచయిత 
అయిన జినవల్లభుడిని తెలంగాణ ఆదికవిగా పేర్మొనడంలో ఏమాత్రం సందేహం 
అక్కరలేదు. కానీ ఒక్కటైన సంపూర్ణ కావ్యం లభించనంత వరకు అతడు ఎంత గొప్ప 
కవి అనే ఆనవాళ్లు దొరికినా ప్రాచీన కవిగా పరిగణిస్తాము కానీ ఆదికవిగా 
పరిగణించలేము. 


మల్లియ రేచన: 


ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు 1917లో తొలి ముద్రణ, 1985లో ద్వితీయ 
ముద్రణగా జయంతి రామయ్య పంతులు శోధించి, ప్రకటించిన కవిజనాశ్రయమును 
వేములవాడ భీమకవి రచనగా పేర్కొన్నారు. కాకినాడ సుజనరంజని ముద్రణాలయంలో 
ఈ పుస్తకాన్ని ముద్రించారు. 


4 114 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఆ. వికటకవులు కొన్ని వింతలు కల్పించి 
కవిజనాశయమున గలిపినారు 
వానిగరైకొనంగవల దప్రయుక్తంబు 
లేల సెప్పు భీముడెటిగి యోటిగి (అప్పకవీయం, తృతీయ - 263) 


అప్పకవి కవిజనాశ్రయాన్ని వేములవాడ భీమకవి రచించాడని పేర్కొన్నాడు. ఆ 
విషయాన్ని ఆధారం చేసుకుని జయంతి రామయ్య పంతులు వేములవాడ భీమకవి 
కవిజనాశ్రయ కర్త అని సిద్ధాంతీకరించాడు. అంతేకాదు అతడు పరిష్కరించిన 
కవిజనాశ్రయంలో భీమన పేరును బలపరిచే ఏడు పద్యాలు చేర్చాడు. అందులో ఒక 
పద్యం ఇలా ఉంది. 


కం. వేములవాడను వెలసిన 
భీమేశ్వరు కరుణగల్లు భీమసుకవి నే 
గోమటి రేచన మీదను 
నీ మహి గవులెన్న ఛందమెలమి రచింతున్‌ (కవిజనాశ్రయం, పుట?) 


ఈ పద్యాలను క్రోడీకరిస్తూ వేములవాడ భీమకవి గోదావరి మండలంలోని 
కాకినాడకు సమీపంలో ఉన్న వేములవాడలో జన్మించాడనీ, వేములవాడకు ఆమడ 
దూరంలో ఉన్న ద్రాక్షారామ గ్రామంలో వెలసిన భీమేశ్వర ప్రసాదంతో జన్మించడం 
వల్ల భీమన అని పేరు ఈ కవికి కలిగిందని ఆధారరహితమైన ప్రకటన ఒకటి 
గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం చేశారనీ దానిని రామయ్య పంతులు 
ఖండించాడు. వేములవాడ అంటే లేములవాడ అనీ, అది ఒకప్పుడు భోగ స్త్రీలు 
నివసించిన ప్రాంతం అని ప్రస్తుత కరీంనగర్‌ జిల్లాలో ఉన్నదని రామయ్య పంతులు 
నిజనిరూపన చేసాడు(కవిజనాశ్రయం, పుట7). 

వేములవాడ భీమకవి వైశ్య కులస్తుడైన రేచన పేరుతో గ్రంథం రచిస్తున్నట్లుగా 
జయంతి రామయ్య పంతులు ప్రకటించిన ప్రతిలో పేర్ళొన్న ఏడు పద్యాలు కవిజనాశ్రయ 
ఇతర ప్రతులలో కనిపించడం లేదని వేటూరి ప్రభాకరశాస్త్రి పరిశీలించి నిరూపించారు. 
“శ్రీ జయంతి రామయ్య పంతులుగారు దక్షిణదేశమున దొరికిన యొక్క ప్రతిలో 
మాత్రమున్నవవి ఏడుపద్యాలవతారిక పేర కవిజనాశయమున ప్రకటించినారు. 
ఇంచుమించుగ ముప్పది నలువది కవిజనాశ్రయపు దాళపత్రప్రతులాంధ్రదేశమునను 
దక్షిణ దేశమును బరిశీలించితిని గాని యా పద్యములు నా కెందును గాన 
రాలేదు”(ప్రబంధ రత్నావళి, పీఠిక, పుట 19). ఈ పద్యాలు జయంతి రామయ్య 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 115 ¢ 


ప్రకటించిన ప్రతిలోనే ఉండటం మిగతా ప్రతులలో లేకపోవడం వల్ల అవి ప్రక్షిపాలు 
అని వేటూరి ప్రభాకరశాస్త్రి నిర్ధారించాడు. ఇప్పటి వరకు లభించిన వేములవాడ భీమకవి 
పద్యాలలో కొన్ని పద్యాలు వైశ్యులను తిడుతున్నట్టుగా ఉన్నాయి. 
ఉ. కోమటికొక్కటిచ్చి పదిగొన్నను దోసములేద ఇంటికిన్‌ 
సేమమెటింగి చచ్చిడిన జెందెద పాపము వానినెప్పుడే 
మజుపాటున న్మజియు నేనియోనర్చిన లేద దోస మా 
భీముని లింగమాన కవిభీముని పల్ములు నమ్మియుండుడీ 
(ప్రబంధ రత్నావళి, పుట 18) 


చ. గొనకొని మర్యలోకమున గోమటి పుట్టగ బుట్టె దోస బొం 
కును గపటంబు లాలనయు గుత్సిత బుద్ధియు రిత్త భక్తియున్‌ 
ననువరి మాటలున్‌ బర ధనంబును (గక్కున మెక్క జూచటల్‌ 
కొనుటలు సమ్మటల్‌ మజియు గొంటుదనంబును మూర్థవాద్యమున్‌ 
(ప్రబంధ రత్నావళి, పుట 19) 


వైశ్య కులాన్ని ఇంతలా తిట్టిన వేములవాడ భీమకవి ఆ కులస్తుడైన మల్లియ 
రేచన పేరుతో కవిజనాశయం రచించాడనటం సరికాదని వేటూరి ప్రభాకరశాస్త్రి 
అభిప్రాయపడ్డాడు. కొందరు విమర్శకులు మల్లియ రేచన, భీమన చేత గ్రంథం 
రాయించుకుని మోసం చేసుంటాడూ, అందుకే భీమన వారి కులాన్ని తిడుతూ ఇలా 
పద్యాలు చెప్పి ఉంటాడని పరిశీలన రహితమైన ఊహా ప్రతిపాదన చేసారు. ఈ వాదనను 
కూడా వేటూరి ప్రభాకరశాస్త్రి ఖండించారు. మల్లియ రేచన జైన మతస్థుడు, భీమన 
శైవుడు. ఈ రెండు మతాలకు ఎప్పుడు వాదోపవాదాలు, గొడవలు జరుగుతూనే 
ఉందేవనీ, ఒకరంటే ఒకరికి ప్రచండ ద్వేషముంటుందని ప్రబంధరత్నావళి పీఠికలో 
చెప్పాడు. ప్రక్షిప్తాలు అయిన పద్యాలకు మల్లియ రేచన పద్యాలకు శైలి పరంగా కూడా 
చాలా వ్యత్యాసం ఉందని ప్రభాకర శాస్త్రి నిరూపించాడు. 


ఈ పద్యాలు మల్లియ రేచన రచించాడు అనడానికి సరైన ఆధారాలు లేవని 
చీమకుర్తి శేషగిరిరావు వంటి ప్రముఖులు కూడా నిరూపించారు(తెలుగు మరుగులు, 
పుట 88). వరుల చిన సీతారామస్వామి శాస్తి కూడా కవిజనాశ్రయ కర్త వేములవాడ 
భీమకవి అనే వాదాన్ని ఖండిచాడు. “కవిజనాశ్రయ కర్త వేములవాడ భీమకవియే 
యనుటకు జనథశ్రుతియు నప్పకవ్యాదుల వాక్యములు తప్ప వేటొక (ప్రబలమగు 


4 116 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ప్రమాణమగపడదు. అక్కారణమున నిప్పటికి గవిజనాశ్రయ కర్భత్వమును నిర్ణయించుట 
సుకరము కాదు”(కవిజనాశ్రయము, భారతి, జూలై 1924, పుట 22). 


జయంతి రామయ్య పంతులు భీమకవి రచించిన పద్యాలు పేర్కొనడం వెనక 
చాలా కారణాలు కనబడుతున్నాయి. కేవలం అప్పకవి మాటలను, అతని సిద్ధాంతాన్ని 
అందిపుచ్చుకుని ఈ ప్రక్షిప్తాలు చేర్చాడనేది అందులో ఒకటి. అప్పకవి దృష్టిలో 
బ్రాహ్మణులు రచించిన కావ్యాలే పరమ పవిత్రమైనవి. 


కం. వివరించె యజుర్వేదము 
కవియగు విప్రండు శుచి జగంబుల నేక 
త్రవిమల కావ్యము మిక్కిలి 
పవిత్రమగు గపిల గోవు పాల తెజగునన్‌ 
(1-26, అప్పకవీయం, పుట 16) 


ఇతర కులస్థులు రాసిన కావ్యాలను ఉదాహారణలుగా కూడా స్వీకరించడానికి 
వీలులేదని అప్పకవి అభిప్రాయం. 


తే. ఉపమ గలిగిన శయ్యల నొప్పియున్న 
నంఘిభవుని కావ్యంబు గ్రాహ్యంబు గాదు 
పాయసంబైన సంస్కార పక్వమైన 
గాక జుష్టంబు హవ్వంబు గానియట్టు 
(1-27, అప్పకవీయం, పుట సంఖ్య 16) 
ఈ పద్యాలను గమనిస్తే అప్పకవి బ్రాహ్మణులు తప్ప ఇంకా వేరే ఏ కులస్థులు 
కవులు కారు అనే అభిప్రాయాన్ని బలంగా కలిగి ఉన్నాడని స్పష్టం అవుతుంది(కవియగు 
విప్రండు). బ్రాహ్మణేతర కవుల పద్యాలను లక్షణ గ్రంథాలలో ఉదాహరణలుగా కూడా 
స్వీకరించడానికి ఇష్టపడలేదు(నంఘి భవుని కావ్యంబు గ్రాహ్యంబు గాదు). అంఘ్రిభవుడు 
అంటే శూద్రుడు అని అర్థం. ఇంత మూర్ధంగా కులవాదాన్ని నమ్మిన అప్పకవి తెలంగాణ 
ప్రాంతం మెదక్‌ జిల్లావాసి. పరకులస్థుడైన మల్లియ రేచన రచనను తన కులస్తుడైన 
వేములవాడ భీమనకు అంట గట్టే ప్రయత్నం చేశాడు. అప్పకవి మాటలను అనుసరించి 
ఒక ప్రతిలో ప్రక్షిప్తాలను చేర్చి గ్రంథ రచయితను మార్చాలని ప్రయత్నం చేసిన జయంతి 
రామయ్యపంతులును ఏమనాలి? 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 117 ¢ 


అప్పకవి మల్లియ రేచనను కవిగా, లాక్షణికుడిగా ఒప్పుకోకపోవడానికి మరో 
కారణం మతం. మల్లియ రేచన జైనమతాన్ని అనుసరించాడు. అందుకే తెలంగాణలో 
ప్రాచీన కాలం నుండి జైన మతస్థులైన కవులు చాలామంది ఉండగా వైదిక మతస్థుడైన 
రాజరాజనరేందుని ఆస్థాన కవి నన్నయ్యను తన కృతిలో 
ఆరాధించాడు. (రాజరాజనరేంద్రుని తండ్రి విమలాదిత్యునికి ఇద్దరు భార్యలు. ఒకరు 
జైనమతం, మరొకరు వైదిక మతం. ఇరువురు తల్లులు తమ కుమారులను వాళ్ల వాళ్ల 
మతాలను అనుసరించేలా పెంచారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన రాజ్యాధికార 
పోరాటం రెండు మతాల పోరాటంగా మారింది. చివరికి రాజరాజనరేంద్రడు 
రాజ్యాధికారం దక్కించుకున్నాడు. ) అటువంటి రాజరాజనరేంద్రుడు వైదిక మతోద్దారణ 
కోసం జరిపించిన రచనే ఆంధ్రమహాభారతం. నన్నయ్య అప్పటి జైన మహాకవి పంపన 
అనునరించిన మార్గాన్నే అనునరించాడని చాలా మంది వండితులు 
నిరూపించారు(తెలుగు కన్నడ సాహిత్య బాంధవ్యం, భారతి, మే 1958). అలాంటి 
నన్నయ్యను అప్పకవి ఆరాధించాడు. 


కం. మహిని వాగానుశాసనమయుడొనర్చు 
నిమ్మహాగ్రంథమను నావ యెక్కి యాంధ్ర 
శబ్దజలరాశి తరియించు జనుల కేను 
గర్జధారుడ హరియనుగ్రహ దీని. 
(అప్పకవీయం - 89, పుట సంఖ్య, 11) 


నన్నయ్య బ్రాహ్మణుడు, వైదికమతస్థుడు అయినందువల్లనే అప్పకవి అతనిని 
ఆరాధించాడు. పొరపాటున నన్నయ్య కూడా జైన మతస్థుడు అయ్యుంటే మహాభారత 
రచన కూడా వేములవాడ భీమన లాంటి మరో కవిచేసుంటాడని ప్రతిపాదించేవాడు. 


అప్పకవికి ముందువాడైన అనంతామాత్యుడు తన అనంతుని ఛందంలో 
కవిజనాశ్రయ పద్యాలను అనుసరించానని ప్రకటించుకున్నాడు. అందులో వేములవాడ 
భీమకవిని లాక్షణికుడిగా నుతించలేదూ, ప్రసంసించలేదు. 


కావ్యాలంకార చూడామణి రాసిన విన్నకోట పెద్దన కూడ వేములవాడ భీమకవిని 
కవిజనాశ్రయ కర్త అని ఎక్కడా పేర్కొనలేదు. వీరి సమాకాలీనుడైన ఆంధ్రకవి రామయ్య 
“వేములవాడ భీమకవి ఛందోనిబంధన చాతురీ ధౌరేయుడు” అని చెప్పాడు. ఈ ఒక్క 
మాటతో వేములవాడ భీమన కవిజనాశయం రాసుంటాడని అనలేము. 


4 118 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కేవలం అప్పకవి అతని సమకాలీనులు, తదనంతర లాక్షణికులు అయిన పట్టపు 
సరస్వతి సోమయాజి, ఓరుగంటి రామకవి, కూచిమంచి తిమ్మకవి తదితరులు మాత్రమే 
భీమకవిని లాక్షణికునిగా తలచుకున్నారు. 


కవిజనాశ్రయం భీమన ఛందంగా ప్రచారం జరగడానికి కవిజనాశయంలోని 
ఈ పద్యాలు మరొక కారణం అయివుందొచ్చు. 


కం. పరిగిన విమల యశోభా 
సురనిరతుడు భీమనా(గసుతు డఖిలకళా 
పరిణతుడయ్యెను భూసుర 
వరప్రసాదోచిత (ధ్రువ శ్రీయుతుడై. (కవిజనాశ్రయం, పుట 5) 


కం. _జననుత భీమ తనూజా 
సున యార్విత విభవ తేజ సుభగమనోజా 
వినుత విశిష్ట సమాజా 
యన నంత్యాప్రాసమగు నహర్చతి తేజా 
(కవిజనాశయం, సంజ్ఞాభిషేకం) 
ఈ పద్యాల వల్లనే భీమన ఛందం అని పేరు వచ్చి ఉండవచ్చు. భీమన అంటే 
వేములవాడ భీమన కాదు. ఇందులో భీమనా(గసుతుడు, భీమతనూజుడు అని ఉంది. 
మల్లియ రేచన తండ్రి పేరు భీమన. మల్లియ రేచన తండ్రి పేరుతో నామాంతరంగా 
భీమన ఛందం వచ్చి ఉంటుంది. కాకతాళీయం ఏమిటంటే మల్లియ రేచన ప్రాణమిత్రుడు 
జినవల్లభుని తండ్రి పేరు కూడ భీమనయే(సమగ్రాంధ సాహిత్యం, మొదటి సంపుటి, 
పుట 115). తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో చాలా మందికి ఒకే పేరు ఉండటం ఆ 
కాలం నుండే కొనసాగుతుందని దీనిని బట్టి తెలుస్తుంది. 


కవిజనాశ్రయాన్ని మల్లియ రేచనే రచించాడనే వాస్తవాన్ని చిలుకూరి వీరభద్రరావు, 
నిడదవోలు వెంకటరావు తదితర పండితులు బలపరిచారు. జైన విద్యాకేంద్రం అయిన 
వేములవాడ(లేములవాడ అని నామాంతరం)లో అరికేసరి రాజాథశయంలో పంపకవి, 
జినవల్లభుడు, సోమదేవ సూరి ఇంకా అనేక విద్వాంసులు ఉండేవారని చీమకుర్తి 
శేషగిరిరావు, నేలటూరి తదితర చరిత్రకారులు భావించారు. కవిజనాశయ కర్తకు 
కూడా వేములవాడతో సంబంధం ఉందని జినవల్లభుని ఆధారంగా తెలుస్తుంది. 
జినవల్లభుని సహాయంతోనే మల్లియ రేచన కవిజనాశ్రయాన్ని రచించానని అవతారికలో 
తెలిపాడు. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 119 ¢ 


కం. అసమాన దానరవి తన 
య సమానోన్నతుడు వాచకాభరణుడు ప్రా 
ణ సమాన మిత్రు డీ కృతి 
కి సహాయుడుగా నుదాత్త కీర్తి ప్రీతిన్‌.  (కవిజనాశయం, పుట 6) 


అని తన మిత్రుడైన వాచకాభరణుడి సహాయంతో మల్లియ రేచన కవిజనాశయాన్ని 
రచించానని చెప్పుకున్నాడు. వాచకాభరణుడు అనే బిరుదు 10వ శతాబ్ది కాలం నాటిదైన 
కుర్యాల శాసనంలో ఉంది. 


అజ(్ర జినవన్దనాగత మునీ 
శ్వర శ్రావక ప్రజాస్తవరవ 
ప్రతిధ్వనిత శబ్దకోళాహకైః 
అధిష్టిత దిగంబరో వృషభశైల ఏష స్వయం 
పరాం వదతి వాచకాభరణ కీత్తి మాకళ్చతః 
(జినవల్లభుని గంగాధర శిలాశాసనం, పల్లవులు - చాళుక్యులు, పుట 280) 
వాచకాభరణుడు అనే బిరుదు జినవల్లభునికి ఉందని ఈ శాసనం ద్వారా 
స్పష్టంమౌతుంది. ఆకాలంలో కన్నడ వాజ్మయంలో కానీ జైన విద్వాంసులలో కాని 
వాచకాభరణుడనే బిరుదు ఉన్న వారు ఇంకెవరూ లేరని చీమకుర్తి శేషగిరిరావు, ఆరుద్ర, 
నిదడవోలు వంటి పండితుల పరిశీలనలో తేలింది. మల్లియ రేచన 10వ శతాబ్ది 
వాడైన జినవల్లభుని సమకాలీనుడని స్పష్టమైంది. జినవల్లభుడు కూడ జైనుడు. ఇతను 
కవీ, లక్షణ (గంథకర్త. వీరిరువురు ఉన్నత కుటుంబాల్లో జీవించినట్టు ఆరుద్ర 
అభిప్రాయపడ్డాడు. అందుకే మల్లియ రేచన కవిజనాశ్రయుడుగా పేరు తెచ్చుకున్నాడని 
అంటారు. సబ్బినాడులో ఆ కాలంలో చాల మంది కవులు, పండితులు ఉండేవారని 
పంపన, జినవల్లభ, రేచనలను చూస్తే అర్థం అవుతుంది. వీరితో పాటు కొందరు 
సంస్కృత కవులు కూడా అప్పటి రాజధాని పట్టణం అయిన వేములవాడలో నివసించి 
ఉంటారని చారిత్రకారుల అభిప్రాయం. 
రేచన తన కవిజనాశ్రయ లక్షణ గ్రంథాన్ని తేట తెలుగు పద్య లక్షణం అయిన 
కందంలో రాశాడు. కందంలో 64 మాత్రలుంటాయి. ప్రాకృత గాథలు కూడ 64 
మాత్రల ఖండఆ ఛందస్సులో ఉన్నాయి. హాలుని గాథసప్తశతి వరకు అత్యంత 
ఉపయోగంలో ఉన్న ఛందస్సు కందం. కందం తెలుగులో నుంచి ప్రాకృతానికి, 
ప్రాకృతం(ఖండఆ) నుండి సంస్కృతానికి (ఆర్య) వెళ్లిందని ఆరుద్ర వాదన(పుట 26, 
మొదటి సంపుటం). 


4 120 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


తెలుగు వారి మొదటి ఛందో (గంథం కవిజనాశ్రయం జైన సాంప్రదాయాన్ని 
అనుసరిస్తూ, తెలుగు ఛందో రీతులను తెలుపుతూ తెలంగాణలో వెలసింది. ఈ గ్రంథంలో 
ఎక్కువగా కంద పద్యాలను, అక్కడక్కడ ఉత్పల, మత్తేభ వృత్తాలను ఉపయోగించారు. 
మల్లియరేచనా, జినవల్లభుడు తమ కాలం నాటి సాహిత్య వ్యవస్థ గురించి ఎన్నో 
విషయాలు చర్చించారు. ఈ (గంథం ఆధారంగా తెలుగులో అప్పటికి చాల రచనలు 
ఉన్నాయని స్పష్టం అవుతుంది. వాటి కోసమే తెలుగులో ఒక లక్షణ గ్రంథం అవసరం 
అని భావించి మల్లియ రేచన ఈ లక్షణ [గ్రంథ రచనకు పూనుకుని ఉంటాడు. మల్లియ 
రేచన తన బిరుదు అయిన కవిజనాశ్రయాన్ని శీర్షికగా ఎంచుకుని జినవల్లభుని 
సహాయంతో రచన చేయడానికి పూనుకున్నాడని ఆరుద్ర భావించాడు(పుట102). మల్లియ 
రేచనకు శవకాభరణుడు అనే మరో బిరుదు కూడా ఉంది. 
కవిజనాశ్రయ ప్రారంభం నాటికి తెలుగులో ఎన్ని కావ్యాలున్నాయనేది అంత 
సులభంగా అంచనా వేయలేము. అప్పటి కావ్య రచనకు విలక్షణ ఛందోరీతిని 
అవలంబించే అలవాటు కవులలో ఉందనేది స్పష్టమవుతుంది. 
గణ వర్ణములు, గణ కులములు, గణ గోత్రములు, గణోత్పత్తి, గణ నక్షతములు, 
గణ రాసులు, గణదోష విచారము, అక్షర గుణదోష విచారము, గణ లింగములు, 
అక్షర నిర్ణయము, బీజాక్షరములు, వళుల గురించి ఈ గ్రంథంలో వివరాలున్నాయి. 
కం. విశ్రాంతి విరతి విశమ 
విశామ విరామ విరమ విరమణ లనగా 
విశ్రుత మగు యతి కృతి కధి 
క (శ్రావ్యం బై బెడంగు గా నిడవలయున్‌ 
(కవిజనాశయం, అవతారిక - 60) 


ఈ పద్యంలో యతి ప్రాధాన్యతను స్పష్టంగా వివరించారు. ఆ కాలం నాటికే 
పద్యంలో ఎన్ని రకాల యతులను ఉపయోగించారో ఈ లక్షణ (గ్రంథంలో పేర్కొన్నారు. 
స్వరయతులు, వర్ణయతులు, అఖండ యతి, ప్రాస యతులు, బిందుయతి, ఫ్లత యతి, 
సంయుక్తాక్షర యతి, ఎక్కటి వడి, పోలిక వడి, సరసయతి వంటి పలురకాల యతులను 
పద్యాత్మకంగా వివరించారు. ప్రాసలను గురించి కూడా స్పష్టంగా వివరించారు. ప్రాస 


ఆరు రకాలు. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 121 ¢ 


కం. భాసురము లగుచు సుకర 
ప్రాసాను ప్రాసదుష్మర ప్రాసాంత్య 
ప్రాసద్విప్రాసత్రి 
ప్రాసములన షడ్విధముల బరగును గృతులన్‌ 
(కవిజనాశ్రయం, అవతారిక, 76) 
సుకర ప్రాసము, అను ప్రాస, దుష్మర ప్రాస, అంత్య ప్రాస, ద్విప్రాస, త్రిప్రాస 
అని ప్రాస ఆరు రకాలని వివరించారు. సులభాక్షరాలతో ఉండేది సుకర ప్రాస అనీ, 
విషమాక్షరాలతో ఉండేది దుష్మర ప్రాసనీ(విసర్గలతో కూడి ఉండేది), రెండక్షరాలతో 
ప్రాస నిర్మిస్తే అది ద్వి ప్రాస అని, మూడక్షరాలతో నిర్మిస్తే అది త్రి ప్రాస అని, వాక్యంలో 
లేదా పద్యంలో చాలా చోట్ల ప్రాస ఉపయోగిస్తే అది అనుప్రాస అనీ, పాదాంతాల్లో 
ప్రాసను ఉపయోగిస్తే అది అంత్య ప్రాస అవుతుందని ఉదాహారణ సహితంగా తెలిపారు. 


వృత్తాధికారములో సమవృత్తములు, యతినియమము, ఉద్ధరమాల వృత్తములు, 
అర్ధ సమవృత్తము, మొదలైన వృత్తాలను వివరించారు. 


జాత్యధికారములో కందము, గీతి, ఉపగీతి, ఉద్దీతి, తెనుగు జాతులు, అవకలి 
సీసములు, ప్రాస సీసములు, అక్కిలి ప్రాససీసములు, వడి సీసము, అక్కిలి వడి సీసము, 
తరువోజ, ఎత్తుగీతి, ప్రగీతి, ఆటవెలది, తేటగీతి, అక్కరలు, మహాక్కరలు, మధ్యాక్కరలు, 
మధురాక్కరలు, అంతరాక్కరలు, ద్విపద, త్రిపద, చౌపద, షట్బదములను వివరించారు. 


మల్లియ రేచన స్వతహాగా కవి. అందుకే కవిజనాశయంలో తాను చెప్పిన 
లక్షణాలకు, తానే స్వయంగా లక్ష్యాలను సృజించాడు. ఉదాహరణ పద్యాలను ఆ కాలం 
నాటి వేరు వేరు గ్రంథాల నుండి అందించి ఉంటే అప్పటి కావ్య సంపదను మరింత 
బలమైన ఆనవాళ్ళతో నిరూపించే అవకాశం ఉండేది. 


కం. భరత నగ నల సలంబులు 
వరుసనె యియ్యారు నెన్న వాసవ గణముల్‌ 
మరి నహము విన గణంబులు 
సరవిం దక్కినవి యెల్ల జంద్ర గణంబుల్‌ (అవతారిక - 22) 
తెలుగు వారికి విలక్షణమైన ఈ ఉపగణ విధానాన్ని చెప్పడం వల్ల అప్పటికి 
తెలుగులో కవులు అనుసరిస్తున్న ఒక విలక్షణ సంప్రదాయాన్ని రేచన చెప్పాడని 
తెలుస్తుంది. అప్పటికి కావ్య రచన ఉందనడానికి బలాన్ని చేకూర్చే మరో పద్యాన్ని 
ఆరుద్ర కూడా ఉటంకించాడు. 


4 122 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కం. కమనీయ సమస్త కళా 

గమములకును జన్మభూమి కావ్యము, కావ్యా 

గమ విదుడు సర్వ విదుడని 

సమయ చతుష్టయమునందు జదివిరి మొదలన్‌ (అవతారిక - 8) 
కం. హృద్యాన వద్యకావ్యము 

గద్యము పద్యమని చెప్పగ ద్వివిధమగున్‌ 

గద్యము పార పదనిక 

రద్యోతి తనవ రసార్థ రచనల నెగడున్‌ (అవతారిక - 10) 


ఈ పద్యాల వల్ల ఆ కాలం నాటికే పద్య కావ్యం, గద్య కావ్యం అనే భేదం 
ఉన్నదని తెలుస్తుంది. అప్పటి వచన రచనలు ఎంత చక్కగా ఉన్నాయో తెలంగాణ 
శాసనాలు చూస్తే స్పష్టం అవుతుంది. కవిజనాశ్రయంలో గూఢ కవిత్వ లక్షణాలు కూడా 
ఉన్నయని కొందరు పరిశోధకుల పేర్మొన్నట్టు ఆరుద్ర చెప్పాడు. కవిజనాశ్రయంపై 
ఇంకా పరిశోధనలు జరిగితే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 
కవిజనాశ్రయం గురించి పండితులు చేసిన ప్రతిపాదనలు, వాస్తవాలన్ని వెలుగులోకి 
రావడం సాహిత్య చరిత్రకు అవసరం. 


తెలంగాణ తొలి రచయిత మల్లియ రేచన. తెలుగు తొలి రచయిత కూడ మల్లియ 
రేచనే. తెలంగాణలో, తెలుగులో మొదటి ప్రాచీన గ్రంథం మల్లియ రేచన రచించిన 
కవిజనాశ్రయం. ఈ లక్షణ (గ్రంథాన్ని సృజన కావ్యంగా భావించలేము. తెలంగాణ 
(తెలుగులో కూడ) తొలి లాక్షణికుడు మల్లియ రేచన అని నిరభ్యరంతంగా ప్రకటించవచ్చు. 
ఆయన కావ్యాలు ఏవి దొరకలేదు. అందుకే ఆయనను ఆదికవి అని అనలేము. ఆ 
కాలం నాటి కావ్య రచనకు ఒక నిర్ధిష్ట మార్గాన్ని చూపిన మల్లియ రేచనకు ఇక 
నుండైనా సముచిత గౌరవం ఇచ్చి మన ప్రాచీన సాహిత్య సంపద ఉన్నతిని చాటుకోవాలి. 


వేములవాడ భీమ కవి: 

తెలంగాణ ప్రాచీన కవులలో ప్రసిద్ధంగా వినిపించే మరొక పేరు వేములవాడ 
భీమకవి. ఈ కవి రచనలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు లభించలేదు. అయినా 
కూడా ఇతడు ఇంకా కవిపండిత లోకంలో సజీవంగా వెలుగొందుతున్నాడంటే ఇతని 
ప్రభావం, ప్రతిభ అసామాన్యమైనవని చెప్పవచ్చు. 

ప్రస్తుత సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడకు లేములవాడ, లేమలవాడ అని 
నామాంతరాలున్నాయి. ఆ గ్రామంలో ఉన్న కొన్ని శాసనాలలో లేమృలవాడ అను 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 123 ¢ 


పేరు కనబడుతుంది. లేమృల క్రమంగా లేమల, లేముల, వేముల అయి ఉండవచ్చని 
జయంతి రామయ్య పంతులు భావించాడు(కవిజనా[శయం, పీఠిక). 
వేములవాడ భీమకవిని తమ కృతులలో తలచుకున్న కవుల పట్టిక. 
(చాగంటి శేషయ్య, ఆరుద్రల ఆధారంగా) 


1. శ్రీనాథుడు(1880 - 1458) 


2. కొబివి గోపరాజు (1430-1490) 


8. ఆంధ్రకవి రామయ్య(1450) 


వచియింతు వేములవాడ భీముని భంగి 
నుద్దండ లీల నొక్కొక్క్మమాటు 


వేములవాడక సుఖియై వేములవాడం 
జరించి వేములవాడన్‌ దా మెరసిన 
భీముని సుత భీముని బలభీము విముఖత 
భీముదలంతున్‌ (విక్రమార్క చరితము) 
ఛందోనిబంధన చాతురీధోరేయు వాగ్గా 
నము వేములవాడ భీము. (ప్రభంద 
రత్నావళి, పుట 124, పద్యం 422) 


4. వెల్లంకి తాతం భట్టు(1480-1520) (భీమకవిని పేర్కొన్న మొదటి లక్షణకర్త) 


మొల్ల (1500-1550) 
పింగలి సూరన (1550) 


7. పెద్దపాటి సోమనాథుడు (1550) 


8. చిత్రకవి పెద్దన(1550) 


4 124 


“భీమన అఖండంబు మొదలైన కొన్ని వళు 
లకు లక్షణ లక్ట్యంబులు చెప్పడు, 
ప్రజ్ఞాలవదుర్విదగ్గు లసంగతంబుగా బెనచి 
తగిలించినా;రతని యంకితంబు 
లేవుగావున వానిం బ్రమాణింపతగదు” 
(కవి చింతామణి) 

స్తుతగుణోద్దాము నాచనసోము భీము 
భీమన తొల్లి చెప్పెను పెద్దలమాటయెకాని, 
యందునుండేమియు నేయెడన్నిలుచు 
టెవ్వరుగానరు. 

వాక్రతోషితదక్షవాటీ మహాస్థానభీము, 
వేములవాడ భీము’ (అరుణాచల 
పురాణము) 

త్రక్ష్యవర ప్రసాదకవితాఢ్యుని వేములవాడ 
ఖీమునిన్‌ 


నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


9. లింగముగుంట తిమ్మన (1550) 


10. పొత్తపి వెంకటరమణకవి (16...) 


11. వార్తకవి రాఘవయ్య(1650) 


12. కాకునూరి అప్పకవి(1650) 


13. పట్టపుసరస్వతీ సోమయాజి(1670) 


14. ఓరుగంటి రామకవి (1710) 


15. కూచిమంచి తిమ్మకవి(1715) 


16. కస్తూరి రంగకవి (1750) 


సౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 


భీమనయు ననంతయును బెద్దనయును 
తాతానయును జెప్పినట్టి చందములు 
గూర్చి వకరణము లొవ్పజేసెను 
(బ్రహ్మసంఖ్య నానర లింగముగుంట 
తిమ్మన యనుకవి. 

“భీముని ఫణబంధపేశలంబు” (లక్షణ 
శిరోమణి) 

“'జగతతగణయుతము సంపత్మరంబుగా 
మంచి దనుచు భీముడెంచినాడు ఛందం 
ముదలనే వేములవాడ భీమ కవిగారి 
ప్రయోగం ఉన్నది” 

“వికటకవులు కొన్ని వింతలు గల్పించి 
కవిజనాశయమున నిలిపినారు. వాని 
గైకొనంగ వల దప్రయుక్తంబు లేల సెప్పు 
భీము డెరిగియెరిగి కవిజనాశయమున 
శ్రీకాంతా యని వేములవాడ భీమకవి 
యును” 

భీమేశ్వరుడితడు మా నమము వాడనుచు 
వ్రాసి నాలుకతుద వా గ్భామిని బీజాక్షర 
మా భీమన దలచినను గల వభీష్ట 
ఫలంబల్‌(పృథుచరిత్రము) 

భీమేశ్వర లబ్బకవితావాచా నిద్ధిగల 
వేములవాడ భీమనార్యుం డొనరించిన 
జనా[(శయంబను ఛందంబు (కవితా 
లక్షణసారం) 

భీమన చెప్పిన పదియతులను (ప్రకా 
రాంతమున వ్రాసుకున్న పద్యమే ఉంది. 
ఆదిమకవి భీమన రేచనమీద నంకితముగా 
జెప్పినాడు. 


125 ¢ 


17. పిండిప్రోలు లక్ష్మణకవి “పృథు కుకవి స్వాంత భీము భీము” 


(1770-1840) (లంకా విజయము) 
18. కట్టమూరి కామేశ్వర కవి(?) 'రమణీయపాకాభిరాము భీము” 
19. శేషధర్మము - లక్ష్మణకవిస్తుతి(?) _భీముననంతు జిత్రకవి పెద్దన సుధీంధ్రు 
జగత్ర్రసిద్ధులన్‌ 


ఈ పట్టికను పరిశీలిస్తే 18వ శతాబ్దం వరకు వేములవాడ భీమన రచనలు 
అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. పింగళి సూరన “ఫీమన తొల్లి చెప్పెను 
పెద్దలమాటయెకాని, యందునొండేమియు నేయెడన్నిలుచు టెవ్వరుగానరు” అన్న మాట 
కేవలం రాఘవ పాండవీయానికే వర్తిస్తుందని భావించవచ్చు. తెలంగాణలో వేములవాడ 
భీమకవి కాలానికే ద్వర్థికావ్య రచనా శైలి ఉందంటే అప్పటి సాహిత్య పరిణతిని తక్కువగా 
అంచనా వేయలేము. వేములవాడ భీమకవి కవిజనాశ్రయము రాయలేదని పరిశీలనలో 
తెలిసిపోయింది. అయితే ఆంధ్రకవి రామయ్య, పట్టపు సరస్వతి సోమయాజి, ఓరుగంటి 
రామకవి, కూచిమంచి తిమ్మకవి తదితరులు వేములవాడ భీమకవిని లాక్షణికుడిగా 
తలచుకున్నారు. బహుషా వేములవాడ భీమకవి తన పేరుతోనో, మరో ఇతర పేరుతోనో 
లక్షణ (గంథం రాసి ఉండొచ్చు. రాఘవపాండవీయం, నృసింహపురాణం, శతకందర 
రామాయణం వేములవాడ భీమకవి రచనలుగా ప్రచారంలో ఉన్నాయి. పలువురు 
లాక్షణికులు వేములవాడ భీమకవి రచనల నుంచి ఉటంకించిన పద్యాలలో కొన్ని ఇలా 
ఉన్నాయి. 

నృసింహ పురాణం - కొందరు లాక్షణికులు తమ సంకలన (గ్రంథాలలో 
వేములవాడ భీమకవి నృసింహ పురాణంలోని పద్యాలు ఇవి అని సూచించారు. 

కస్తూరి రంగకవి తన ఆనంద రంగరాట్బందంలో పేర్కొన్న భీమకవి నృసింహ 
పురాణంలోని పద్యం. 

కం. మానవ నాథుడు గంగా 
స్నానానంతరము సకల దానములు మహా 
దీను లగు విప్రకోటికి 
సేనా దయతోడ నిచ్చి శివు సేవించెన్‌ 


వేటూరి ప్రభాకర శాస్తి తన చాటుపద్య మణిమంజరిలో నృసింహ పురాణంలో 
భీమకవి రచన అనీ ఈ పద్యాన్ని ఉదాహరించాడు. 


4 126 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కం. ఈ క్షితికి వచ్చితి ముందుగ 
దాక్షరామమున వార తరుణుల నృత్యం 
వీక్షించి యంతకంటెను 
దత్మణమున నేర్చిన రంభ గత వేర్పడగన్‌ 


మానవల్లి రామకృష్ణకవి పేర్కొన్న వేములవాడ భీమన నృసింహపురాణ పద్యం. 
ఉ.  వాండిమి నల్ల సిద్ధి జినవల్లభుడొనర్చిన రాజు భీతుడై 
యాండ్రను గానకుండ వృషభాంకము బెట్టికొనంగ జూచితో 


నేండిది యేమి నీవనుచు నెచ్చెలులెల్ల హసింప నంతలో 
మూండవ కంటితోటి దొర మూర్తి వహించిన మొక్కిరంగనల్‌ 


శతకందర రామాయణం - వీరేశలింగం పంతులు ఆంధ్రకవుల చరిత్రలో 
శతకందర రామాయణంలో పద్యాలను ఎత్తిచూపారు. అందులో ఒకటి. 


కం. భువిబుట్టి పీచమడచెను 
దివిజారీతుల ది నెశదీప్తలడర రా 
ధువు డనుచు మునులు పొగడిరి 
దివిని దివౌకసులు మిగుల దీవించి రోగిన్‌ 


వేములవాడ భీమకవి చాటుపద్యాలు సాహిత్య లోకంలో చాలా ప్రచారంలో ఉ 
న్నాయి. ఈ పద్యాలను ఆధారం చేసుకుని చాల కథనాలు పుట్టుకొచ్చాయి. 


మైలన భీమన, చొక్కనృ్ఫవాలుడు, కళింగ గంగు, నల్లసిద్ధి, తెలుంగాధీశుడు, 
త్యాగిపోతరాజుల గురించి చాటువులు వేములవాడ భీమన పేరుతో ఉన్నాయి. 
అప్పకవి ఉదాహరించిన భీమన చాటువు. ఆధునిక కవి శ్రీ,శ్రీ కూడా తన 
ఖడ్గసృష్టి కవిత సంపుటికి ఈ పద్యాన్ని ఆదర్శంగా భావించాడు. 
చం. _గరళపుముద్ద భీమన లోహమవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్‌ 
హరునయనాగ్ని కొల్మి యురగాధిపుకోజిలు పట్టుకార్లు ది 
క్కరటిశరంబు దాయ లయకాలుడు కమ్మరి వైరివీరసం 
హరణ గుణాభిరాముడగు మైలము భీమన ఖడ్గసృష్టికిన్‌ 


ఈ మైలపు భీమన విజయనగర సంస్థానాధీశులగు పూసపాటి వంశ 
మూలపురుషుడైన మాధవవర్మ సంతతిలోని వాడని ఓరుగంటి సోమశేఖర కవి, 
అమరావతి వాడని గురజాడ శ్రీరామ మూర్తి తెలిపారు. దీనిపై ఇంకా సరైన పరిశోధనలు 
జరగాలి. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 127 ¢ 


చొక్కనృపాలుని గురించి చెప్పిన పద్యాలు, కథనం: 


భీమకవి చాటువులలో చొక్కన గురించి మూడు పద్యాలున్నాయి. ఈ పద్యాలతో 
ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. చొక్కరాజు ఒకనాడు ఉద్యానవనంలో మల్లెసాల 
స్తంభముమీద కాలు చాచి కూర్చొన్నాడు. అక్కడే ఉన్న భీమకవిని చూసి ఈ స్తంభాన్ని 
మళ్లీ వృక్షంగా చేయగలవా అని అడిగాడు. అప్పుడు భీమకవి ... 


శా. ఆ నీతాభ్యపదాన శృంఖల పదాభ్యాలంబిత స్తంభామా 
నే నే వేములవాడ భీమకవి నేనిం జిత్రకూటంబులో 
భూనవ్యాపిత పల్లవోద్భవమహా పుష్పోపగుచ్చంబులన్‌ 
నానాపక్వఫల ప్రదాయి వగుమా నా కల్పవృక్షాకృతిన్‌ 


అని పద్యకవిత్వం చెప్పాడట. అప్పుడు ఆ పందిరి గుంజ కొమ్మలతో, ఆకులతో, 
చిగుళ్లతో, పుష్పాలతో, ఫలాలతో ఇంతకు ముందు అరణ్యంలో ఉన్నట్లు మహావృక్షంలా 
మారిందట. అప్పుడు రాజుకాలు ఆ చెట్టు తొర్రలో ఇరుక్కు పోయిందట. అక్కడ 
ఉన్నవారందరూ ఆ కవి శక్తి సామర్థ్యాలకు ఆశ్చర్యపోయారట. అప్పుడు రాజు తన 
కాలును అందులో నుండి తీసుకోలేక మళ్లీ ఆ వృక్షాన్ని పందిరి స్తంభంగా మార్చమని 
భీమకవిని ప్రార్థించాడట. అప్పుడు భీమకవి 


ఉ. శంభువరప్రసాదకవి సంఘ వరేణ్యుడ నైననావచో 
గుంభన చేయ నెంతో యనుకూలత నొంది తనూన భావనన్‌ 
గుంభిని జొక్క నామన్ఫపకుంజరు పందిటిమల్లె సాలకున్‌ 
స్తంభము రీతి నీ తనువు దాలిచి యెప్పటి యట్లయుండుమా 


అని వేరే పద్యాన్ని చెప్పగానే ఆ వృక్షం వెంటనే స్తంభంగా మారిందట. ఇలాంటి 
కథనాలు వేములవాడ భీమకవి పేరుతో తెలుగు సాహిత్య లోకంలో ప్రచారంలో 
ఉన్నాయి. ఈ కథనంలో ఉన్న చొక్క నృపాలుడు ఎవరో స్పష్టంగా తెలియదు. గురజాడ 
శ్రీరామ మూర్తి ఇతను నన్నయ సమకాలీనుడని తెలిపాడు. ఈ పద్యాలు చాటువులు 
అవ్వడం వల్ల వీటిని చారిత్రక దృష్టితో పరిశీలన చేయాలనే ఆలోచన అంతగా లేకుండా 
పోయింది. చాళుక్య వంశస్థులలో ఒక చొక్కనాథుడు ఉన్నాడని చాగంటి శేషయ్య 
తెలిపారు (ఆంధ్ర కవి తరంగిణి, పుట 246). 


కళింగ గంగుపై చెప్పిన చాటువులతో మరొక కథనం: 


బస్తరు, జయపురం సంస్థానాలను రాజరాజనరేంద్రుని కాలంలోనూ, ఆ తర్వాత 
“త్రికళింగంి అని పిలిచేవారు. దీనికి చక్రకూటం రాజధాని. ఈ రాజ్యాన్ని కళింగ 


4 128 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


గంగు పాలించేవాడు. అతడిని చూడడానికి ఒకసారి వేములవాడ భీమకవి వెళ్లాడట. 
“కవీశ్వరుడు వచ్చెనని ప్రతీహారితో చెప్పి పంపాడు. ఆ రాజు దగ్గర అధికారులు ఆ 
కవి పేరు కనుక్కోమని ప్రతిహారిని తిరిగి పంపారట. అప్పుడు భీమకవి ఈ పద్యాన్ని 
రాశాడట. 


కం. శాపాను గ్రహపటువును 
జాపాదెడి కవుల నెత్తి అంపంబనగా 
భూపాలసభల బూజ్యుడ 
నాపేరే భీముడండ్రు నరవరవినుమా! 


ఈ పద్యాన్ని చూసి పనిలో నిమగ్నమైన రాజు ఇప్పుడు కాదు, సందడిగా ఉన్నది. 
సందడి తీరిన తరువాత రమ్మని చెప్పు అని సమాధానం పంపించాడట. భీమకవికి 
ఒళ్ళు మండి ఈ పద్యం చెప్పాడట. 


ఉ. వేముల వాడ భీమకవి వేగమె చూచి కళింగగంగు తా 
సామముమాని కోపమున సందడిదీటినరమ్ము పొమ్మనెన్‌ 
మోమునుజూడ దోషమిక ముప్పది రెండు దినంబు లావలన్‌ 
జామున కర్థమం దతనిసంపద శత్రుల జేరుగావుతన్‌ 


కవిగారి శాపం వల్లనో, కాకతాళీయంగానో కళింగ గంగురాజ్యం పరహస్త 
గతమైంది. వాస్తవానికి రాజు చెప్పిన “సందడి” రాజకీయ వ్యవహారాలు కావచ్చు. 
రాజరాజనరేంద్రుని తరువాత రాజ్యానికి వచ్చినా కుళోత్తుంగ చోళుడు తెలుగు దేశంలో 
ఉండక దక్షిణాదిని పెద్ద సామ్రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. అతని తరపున ఇక్కడ 
రాజప్రతినిధులు ఏలుతూ ఉండేవారు. వాళ్ళు స్థిరపడి రాజ్యాన్ని హస్తగతం చేసుకోకుండా 
ఉండాలని కుళోత్తుంగుడు వాళ్ళను త్వరత్వరగా బదిలీలు చేస్తూ ఉండేవాడు. కళింగ 
గంగు ఈ మార్పులను అదునుగా తీసుకుని ఏమి చేశాడో ఏమో అతనికీ, చాళుక్య 
చోళులకు వైరం వచ్చింది. కుళోత్తుంగుని సామంతుడు కోన ఇమ్మడి పోతరాజు దండెత్తి 
త్రికళింగేశ్వరుని జయించి కళింగదేశపు మదపుటేనుగులను తెచ్చి రాబేంద్రచోళునికి 
ఇచ్చాడు. ఓడిపోయిన కళింగ గంగు దేశాలు పట్టాడు. 


తరువాత కొంతకాలానికి రాత్రి చీకటిలో ఈ కళింగ గంగు కాలుజారి భీమకవి 
ఇంటి ముందు పాతర గోతిలో పడ్డాడట. అంతబతుకు బతికిన మహారాజుకు ఇప్పుడు 
కాలిదివ్వటి అయినా లేకపోయిందే అని మదనపడ్డాడట. కాకతాళీయంగా అక్కడికి 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 129 ¢ 


వచ్చిన భీమకవి ఆ దుఃఖాన్ని విని “ఎవరు నువ్వు అని ప్రశ్నించాడట. ‘భీమకవి చేసిన 
జోగినని అతడు ఏడ్చాడట. నామాట ఊరికే పోతుందా అని భీమకవి గర్వంగా ఈ 
పద్యం చెప్పాడట. 


చం. బిసరుహ గర్భు వ్రాతయును, విష్ణుని చక్రము వజ్రివజమున్‌ 
దెసలను రామబాణము యుధిష్టిరు కోపము మౌని శాపమున్‌ 
మసకపు బాముకాటును గుమారుని శక్తియు గాలుదండమున్‌ 
బశుపతి కంటి మంటలును బండిత వాక్యము రిత్తవోవునే? 


ఈ పద్యానికి పాఠాంతరం ఉంది: 


ఉ. రామునమోఘ బాణమును, రాజశిఖామణికంటి మంటయున్‌ 
దామరచూలి వ్రాతయును, దారకవిద్విషు ఘోరశక్తియున్‌ 
భీము గదా విజృంభణ, ముపేంద్రుని చక్రము, వజ్రి వజ్రమున్‌ 
వేములవాడ భీమకవి వీరుని తిట్టును రిత్తపోవునే? 


దీని తరువాత కలింగరాజు కవిగారిని క్షమించమని అడిగాడని అందుకు కవి 
ఇలా సమాధానం ఇచ్చాడని అంటారు. 


ఉ. వేయి గజంబులుండ బదివేల తురంగము లుండ నాజిలో 
రాయల గెల్చి సజ్జ్ఞనగరంబున బట్టము కట్టుకో వడిన్‌ 
రాయకళింగగంగ కవిరాజు భయంకరమూర్తి చూడ దా 
బోయిన మీనమాసమున బున్నమపోయిన షష్టినాటికిన్‌ 


అని దీవించాడట. ఆ దీవెన వల్ల కళింగగంగు మళ్ళీ తన రాజ్యం 
సంపాదించుకున్నాడట. ఈ దీవనలో భీమకవి రాయలను గెల్చి రాజ్యం 
సంపాదించుకోమన్నాడు(ఆంధ్రకవితరంగిణి-మొదటి సంపుటం, సమగ్రాంధ సాహిత్యం- 
మొదటి సంపుటం). 


భీమన నన్నయ్య కంటే ముందు వాడని గురజాడ శ్రీరామమూర్తి తెలిపారు. 
కళింగాదీశా అను పదాన్ని వివరించి అతను నన్నయ్యకు ముందువాడై ఉంటాడని 
శ్రీరామమూర్తి భావించాడు. అదే పదాన్ని తెలుంగాదీశా అని భావించి వీరేశలింగం 
భీమనను 14 శతాబ్దానికి అంటగట్టాడు. చాగంటి శేషయ్య భీమకవి 11వ శతాబ్దానికి 
చెందిన వాడుగా(క్రీ. శ. 1070-1150) నిర్ధారించాడు. 


4 130 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


భీమకవి వాక్పటిమను, శాపనుగ్రహ సమర్థతను తెలిపే పద్యాలు, కథనాలు 
చాలా ఉన్నాయి. కాని అవి ఏవి కూడా చారిత్రకంగా నిరూపితం కానంత వరకు 
అతని కాలాన్ని సరిగా అంచనా వేయలేము. దొరికిన ఆధారాలను బట్టి భీమకవి 
పాల్కురికి సోమనకు ముందువాడని కచ్చితంగా చెప్పవచ్చు. ఇతని రచనలు ఒక్కటి 
కూడా దొరకలేదు. అయినా ఇతడు ప్రాచీన తెలంగాణ కవులలో ప్రసిద్ధకవిగా గుర్తింపు 
పొందాడు. భీమకవి రచనలు దొరికేవరకు అతడు ఆదికవి అని అనలేము. 


బద్దెగుడు: 


తెలుగు ఛందస్సులో కందం ఎంత అందమైనదో అంత ప్రాచీనమైనది. తొలి 
తెలుగు కందపద్యాలు తెలంగాణలోనే లభించాయి. తెలంగాణ సాహిత్యం దేశి ఛందస్సుకు 
కావ్య గౌరవాన్ని లాక్షణిక రచనా సామర్థ్యాన్ని అందించింది. 


సుమతీ శతకం, సీతిశాస్త ముక్తావళిని బద్దెన రాసాడు. వేములవాడ చాళు 
క్యులలో బద్దెగ పేరుతో ముగ్గురు రాజులున్నారు. మొదటి బద్దెగుడు క్రీ.శ. 870- 
895(భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు). రెండవ బద్దెగుడు క్రీ.శ. 960-966(అరికేసరి 
తనయుడు). మూడవ బద్దెన ఈ వంశంలో చివరి రాజు అని ముదిగంటి సుజాతరెడ్డి 
తెలుగు సాహిత్య చరిత్రలో పేర్కొన్నారు. సోమదేవసూరి అనే సంస్కృత జైన కవికి 
రెండవ బద్దెన ఆశ్రయం ఇచ్చాడు. సోమదేవ సూరి సంస్కృతంలో నీతికావ్యాన్ని రాశాడు. 
ఈ గ్రంథాన్ని రెండవ బద్దెగుడు నీతిశాస్త ముక్తావళి పేరుతో అనువదించాడేమో. 
ఇతని కాలంలోనే వేములవాడ భీమకవి కూడా ఉండి ఉంటాడు. అందుకే బద్దెన 
రాసిన సుమతీ శతకం భీమన పేరుతో కూడా ప్రచారంలో ఉంది(తెలుగు సాహిత్యచరిత్ర, 
పుట 28). 


వేములవాడ చాళుక్య రెండో బద్దెగుడే నీతిశాస్త ముక్తావళిని రాసాడని సుంకిరెడ్డి 
నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. “రాష్ట్రకూట సామంతులుగ, తొలుత బోదన్‌, తర్వాత 
గంగాధర, వేములవాడలను రాజధానులుగా క్రీ.శ.750 నుండి 978 వరకు 
పాలించినవారు వేములవాడ చాళుక్యులు. వీరి చరిత్ర నుండి కొన్ని విషయాలు 
తెలుస్తున్నవి. అవి: 1. పంపగుడు పంపన అయినట్లు బద్దెగుడు బద్దెన అయినాడు. 2. 
ఈ బద్దెన తండ్రి రెండవ అరికేసరి కవి పండిత పోషకుడు. పంపకవికీ, 'యశస్తిలక 
చంపువు” కర్తా, జైనకవీ అయిన సోమదేవసూరికీ ఆశ్రయదాత. ఇతని సమకాలికుడు 
జినవల్లభుడు(క్రీ.శ. 940) కందపద్యాలు రాసినాడు. 'కవిజనాశ్రయి కర్త రేచనను 
ప్రోత్సహించినాడు. 8. రెండవ అరికేసరి మామ రాష్ట్రకూట 3వ ఇంద్రవల్లభుని తమ్ముడు 
కూడా బద్దెగుడే. అక్కడి నుండే ఈ పేరు వీరికి సంక్రమించినది. 4. ఈ బద్దెగుడు 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 1314 


సోమదేవ సూరి కొరకు జినాలయం నిర్మించినట్లు పర్భని శాసనం తెలుపుతున్నది. 
వేములవాడలో బద్దెగేశ్వరాలయం ఉన్నది. 5. బద్దెన ఒక పద్యంలో వాడిన 
దశదిశాభరణాంక అనే పదం ఇతని జైన మత సంబంధాన్ని తెలుపుతున్నది. 6. ఇతని 
విద్యాగురువు సోమదేవసూరి సంస్కృతంలో రాసిన నీతి కావ్యాన్నే బద్దెగుడు 'నీతిశాస్త్ర 
ముక్తావళి పేరుతో ఆంధ్రీకరించాడేమోనని చరిత్రకారుల అనుమానం”(ముంగిలి, పుట 
54). 


నీతిశాస్తముక్తావళి బద్దెన రచనే అని నిస్సందేహంగా ప్రకటిస్తున్న పరిశోధకులు 
సుమతీ శతకం విషయంలో ఇంకా సందేహంగానే ఉన్నారు. తెలంగాణలో క్రీ.శ. 
940 కాలం నాటికే కంద పద్యాలలో లక్షణ (గంథం(కవిజనాశ్రయం) వచ్చింది. జైనమత 
ప్రభావం సాహిత్యంపై విసృతంగా కనిపిస్తుంది. ఆ కాలం నాటి జైన తత్త్వం, జైన నీతి 
సూత్రాలు తెలుగులో సీతిశాస్త ముక్తావళిగా, సుమతీ శతకంగా వచ్చాయని 
ఊహించవచ్చు. ఇంకా ఈ కోణంలో పరిశోధనలు జరిగితే కాని అసలు విషయం 
తెలియదు. బద్దెన కావ్యాలు ఏవి లభించకున్నా అతని పేరుతో కనిపిస్తున్న నీతి పద్యాల 
వల్ల అతనికి తెలంగాణ సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలుగులో 
వచ్చిన తొలి శతకం తెలంగాణలోనే వచ్చింది. అది పాల్కురికిసోమన వృషాధిపశతకమా? 
బద్దెన సుమతీ శతకమా? అనే కోణంలో ఇంకా పరిశోధనలు జరగాలి. అంతవరకు 
పాల్కురికి రచనే తెలుగు సాహిత్యానికీ, తెలంగాణ సాహిత్యానికి సర్వలక్షణ సంపన్నమైన 
తొలి శతకంగా భావించాలి. 


బద్దెన గురించి కూడా ఇంకా పరిశోధనలు జరిగి తగిన సమాచారం లభించేంత 
వరకు ఆదికవి స్థానాన్ని ఆయనకు ఇవ్వలేము. 


ఈ వ్యాస పరిధి పాల్కురికి సోమనకు ముందున్న తెలుగు కవులు. అనాటి తెలుగు 
కవులు ఇంకా చాలా మంది ఉన్నారు. శాసనకర్తలు కూడా ఉన్నారు. వారందరి వివరాలు 
స్థల, కాలాల పరిమితి వల్ల పేర్కొనలేదు. తెలంగాణ సాహిత్యం చాలా ప్రాచీన కాలం 
నుండి ఉన్నత స్థితిలో వెలుగొందింది. తెలుగు సాహిత్యం 11వ శతాబ్దం నుండి ప్రారంభం 
అయినదని చెప్తున్న ప్రస్తుత సాహిత్య చరిత్రలను పునర్మూల్యాంకనం చేసుకోవలసిన 
దశ ఇది. (క్రీ.శ. 945 కాలం నాటికే తెలంగాణలో కంద పద్యాల రచనా, లక్షణ 
[గ్రంథాల నిర్మాణం జరిగింది. ఈ లెక్కన ఇక్కడ సాహిత్య నిర్మాణం ఎంత ఉన్నత 
స్థితిలో ఉందో అర్థం అవుతుంది. ఆ కాలం నాటి గ్రంథాలు ఏవైనా ఇంకొన్ని లభిస్తే 
తెలంగాణ తెలుగు సాహిత్యానికి మరింత వన్నె చేకూర్చిన ప్రాంతంగా కీర్తి పొందుతుంది. 


4 132 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పాల్కురికి సోమనను ఆదికవి అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ చర్చను 
ఈ వ్యాసంలో చేయలేదు. 


ఉపయుక్త గ్రంథ సూచి. 


అప్పకవి,అప్పకవీయం, వావిళ్ల రామశాస్తులు అండ్‌ సన్స్‌, 1970. 

ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, తెలుగు అకాడమి, 2012. 

కవిజనాశ్రయము, ఆంధ్రసాహిత్య పరిషత్తు, 1932. 

గంగాప్రసాద్‌, మల్లెగోడ, సామూహికం, వారధి ప్రచురణ, 2015. 

నాగయ్య, జి., తెలుగు సాహిత్య సమీక్ష్మ నవ్య పరిశోధక ప్రచురణలు, ఆగస్టు 2004. 

నారాయణ రెడ్డి, సుంకిరెడ్డి, ముంగిలి, తెలంగాణ ప్రచురణ, మార్చి2009. 

ప్రభాకర శాస్త్రి, వేటూరి, ప్రబంధ రత్నావళి, వావిళ్ల రామస్వామి శాస్తులు అండ్‌ సన్స్‌, 

1918. 

రి. వెంకటరమణయ్య, నేలటూరి, పల్లవులు -చాళుక్యులు (చారిత్రక వ్యాసములు), వేదము 
వెంకటరాయ శాస్త్రి అండ్‌ బ్రదర్స్‌, 1969. 

9. వెంకటరావు, నిడదవోలు, 11/69 01 Telugu Poets (From Earliest Time to 1250 
A.D.), University of Madras, 1956. 

10. శేషయ్య, చాగంటి, ఆంధ్రకవితరంగిణి(మొదటి సంపుటము), హిందూ ధర్మశాస్త్ర గ్రంథ 
నిలయము, 1955. 

11. సుజాత రెడ్డి, ముదిగంటి, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర, 
రోహణమ్‌ పబ్లికేషన్సు, 2004. 

12. సుబ్రహ్మణ్యం, జి.వి.,సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, తెలుగు అకాడమి, 2012. 

13. Pampa, Vikramarjuna Vijaya, Pampa Bharata, Ed : Rice, B.L., Bibliotheca 

Carnataka Series, 1902 A. D. 


నారాల త ల [0 గ 


ఉపయుక్త వ్యాస సూచి. 

క్రీ.శ. ఆరవ శతాబ్టిలోని తెలుగు కవిత - చీమకుర్తి శేషగిరిరావు. 

మల్లియ రేచన : మొదటి తెలుగు రచయిత -పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి. 
కవిజనాశ్రయ రచనా కాలం - టేకుమళ్ళ కామేశ్వరరావు. 

కవిజనాశ్రయము - వరుల చినసీతారామాస్వామిశాస్టి. 

తెలుగు కన్నడ సాహిత్యాల బాంధవ్యం - కె. సుబ్బరామప్ప 

తెనుగు తొలికావ్యము: కవిజనాశ్రయము - శ్రీ దేవరపల్లి వేంకటకృష్ణారెడ్డి. 


SUT 


సౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 133 ¢ 


తమిళ సంగ సాహిత్యంలో సాతవాహనుల, 


కాకతీయుల ప్రస్తావన 
-ఆచార్య ఎస్‌. జయపక్రాశ్‌ 
విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం 


తెలుగు వాళ్ళమైన మనం మన మూలాలను అన్వేషించడంలో ఎక్కడో దారి 
తప్పామనే సందేహం కలుగుతోంది. ఎవరైనా ఒకరు తన మూలాలను తెలుసుకోవాలంటే 
తన బంధువులను, తన ఊరి వాళ్ళను సంప్రదిస్తే అతనికి సరైన సమాధానం 
దొరుకుతుంది. అలా కాకుండా వేరొక ప్రాంతానికి చెందిన, వేరొక భాష మాట్లాడే 
ప్రజల దగ్గరికి వెళ్ళి తన మూలాలను అన్వేషిస్తే ఫలితం ఏమీ ఉండదు. సరిగ్గా ఇలాంటి 
పొరబాటే తెలుగులో జరిగింది. తన మూలాలను అన్వేషించే ప్రయత్నంలో ఇంతవరకు 
మనం మన సోదరభాషల సాహిత్య, చరిత్ర, సంస్కృతులను విస్మరించి పరాయి భాష 
సాహిత్య సంస్కృతులను మాత్రమే పరిశోధనకు స్వీకరించడం జరిగింది. ఈ కారణం 
వల్లనే మన పూర్వీకులను గురించి సరియిన ఆధారాలు ఇంతవరకు మనకు లభించలేదు. 


తెలుగు, తమిళాలు రెండూ ఒకే భాషా కుటుంబానికి చెందిన సోదర భాషలు, 
తెలుగు తమిళ ప్రజలు ఇరువురూ ప్రాచీన కాలం నుండి ఇరుగుపొరుగు ప్రాంతాల్లో 
నివసిస్తున్న ద్రావిడ జాతికి చెందిన ప్రజలు. తమిళంలో ఎంతో ప్రాచీన కాలం నుండి 
సాహిత్యం కనిపిస్తూ ఉంది. తమిళ సంగ సాహిత్యం కీ॥పూ॥ 3-5 శతాబ్దాలకు 
చెందినదిగా తమిళ పండిత పరిశోధకుల అభిప్రాయం. 


సంగ సాహిత్యానికి సంబంధించిన కవితలలో తమిళ కవులు చాలా సందర్భాలలో 
తెలుగు వారిని గురించి, తెలుగు ప్రాంతాలను గురించి తెలుగు వారి అతిథి తత్సరతలను 
గురించి, తెలుగు వీరుల శౌర్య పరాక్రమాలను గురించి విసృతంగా వర్ణించి ఉన్నారు. 


4 134 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


తమిళ సాహిత్యంలో తెలుగువారిని వడుగర్‌ అని అంటారు". వడుగర్‌ అంటే ఉత్తర 
దిగ్భాగంలో ఉన్నవారని అర్థం. 


క్రీ.శ. మొదటి శతాబ్దానికి చెందినదిగా భావింపబడుతున్న 'శిలప్పదిగారం” 
కావ్యంలో సాతవాహన చక్రవర్తులను గురించిన ప్రస్తావన చాలా చోట్ల కనిపిస్తుంది. 
శిలప్పదిగారం కావ్యం రచించిన ఇలంగోవడిగళ్‌ సాతవాహన చక్రవర్తి పదాన్ని 
'నూట్రువర్‌ కణ్బర్‌'”” అని తమిళీకరించాడు. 


ప్రజలచే దేవతగా కొలువబడుతున్న కణ్బ్జగికి ఒక అందమైన దేవాలయాన్ని నిర్మించి, 
అక్కడ ఆమె శిలా విగ్రహాన్ని ప్రతిష్టించాలని చేరన్‌ చెంగుట్టువన్‌ నిశ్చయించాడు. 
ఉత్తర భారతదేశం వెళ్లి అక్కడి హిమాలయ పర్వతాల నుండి ఒక శిలను తీసుకువచ్చి, 
దానిని గంగానదిలో అభిషేకం చేయించి, తన చేర దేశానికి తీసుకువచ్చి ఆ శిలతో 
కబ్బగికి ఒక్క విగ్రహాన్ని నిర్మించాలని చేరన్‌ చెంగుట్టువన్‌ నిశ్చయించాడు. తన అపారమైన 
సైన్యంతో బయలుదేరాడు. కొద్దిరోజులు ప్రయాణం చేసిన తరువాత దారిలో ఒక పెద్ద 
సైనిక శిబిరంలో విడిది చేశాడు. అక్కడ వంది మాగధులు స్తోత్ర పాఠాలు చదువుతుండగా 
అమాత్యులతో సేనాపతులతో సభలో ఆసీనుడయ్యాడు. అప్పుడు ద్వారపాలకుడు 
రాజుగారి దగ్గరికి వచ్చి “ఓ రాజా! తలపాగాను అలంకరించుకొన్న కంచుకమును 
ధరించిన వేయి మంది సైనికులతో కూడిన సంజయుడనే దూత వచ్చియున్నాడు. 
అతడు నాట్య నైపుణ్యం కలిగిన ప్రీలు 102 మంది, సంగీత వాయిద్యాలను 
వాయించడంలో ప్రవీణులైన వాళ్ళు 208 మంది, 96 రకాలైన శాస్త్రాలను అధ్యయనం 
చేసిన, హాస్యాన్ని పుట్టించగల విదూషకులు 100 మంది, తామర మొగ్గ ఆకారంలో 
నిర్మించబడిన రథాలు 100, మదించిన ఏనుగులు 500, చక్కగ కత్తిరించబడిన పిడరి 
వెంట్రుకలు కలిగిన 10 వేల గుర్రాలు, మరెక్కడా లేని ఉత్తర భారతంలో మాత్రమే 
పండే ఆహార పదార్థాలు, ఆయా వస్తువుల పేర్లు, వాటి బరువు పరిమాణాల రాసి 
ఉంచిన, వేర్వేరు సంచులతో నిండిన, అలంకరించబడిన 20 వేల బళ్లను వెంటబెట్టుకొని 
మీ దర్శనం చేసుకోవాలని మన ద్వారం దగ్గర వేచియున్నాడు” అని వినయ పూర్వకంగా 
చెప్పాడు. 

రాజు గారు వాళ్లను వెంటనే లోపలికి పంపించమని ద్వార పాలకునికి ఆనతి 
ఇచ్చాడు. 

సంజయుడు రాజ సభలో ప్రవేశించాడు. తలవంచి నమస్కరించి పలు పర్యాయాలు 
రాజుగారిని ప్రస్తుతించాడు. తమ రాజుగారి ఆజ్ఞ ప్రకారం తనతో వచ్చిన నాట్యకత్తెలను, 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 135 ¢ 


మిగిలిన వారిని చేర చక్రవర్తికి పరిచయం చేశాడు. తాను తీసుకువచ్చిన అపూర్వములైన 
వస్తువులన్నింటినీ రాజుగారికి పద్ధతి ప్రకారం సమర్పించాడు. తరువాత రాజుగారిని 
చూసి “ఓ రాజా! నీతో ఎలాంటి వైరుద్యమూ లేక స్నేహభావంతో మెలగే సాతకర్ణి 
చక్రవర్తి మీకు చెప్పమని ఒక సందేశం పంపించారు. ఉత్తర దిగ్భాగం వైపుగా చేర 
చక్రవర్తి వెళ్లడం ఒక శిల కోసమే అయితే సమున్నత హిమాలయ పర్వతం నుండి ఒక 
మంచి శిలను తీసుకొని, ఉప్పాంగి ప్రవహించే గంగానదిలో ఆ శిలకు అభిషేకం 
చేయించి దానిని మేమే మీ దేశానికి తీసుకువచ్చి ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి 
ఉన్నాము. ఈ మాటలను చేర చక్రవర్తి సమక్షంలో చెప్పిరమ్మని నన్ను పంపించారు” 
అని చెప్పాడు. 

అప్పుడు చేరన్‌ చెంగుట్టువన్‌ కంచుకి అయిన సంజయునితో “ఈ సైనిక సంరంభం 
శిలను తీసుకురావడానికి మాత్రమే కాదు, బాలకుమారుని కుమారులైన కనక, 
విజయులనే సోదరులు తమ నోళ్లు అదుపులో పెట్టుకోక ఒక సందర్భంలో ఇతరుల 
దగ్గర మా గురించి పరిహాసంగా మాట్లాడారట. వాళ్ళకు తమిళ చక్రవర్తి బల 
పరాక్రమాలను చూపించడానికే యమధర్మరాజును మాతో వెంటబెట్టుకొని సైన్యంతో 
వెళ్తున్నాము. వాళ్ళ చేతనే ఈ శిలను మోయించుకొని తీసుకువస్తాము. సాతకర్ణి చక్రవర్తికి 
ఈ విషయం తెలియజేయండి. అక్కడ గంగానదిని మేము దాటి అవతలి తీరం 
చేరుకోవడానికి వీలుగా వీలైనన్ని పడవలను మాకు ఏర్పాటు చేసి ఇవ్వమని కోరినట్లుగా 
మీ రాజుగారికి తెలియజేయండి!” అని చెప్పాడు. రాజుగారి సందేశాన్ని స్వీకరించి 
సంజయుడు తన దేశానికి ప్రయాణమయ్యాడు. 


సైన్యంతో ఉత్తరదిశగా బయలుదేరిన చేరన్‌ చెంగుట్టువన్‌ సాతకర్ణి చక్రవర్తిచే 
ఏర్పాటు చేయబడిన అసంఖ్యాకములైన పడవలలో ఎక్కి గంగానదిని దాటి ఉత్తరతీరం 
చేరుకున్నాడు. అక్కడ సాతకర్ణి చేరన్‌ చెంగుట్టువన్‌కు స్వాగతం చెప్పి పిలుచుకు వెళ్లాడు. 


చేరన్‌ చెంగుట్టువన్‌ శత్రురాజులను జయించి తిరిగి వచ్చినప్పుడు ఆయనకు 
స్వాగత సత్మారాలు, శాతకర్ణి చక్రవర్తి ఏర్పాటు చేసినట్లుగా కూడా శిలప్పదిగారం 
కావ్యంలో చెప్పబడింది. చేరన్‌ చెంగుట్టువన్‌ కోసం గంగానది ఉత్తరతీరంలో ఒక 
చక్కని విడిదిని సాతకర్ణి చక్రవర్తి ఏర్పాటు చేశాడు. 


సాతకర్ణి చక్రవర్తి ఏర్పాటు చేసిన విడిదికి సంబంధించిన వర్ణన ఇలా సాగుతుంది. 
“రాజుగారు ఆవాసముండడానికి తగిన విధంగా విశాలమైన రాజప్రాసాదం, మణులచే 
పొదగబడిన మండపాలు, బంగారు రేకులచే తాపితం చేయబడిన నాటక మందిరాలు, 


4 136 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పుష్పాలచే అలంకరింపబడిన పందిళ్లు, శయన మందిరాలు, విశాలమైన ప్రాసాదాలు, 
అందమైన పుష్పాలతో కూడిన కొలనులు, నాట్య నాటకాలను చూసి ఆనందించడానికి 
వీలుగా నాటకరంగ స్థలాలు మొదలైనవన్నీ ఆర్య చక్రవర్తులైన సాతకర్ణిచే అందంగా 
ఏర్పాటు చేయబడ్డాయి”. 

ఆ తరువాత విడిదిలో తనతో పాటు ఉన్న తన స్నేహితుడైన సాతకర్ణి చక్రవర్తిని 
చూసి చేరన్‌ చెంగుట్టువన్‌ స్నేహభావనలతో “మీ సహాయానికి కృతజ్ఞతలు. ఇక 
మీరందరూ మీ ప్రసిద్ధి చెందిన దేశానికి బయలుదేరండి” అని వాళ్ళకు ప్రీతిగా వీడ్కోలు 
చెప్పాడు. 

శిలప్పదిగార కావ్యంలో తెలుగు ప్రజల సంగీత నాట్యాలకు సంబంధించిన 
ప్రస్తావన కూడా కనిపిస్తుంది. శిలప్పదిగార కావ్యానికి వ్యాఖ్యానం రచించిన 
పండితులందరూ 'అరంగేట్రు గాదై' అనే కథాభాగంలో తెలుగు నాట్యానికి సంబంధించిన 
ప్రస్తావన చేశారు. మాధవి నాట్య ప్రదర్శనను ప్రశంసించే సందర్భంలో “మున్‌ సాన్న 
దేశియె పోల వడుగు మట్టతాళముం ముదలాగ ఏకతాళం అంతమాగ వైశాక నిలైయిలే 
ఆడినాళొ అని చెప్పారు. 


శిలప్పదిగరానికి వ్యాఖ్యానం రాసిన పండితులందరూ 'వడుగుిను ఒక నాట్య 
భేదంగా పేర్కొన్నారు. వారిలో ప్రముఖడు పండితుడు న.ము. వెంకటస్వామి నాట్టార్‌ 
“మార్గం వడుగుం ఎనినుం ఒక్కుం” అని చెప్పాడు. తమిళానికి సంబంధించినంత 
వరకూ మార్గమూ, వడుగూ ఒక్కటే అని ఈ వాక్యానికి అర్ధం. అనగా మార్గమూ 
వడుగూ దేశి నాట్య విశేషాలు కావనీ. ఇక్కడ దేశి మాత్రమే తమిళనాడుకి చెందిన 
నాట్యమనే గ్రహించాలి. అందువల్ల మార్గ వడుగులు తమిళదేశానికి చెందినవి కావు. 


సంగకాలంలో వర్ధిల్లిన అరివనార్‌ తన పంచమరబు అనే గ్రంథంలో నృత్యం 
గురించి ఇలా చెప్పాడు. “నృత్యమావదు దేసి, వడుగు, సింగళ మెన్నుం మూవగైక్కూత్తుం 
ఎనక్కొళ్ల”. నాట్యం దేశి, వడుగు, సింహళము అని మూడు రకాలని పై సూత్రానికి 
అర్ధం. నిలబడి ఆడే ఆటకు దేశి అని, కదులుతూ ఆడే ఆటకు వడుగు అనీ, నడుస్తూ 
ఆడే ఆటకు సింహళమనీ అరివనార్‌ అర్ధం చెప్పాడు. 150 వ సూత్రంలో అతడు 
వడుగును వన్‌ మైక్కుత్తు అని వర్ణించాడు. అంటే తాండవమని అర్థమట". 


క్రీశ. రెండవ శతాబ్దినాటికే మార్గకు భీన్నమూ, తమిళుల కూత్తుకి ఖీన్నమూ 
అయిన తెలుగు నాట్యం విశేషం ప్రచారంలో ఉండేదని పై చర్చ వలన తెలుస్తోంది. ఆ 
నాట్యం పేరేమిటో చెప్పలేదు. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 137 ¢ 


చేరన్‌ చెంగుట్టువన్‌ విజయోత్సాహంతో తన రాజ్యం చేరుకున్న సందర్భంలో 
ఒక తెరుక్కూత్తు ప్రదర్శన జరుగుతుంది. త్రిపురాలను దహించిన సందర్భంలో 
పరమశివుడు ఆనందోత్సాహాలతో ప్రమధగణాలతో ఆడిన నాట్యంగా ఇది 
అభివర్ణించబడింది""'. ఈ నాట్యానికి సంబంధించిన వర్ణన చాలా సుదీర్ధంగా 
సాగుతుంది. ఈ నాట్యానికి మన పేరిణి నాట్యానికి ఏదైన సంబంధం ఉందేమోనని 
పండితులు పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. 


హిమాలయ పర్వతం నుండి తీసుకువచ్చిన శిలతో కణ్దుగి దేవతకు ఒక అపూర్వమైన 
శిలా విగ్రహాన్ని నిర్మింపజేసి అందమైన దేవాలయంలో చేరన్‌ చెంగుట్టువన్‌ ప్రతిష్టించాడు. 
ఆ మహోత్సవానికి ఎందరో రాజులు తరలి వచ్చారు. తమ తమ దేశాల్లో కూడ 
దేవాలయాలు నిర్మించి, కణ్ణగి శిలా విగ్రహాలు ప్రతిష్టించి పూజాదికాలు కొనసాగేలా 
చేస్తామని ఆ రాజులు వాగ్గానం చేశారు”. కణ్ణగి దేవతకు సంబంధించిన పూజలు 
నేటికీ దేశమంతటా కొనసాగుతూ వస్తున్నాయి. కణ్ణగి వైశ్యుల ఆడపడుచు. నాడు 
కణ్ణగిగా, పతివ్రతా శిరోమణిగా పూజలందుకున్న ఆ దేవతయే నేడు వైశ్యుల కులదేవతగా, 
కన్నికాపరమేశ్వరిగా దేశమంతటా పూజలందుకుంటున్నది. కొన్ని శతాబ్దాలుగా కణ్ణగి 
ఆరాధన దేశమంతటా కొనసాగుతూ వస్తున్నదని శిలప్పదిగార కావ్యం వలన స్పష్టంగా 
తెలియ వస్తున్నది. 
వేంగడం పర్వతంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుని అర్బామూర్తిని క్రీ.శ. రెండో 
శతాబ్దికి చెందిన శిలప్పదిగారం కావ్యంలో ఇలంగోవడిగళ్‌ అత్యద్భుతంగా వర్ణించి 
యున్నాడు. సంస్కృతం తప్ప మిగిలిన భారతీయ భాషల్లో శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ 
చెప్పిన మొట్ట మొదటి పద్యంగా కూడ దీనిని భావించవచ్చు. 


“వీంగు నీరరువి వేంగడ మెన్నుం 

ఓంగు ఉయర్‌ మలైయత్తు ఉచ్చి మీ మిసై 

విరి కదిర్‌ జాయిరుం తింగళుం విళంగి 

ఇరు మరుంగు ఓంగియ ఇడై నిలై తానత్తు 
మిన్ను కొడి ఉడుత్తు విళంగు విల్‌ పూండు 
నల్‌ నిజ మేగం నిన్గదు పోల 

ప్పగై అణంగు ఆళియుం పాల్‌ వెణ్‌ సంగముం 
తగై పెజు తామరై కైయిల్‌ ఏంది 

నలంగిలర్‌ ఆరం మార్చిల్‌ పూండు 


4138 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పొలంబూ ఆడైయిట్‌ పొలిందు తోన్టియ 

సెంగణ్‌ నెడియోన్‌ నిన్ర వణ్ణముం 

ఎన్‌ కణ్‌ కాట్టు ఎను ఎన్‌ ఉళ్లం కవట్రు 

వందేన్‌............ జలే 

(శిలప్పదిగారం, మదురై కాండం, కాట్టు కాణ్‌ గాదై-41-53) 


పొంగులు వారుతూ ప్రవహించే జలపాతాలు గల వేంగడమనే సమున్నత పర్వత 
శిఖరంలో ఇరువైపులా సూర్యచంద్రులు కాంతి కిరణాలతో దేదీప్యమానంగా 
ప్రకాశిస్తున్నారు. నడుమ నల్లని వర్షాకాలపు మేఘము వలె మెరుపులనే బంగారు 
వస్త్రాన్ని ధరించి ఇంద్ర ధనుస్సును ఆభరణంగా అలంకరించుకొని స్వామి నిలబడి 
ఉన్నాడు. అరిభీకరమైన చక్రాయుధం, పాలవంటి తెల్లని వర్ణము గల శంఖం తామర 
తూడుల వంటి చేతులలో ప్రకాశిస్తున్నాయి. బంగారు పుష్పాలను పోలిన వస్త్రాన్ని 
కాంతులీనుతున్న మణిహారాన్ని ధరించి, కెందామరలను పోలిన నేత్రాలతో నీలమేఘ 
వర్ణ స్వరూపంతో నిలబడి ఉన్న శ్రీ వేంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని నాకు 
చూపించవా? అని నా కళ్లు నా హృదయాన్ని కోరుతున్నాయి”. 

తమిళ సంగ సాహిత్యంలోని ఈ పద్యం ఆధారంగా తిరుమలలో నెలకొని ఉన్న 
శ్రీ వేంకటేశ్వరుడు క్రీ. పూ.నుండే భక్తులకు ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నట్లు 
తెలుస్తోంది. 


తమిళ సాహిత్యంలో కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుని ప్రస్తావన కూడా 
కనిపిస్తుంది. చోళరాజుతో ఏర్పడిన వైమనస్యం కారణంగ కంబ మహాకవి ఓరుగల్లును 
పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుని ఆస్థానానికి వెళ్లినట్లు, అతన్ని ప్రశంసిస్తూ ఈ కింది 
పద్యం చెప్పినట్లు ఒక చాటుకథ ప్రచారంలో ఉంది. 
“అవని ముళు దుణ్లు, మయిరావత్తుత్తున్‌ 
బవని తొళువార్‌ పడుత్తుం బువని 
ఉరుద్దిరా! నిన్ను డైయ ఓరంగ నాట్టిల్‌ 
గురుత్తిరా వాకై క్కుళామ్‌......... బై 
ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ నీ అతిథులు కావడం వల్ల, ఐరావతంలాంటి 
పట్టపుటేనుగు మీద ఊరేగుతున్న నిన్ను చూసి మోహం పట్టలేక మదవతులు 
కిందపరచుకొని శయనించడం వల్ల ఓ రుద్రా! నీ ఓరుగల్లు దేశంలో అరటి ఆకులకు 
కరువు వచ్చింది. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 139 ¢ 


ప్రతాప రుద్ర చక్రవర్తి రాజ్యం తమిళనాడులోని తిరుచ్చి వరకు విస్తరించి 
ఉండేది. తిరుచ్చి దగ్గరున్న తిరువానైకోయిల్‌ దగ్గర ఇతని శాసనాలు ఉన్నట్లు 
తెలియవస్తున్నాయి. 


గోదావరి నదికి సంబంధించిన ప్రశంస కూడా కంబ రామాయణంలో కనిపిస్తుంది. 
కవి చక్రవర్తి అని తమిళ పండితులచే ప్రశంసింపబడిన కంబ మహాకవి గోదావరి 
నదిని పది పద్యాలలో నిసర్గ రమణీయంగా వర్ణించాడు". 


తుమ్మెదలకు ఆవాసంగా ఉన్న తామర పుష్పాలను వదనంగా, సౌరభాలను 
వెదజల్లుతున్న కలువ పుష్పాలను నయనాలుగా కలిగిన గోదావరి నది మనోహరంగా 
విరాజిల్లుతూ ఉంది. అటువంటి గోదావరి (స్రోతస్విని ఆ మువ్వురినీ తన కన్నులారా 
దర్శించి, స్వచ్చమైన తన జలాలచే అందమైన పుష్పాలను వెదజల్లుతూ వాళ్ల పాదాలకు 
ప్రణమిల్లుతూ ఉన్నదో అన్నట్లు ఉన్నది. 


పవిత్రమైన గోదావరి నదికి ఇరువైపులా పూలతీగలు విస్తరించి ఉన్నాయి. నదీ 
జలాల పిల్లగాలులకు అవి అటూ ఇటూ కదలాడుతున్నాయి. వాటిని చూచి శ్రీ 
రామచంద్రుడు సీతాదేవి నడుముపై తన కడకంటి చూపులను ప్రసరింప చేశాడు. ఆ 
గోదావరి నదిలో వికసించిన కలువ పూలు విస్తారంగా ఉన్నాయి. వాటిని చూచిన 
వెంటనే సీతాదేవి శ్రీ రామచంద్రుని మేనికాంతులపై తన దృష్టిని ప్రసరింప చేసింది. 


భూ దేవికి అలంకారాన్ని చేకూర్చేదీ, శ్రేష్టములైన వస్తువులను అందించేదీ, 
పొలాలను సస్యశ్యామలం చేసేదీ, చల్లదనాన్ని ఆహ్లాదాన్ని కలిగించేదీ, పండిత ప్రకాండులు 
ప్రశంసించే కవిత్వాన్ని పోలినదీ అయిన గోదావరినదిని రామలక్ష్మణులు, సీత్రాదేవి 
దర్శించారు. 


కంబరామాయణంలోని తమ్మి, అక్కట మొదలైన చాలా తెలుగు పదాలను ఆచార్య 
చల్లా రాధాకృష్ణశర్మ గుర్తించారు". కంబ మహాకవి ఓరుగల్లులో కొంతకాలం ఉన్నాడనీ, 
తెలుగు భాషలో అతనికి పరిచయం ఉందనీ చెప్పుడానికి ఈ అంశం కూడా ఒక 
ఆధారం. 


శిలప్పదిగారం కావ్యంలో పేర్కొనబడిన శాతకర్ణి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 
అవకాశం ఉంది. శిలప్పదిగారం కావ్యంలో తమిళరాజైన చేరన్‌ చెంగుట్టువన్‌ 
ఉత్తరభారతదేశం వెళ్లి తనను పరిహాసం చేసిన బాల కుమారుని కుమారులైన కనక 
విజయులను దండించి, వాళ్ళచే ఆ శిలను మోయించుకొని తన దేశానికి వస్తాడు. 


4 140 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కణ్ణగి శిలా విగ్రహ ప్రతిష్ట జరిగిన మహోత్సవానికి వచ్చిన రాజుల పేర్ల పట్టిక కూడా 
శిలప్పదిగారం కర్త ఇలంగోవడిగళ్‌ పేర్కొన్నాడు. శ్రీలంక రాజైన గజబాహు ఆ 
మహోత్సవంలో పాల్గొన్నట్లు, తన దేశంలో కూడా కణ్ణగి దేవాలయాన్ని నిర్మించినట్లు 
చెప్పబడివుంది. దీని ఆధారంగా చేరన్‌ చెంగుట్టువన్‌ సమకాలిక వ్యక్తుల కాలాన్ని 
గుర్తించిన తరువాత సాతకర్ణి చక్రవర్తి కాల నిర్ణయం చేయడానికి అవకాశం ఉంది. 


తమిళ సంగ సాహిత్యాన్ని స్థూలంగా పరిశీలించిన తరువాత ఈ క్రింది అంశాలు 
తెలియవస్తున్నాయి. 


1. 


సాతవాహనులకు సంబంధించిన ప్రస్తావన తమిళ సాహిత్యంలో క్రీస్తు పూర్వం 
2, ౩ శతాబ్దాల నుండి కనిపిస్తూ ఉంది. చేర రాజులు వీళ్లతో స్నేహ భావంతో 
ఉండే వారని తెలుస్తోంది. 

గంగానది అవతల తీరాలకు చెందిన ప్రాంతాలు కూడా సాతకర్ణి ఏలుబడిలో 
ఉన్నట్లు తెలుస్తోంది. 

సాతవాహనుల కాలం నాటి తెలుగు ప్రజల సంగీత నాట్య భేదాలను కూడా 
శిలప్పదిగారం సూక్షేక్షికతో దర్శించి వివరించింది. 

ఆంధ్ర నాట్యంగా పేర్కొనబడే పేరిణి నాట్యాన్ని పోలిన నాట్య విధానం 
శిలప్పదిగారంలో రాజు గారి ముందు ప్రదర్శింపబడినట్లు చెప్పబడి ఉంది. 
ఈ రెంటినీ తులనాత్మకంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. 

చేర దేశంలో దేవతగా పతివ్రతా శిరోమణిగా ప్రస్తుతింపబడిన కణ్ణగి 
దేవతారాధన సాతవాహనుల కాలం నుండి, అనగా క్రీ.పూ. రెండు, మూడు 
శతాబ్దాలకు పూర్వమే తెలుగు ప్రజలలో వ్యాప్తిలోకి వచ్చినట్లు తెలుస్తున్నది 
వైశ్యుల కులదేవత అయిన కన్నికాపరమేశ్వరిగా నేటికీ పూజలందుకుంటున్నది. 
కంబరామాయణంలోని తెలుగు పదాలను బట్టి, లభిస్తున్న చాటు పద్యాలను 
బట్టి కంబమహాకవి ఆనాడు కొంతకాలం ఓరుగల్లులో నివసించినట్లు కాకతీయ 
చక్రవర్తి ఆస్థానంలో కూడా ఉన్నట్లు తెలుగు భాషలో అతనికి చక్కని పరిచయం 
ఉన్నట్లు తెలియవస్తోంది. 


తమిళ సంగ కాలానికి చెందిన ఎట్టుతొగై, పత్తుపాట్టు, మణిమేగలై, జీవక చింతామణి 
మొదలైన (గ్రంథాలను కూడా పరిశీలించి చూశామంటే సాతవాహనులకు, కాకతీయులకు 
సంబంధించిన ఎన్నో అపూర్వములైన విషయాలు వెలుగులోనికి రావడానికి అవకాశం 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 141 ¢ 


ఉంది. పరిశోధకులు ఇక మీదట అయినా ఈ దిశగా తమ పరిశోధనలను కొసాగిస్తారని 


అగనానూరు, మామూలనార్‌, వద్యం. 295 
శిలప్పదిగారం, ఇలంగోవడిగళ్‌, వంజికాండం, కాల్‌కోట్‌గాదై, పద్యపాదం - 149 


కాల్‌కోట్‌గాదై, పద్యపాద సంఖ్య - 128-140 
కాల్‌కోట్‌గాదై, పద్యపాద సంఖ్య - 141-155 
కాల్‌కోట్‌గాదై, పద్యపాద సంఖ్య - 156-165 
కాల్‌కోట్‌గాదై, పద్యపాద సంఖ్య - 173-180 
నీర్‌పడైగాదై, పద్యపాద సంఖ్య - 17-24 
నీర్‌పడైగాదై, పద్యపాద సంఖ్య - 177-178 
అరంగేట్రుగాదై, పద్యపాద వివరణ - 150-155 


చల్లా రాధాకృష్ణశర్మ, తమిళ విందు, పుట-18 

శిలప్పదిగారం - నడుగల్‌ గాదై, పద్యపాద సంఖ్య - 67-79 

శిలప్పదిగారం - వాళ్‌త్తుగాదై, పద్యపాద సంఖ్య - 218-234 

శిలప్పదిగారం - మదురై కాండం, కాట్టుకాణ్‌గాదై - 41-53 

చల్లా రాధాకృష్ణ శర్మ, తమిళ విందు, పుట - 37 

శ్రీపాద జయప్రకాష్‌, కంబరామాయణంలో గోదావరి ప్రశంస, మాతల్లి గోదావరి, 
తి.తి.దేవస్థానములు-2003, పుట-42 


ఆశిస్తున్నాను. 
పాదసూచికలు: 

1. 

2. 

8. శిలప్పదిగారం 
4. శిలప్పదిగారం 
ర్‌. శిలప్పదిగారం 
6. శిలప్పదిగారం 
7; శిలప్పదిగారం 
రి. శిలప్పదిగారం 
9. శిలప్పదిగారం 
10. 

11. 

12. 

183. 

14. 

15. 

4 142 


నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ప్రాచీన తెలంగాణ “లాక్షణికులు” 


- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
హైదరాబాదు విశ్వవిద్యాలయం 


శబ్దార్థ తత్వాన్ని సాహిత్యం వివరిస్తే, ఆ సాహిత్యానికి సౌందర్యమెలా వస్తుందో 
సాహిత్య శాస్త్రం విశదీకరిస్తుంది. సాహిత్య శాస్తాన్నే 'కావ్యశాస్తం అలంకారశాగ్రం” 
అని కూడా పిలుస్తారు. వీటిని రాసేవారిని ఆలంకారికులు అంటారు. కేవలం సాహిత్య 
విషయాలకే కాకుండా అనేకాంశాలకు సంబంధించిన లక్షణాలను శాప్రీయంగా 
వివరించిన లక్షణ [గ్రంథాలు ప్రాచీన తెలంగాణలో అనేకం దొరుకుతున్నాయి. 


ఆంధ్రుల చరిత్ర-సంస్కృతిలో బి.ఎస్‌. ఎల్‌. హనుమంతరావు సాతవాహనుల తర్వాత 
ఆంధ్రదేశాన్ని ఏకతాటిపై నిలిపిన ఘనత మరలా కాకతీయులకే దక్కుతుందనీ, 
ఆంధ్రదేశాధీశ్వరి అనే బిరుదు కూడా వీరికి ఉందని వ్యాఖ్యానించారు. కాకతీయులు 
క్రీ.శ. 1828 వరకు పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. అంటే 14 వ శతాబ్ది వరకు 
లభిస్తున్న ముఖ్యమైన లక్షణ (గ్రంథాల గురించి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. 

ప్రస్తుతం తెలుగులో కవుల చరిత్రతో పాటు సాహిత్య చరిత్రలూ ఉన్నాయి. సాహిత్య 
వికాస చరిత్రలు కూడా కొన్ని వెలువడ్డాయి. 1829 లో దక్కను కవుల చరిత్ర వెలువడింది. 
దీన్ని ఆంగ్లంలో The Biographoical sketches of Deccan poets అని పిలుస్తారు. 
దీన్ని కావలి వేంకట రామస్వామి రాశారు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిన గంథం 
ఇది. ఆంగ్లంలో వచ్చిన సామ్యూల్‌ జాన్సన్‌ రాసిన Lives of Poets వంటి ఆంగ్ల 
(గంథాలను చూసి తెలుగులో కూడా కవుల చరిత్రను రాయాల్సిన అవసరం ఉందని 
ఆయన భావించాడు. అందులో దక్షిణ భారత కవులను, అందులో కొంతమంది తెలుగు 
కవుల గురించిన పరిచయం చేశాడు. కేవలం కవుల జీవితరేఖలు వరకు మాత్రమే 
దాన్ని పరిమితం చేశాడు. తర్వాత గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 143 ¢ 


శేషయ్య తదితరులెంతోమంది కవులచరిత్రలు రాశారు. దీన్నిబట్టి సాహిత్య చరిత్రకు 
పూర్వదశ “కవుల చరిత్ర” అని అర్ధమవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భాషా, 
సాహిత్యాల పునర్మూల్యాంకనంతో కూడిన పునర్నిర్మాణం (ప్రారంభమైంది. 

ఇప్పుడు తెలంగాణ తన సాంస్కృతిక పునాదులను గుర్తించే ప్రయత్నంలో ఉంది. 
తమ కవులను, తమ సాహిత్యాన్ని. తమ సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషిస్తోంది. ఈ 
పరిస్థితుల్లో కవుల చరిత్రలు రావడం చాలా ముఖ్యం. కవుల జీవిత వివరాలు, వారి 
జన్మ స్థలాలు అత్యంత ముఖ్యమవుతాయి. చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే తెలంగాణ 
రాష్ట్రం ఏర్పడక ముందు నుండే తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించే పని 
మొదలైంది. సాధారణంగా ఒక (ప్రాంతం వారి సంస్కృతిలోని గొప్పదనం, మరొక 
ప్రాంతం వాళ్ళు తక్కువగా చూసేటప్పుడు ఆ సాంస్కృతిక ఆధిపత్యం మనుషుల మధ్య 
అనుమానాలకు దారితీస్తుంది. తమను తక్కువగా చూస్తున్నారనే భావన కలుగుతోంది. 
తెలంగాణ ప్రాంత కవుల పట్ల సాహిత్యం పట్ల ఆ సంస్కృతికి పట్ల చిన్నచూపు 
కనిపించింది. 

తెలంగాణ ప్రాంతంలో లాక్షణికులు చాలామంది ఉన్నారు. వారిలో సాతవాహనుల 
నుండి కాకతీయుల పాలనా కాలం వరకు లభించిన కొంతమంది లక్షణ కర్తలను 
పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. 
1.జనాశ్రయుడు (క్రీ. శ 576- 923) 


క్రీ.శ.358 నుంచి 624 వరకు పరిపాలించిన విష్ణుకుండిన రాజుల్లో నాల్గవ 
మాధవవర్మ బిరుదు నామమే జనాశయుడు. విషుకుండినులు అమరాబాద్‌, నల్గొండ 
జిల్లాలోని ఇంద్రపాల నగరం(తుమ్మల గూడెం రామన్న పేట తాలూక)గాను 
రాజధానులుగా చేసుకొని క్రీ.శ. 858 నుండి క్రీ.శ. 440 వరకు తెలంగాణ ప్రాంతంలో 
కొన్ని భాగాల్ని పరిపాలించారని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత అమరావతి బెజవాడలను 
రాజధానులుగా చేసుకొని పరిపాలించినట్లు తెలుస్తుంది. ఇతడు రాసిన (గంథం 
'జనాశయ ఛందోవిచ్చిత్తి తెలంగాణలోని నల్గొండ జిల్లాలో లభ్యమైన సంస్కృత [గ్రంథాల్లో 
“జనాశయ ఛందో విచ్చిత్తి మొదటిదని కె.జితేంద్రబాబు అభిప్రాయం. (ముంగిలి- 
సుంకిరెడ్డి నారాయణరెడ్డి. పుట:389) విష్ణుకుండినుల కాలం నాటికే తెలుగు కవిత్వం 
వుందని ఈ గ్రంథాన్ని బట్టి సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు. (ముంగిలి -సుంకిరెడ్డి 
నారాయణరెడ్డి. పుట:39) ఛందస్సు గురించి సంస్కృతంలో రాసిన గ్రంథమిది. దీనిలో 
వివరించిన కొన్ని పద్య లక్షణాలు తెలుగు ఛందో లక్షణాలకు దగ్గరగా ఉన్నట్లుగా 


తెలుస్తుంది. 


4 144 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


2.మల్లియ రేచన (క్రీ.శ. 940) 

ఇతడు రాసిన గ్రంథం 'కవిజనాశయము” ఇది తెలుగులో లభిస్తున్న మొట్టమొదటి 
ఛందో గ్రంథంగా భావిస్తున్నారు. దీన్ని క్రీ.శ. 1080-1150 ప్రాంతంలో రాసినట్లు 
'తెలుగులో అలంకారశాస్త్ర వికాసం” గురించి పరిశోధన చేసిన డా॥ వడ్డి బాలిరెడ్డి 
అభిప్రాయం. (పుట: 48). ఈ గ్రంథంలో తొమ్మిది అధికారాలున్నాయి. సంజ్ఞ, నియతి 
ఛందస్సు, యతి ఛందస్సు, ఉద్దురమాలా వృత్తం, అర్థసమవృత్తం, విషమ వృత్తం, 
జాతి, షట్సత్యయం అనేవి ఎనిమిది అధికారాలు. తొమ్మిదవది దోషాధి కారం. ఇది 
పూర్తిగా అలంకారశాస్త్ర విషయాల్ని వివరిస్తుంది. ౩0 కందపద్యాల్లో దశవిధ దోషాల్ని 
వివరిస్తుంది. పునరుక్తి, వ్యర్థం, అపార్థం, విసంధి, సంశయార్థం, ఛందోభంగం, 
అపక్రమం, యతిభంగం, అపశబ్దం, విరోధం అనేవి ఆ దశవిధ దోషాలు. 

కవిజనాశ్రయాన్ని వేములవాడ భీమన కృతిగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు 
1917లో అచ్చువేశారు. ఈ ప్రతిలో కృతికర్త సంబంధించిన చర్చ ప్రధానంగా జరిగింది. 
కృతికర్త వేములవాడ భీమకవి అనేది సారాంశంగా కనిపిస్తుంది. ఆరుద్ర “సమగ్ర 
ఆంధ్ర సాహిత్యం'లో దీని గురించి చక్కని ప్రతిపాదనలు చేశారు. కవిజనాశ్రయం 
మల్లియ రేచన తన పేరున ప్రచురించాలన్న కున్నాడు. ఈ రచనకు తన మిత్రుడైన 
జనవల్లభుని సహాయం తీసుకున్నాడు. మల్లియరేచన, జనవల్లభుల తల్లిదండ్రుల పేర్లు 
భీమనే కావడం విశేషం. తెలుగులో తొలి ఛందో (గంథం కవిజనాశయం. కవిజనాశ్రయం 
రాయడానికి రేచన తన పూర్వం ఉన్న అనేక లక్షణ గ్రంథాలను పరిశీలించాడు. ప్రస్తుతం 
లభ్యమవుతున్న తెలుగు ఛందో(గంథాలలో కవిజనాశయం అత్యంత ప్రాచీనమైంది. 
కస్తూరి రంగకవి రాసిన ఛందో గ్రంథకర్తల్లో ప్రాచీన తెలుగు ఛందోగ్రంథం కర్తలను 
పేర్కొన్నాడు. కవిజనాశ్రయం రచనను మాత్రం రేచన రచనగా పేర్కొనలేదు. కానీ, 
దాన్ని భీమన ఛందంగా ప్రస్తావించాడు. భీమన ఛందం అని కస్తూరి రంగకవి 
ప్రస్తావించింది కవిజనాశ్రయానికే వర్తిస్తుంది. చిత్రం ఏమిటంటే కవిజనాశ్రయంలో 
రేచన పేరు కనీసం ఒక వంద సార్లు కనిపిస్తుంది. ఆయనా తర్వాత వచ్చిన లాక్షణికులు 
ఆయన్ని గుర్తించలేదు. రేచన బ్రాహ్మణుడు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ 
సందర్భంలోనే కవిజనాశ్రయాన్ని భీమకవి రాసినట్లు పేరు రావడానికి కారణం ఏమిటనేది 
ఆలోచించాలి. కవిజనాశ్రయం అవతారికలో గల ఒక పద్యం దీనంతటికీ కారణమై 
ఉంటుంది. భీమన రాసిన కవి జనాశ్రయాన్ని ధనవంతుడైన రేచన కొనుక్కొని తన 
పేరుతో ప్రచారం చేసుకొని ఉంటాడని వాదించే వాదనలు సరైనవి కాదు. తన మిత్రుడైన 


నౌతవాపాగుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 145 ఖీ 


జనవల్లభుడు [గ్రంథ రచనలో సహాయం చేసాడని రేచన స్పష్టంగానే చెప్పుకున్నాడు 
కదా. కావ్యాన్ని కొనుక్కుంటే అలా ఎందుకు చెప్తాడు? వేములవాడ భీమకవి, మల్లియ 
రేచన అర్వాచీనుడు. కనుక, కవిజనాశ్రయాన్ని వేములవాడ భీమకవి ఎలారాస్తాడు? 
ఇది అసమంజసమైన వాదన. 


కవిజనాశ్రయం విలక్షణ తెలుగు ఛందో [గ్రంథమని లాక్షణికులంతా 
అంగీకరిస్తున్నారు. తెలుగువారు సూర్య చంద్ర గణాల్ని ప్రస్తరించడం ద్వారా 22 ఉప 
గణాలను లెక్కలోకి తీసుకుంటారు. మల్లియరేచన సూర్య, చంద్ర, ఇంద్ర గణాలనే విలక్షణ 
సంప్రదాయంగా పాటించాడు. రేచన కావ్యభేధాలను చెబుతూ పద్య, గద్య కావ్యాలని 
రెండు రకాలుగా చెప్పాడు. దీన్ని బట్టి మల్లియ రేచనకు పూర్వమే వచన రచన కూడా 
జరుగుతూ ఉండేదని తెలుస్తోంది. 


త.జాయపసేనాని (క్రీ.శ. 1199-1259) 


కాకతి గణపతిదేవ చక్రవర్తికి బావమరిది జాయపసేనాని. ఈయన 'నృత్తరత్నావళి, 
'గీతరత్నావళి అనే రెండు రచనలు రాసినట్లు తెలుస్తుంది. 'నృత్తరత్నావళి గ్రంథంలో 
ఆంగిక అభినయాన్ని గురించి వివరిస్తుంది. జాయ సేనాని, జాయప సేనాని అనే 
పేర్లు కూడా కనిపిస్తున్నాయి. జాయపసేనాని కి గణపతిదేవుడు చేబ్రోలు ఇచ్చినట్లుగా 
ఒక శాసనం ఉంది. జాయప సేనాని తండ్రి తాతలు చందవోలు రాజధానిగా తెలుగు 
దేశాన్ని పరిపాలించిన వెలనాటి చోడ మహీపతి సేవించినట్లు చరిత్ర చెబుతుంది. 
కృష్ణానది సముద్రంలో కలిసే చోటలో ఒక దీవివుంది. వెలనాటి రెండవ చోళుడు అక్కడ 
ఒక నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. దాన్ని క్రీ.శ. 1203 లో కాకతీయ గణపతిదేవ 
చక్రవర్తి దాన్ని వశపర్చుకున్నాడు. ఆ నగరాన్ని అయ్య కులజుడైన చిన్న చోళ నాయకుని 
ఆధ్వర్యంలో ఉండేది. అందువల్ల ఆయనతో గణపతిదేవ చక్రవర్తి యుద్ధం చేసినట్లుగా 
తెలుస్తోంది. నగరాన్ని వశపరచుకున్న ప్పటికీ వినాయకుని బలపరాక్రమాలు మెచ్చుకుని, 
వాళ్లతో సఖ్యం చేసుకున్నాడు. జాయప సేనాని అక్కల్ని ఇరువుర్నీ వివాహం చేసుకున్నట్లు 
కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రెండో కుమారుడు అప్పటికి జాయపసేనాని 
చాలా చిన్నవాడు. అయినప్పటికీ జాయపను గణపతి దేవ చక్రవర్తి గజ సైన్యాధిపతిగా 
గౌరవించాడు. అంతేకాదు 12183 లో తామపురిని పరిపాలన చేసుకోవడానికి అవకాశం 
ఇచ్చాడు. ఆ చిన్న వయసులోని జాయప సేనానికి కళల్ని కూడా నేర్పించినట్లు పోణంగి 
ీరామ అప్పారావు అభిప్రాయపడుతున్నారు (నృత్తరత్నావళి పీఠిక,నృత్తరత్నావళి). జాయప 
సేనాని సుమారు అరవైయ్యేండ్ర వయస్సులో ఈ గ్రంథాన్ని రాసినట్లుగా పరిశోధకులు 


4 146 నౌతవాపాగుల శుండి కాకకీయుల వరతు తెలంగాణ 


భావిస్తున్నారు. అప్పటికే వెలువడిన శాస్త్ర గ్రంథాలను, లోకంలో ప్రసిద్ది వహించిన 
దేశి నృత్యాల్ని సేకరించి ఈ గ్రంధాన్ని వ్రాసినట్లుగా తెలుస్తోంది. అయితే రామప్పగుడి 
వంటి దేవాలయాల్లోని శిల్పాలు కూడా ఈ గ్రంథ రచనకు తోడ్చడ్డాయని మరికొంతమంది 
పరిశోధకుల అభిప్రాయం. 
నృత్తరత్నావళిలో ఎనిమిది అధ్యాయాలున్నాయి. నాలుగు అధ్యాయాల్లో మార్గ 

నృత్యాన్ని మిగతా నాలుగు అధ్యాయాల్లో దేశీ నృత్యాన్ని వివరించారు. జాయపసేనాని 
నృత్తరత్నావళిలో రక్త నృత్యం నాట్యాలకు మధ్య గల భేదాలను చాలా స్పష్టంగా 
వివరించాడు. పాట-వాద్యాలు మొదలైన వాటితో కలిసి లయను మాత్రమే ఆశ్రయించి, 
అభినయం లేకుండా అంగాన్ని మాత్రమే ఆడించడం నృత్తం అవుతుంది(1-53). భావాల్ని 
ఆశ్రయించుకొని పదాల అర్థాన్ని అభినయించే స్వభావం కలిగింది నృత్యం అవుతుంది(1- 
50). నాట్యం సాత్విక భావాలతో నిండి, రసాశయమై వాక్యార్థాల్ని అభినయిస్తుంది(1- 
25). అయితే, నృత్తం, నాట్యం, నృత్యం అనే మూడు పదాన్ని తొలిసారిగా నిర్వహించిన 
వాడు మాత్రం నందికేశ్వరుడు. అతడు అభినయ దర్పణం అనే నృత్య శాస్త్రాన్ని రాశాడు. 
దీనిలోని ఈ పదాల్ని నిర్వహించాడు. 

“నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతమ్‌ 

భావాభినయ హీనంతు నృత్యం మిత్యభిధీయతే 

రసభావ వ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే” 


పూర్వకథాయుతమై పూజనీయమైన నాటకమే నాట్యం. భావాభిహీనమైనది నృత్తం. 
రసభావవ్యంజనాది యుక్తమైనది నృత్యం అని ఈ శ్లోక తాత్పర్యం. నంది కేశుడు 
తర్వాత ధనంజయుడు (దశరూపకం,, శార్జ దేవుడు (సంగీత రత్నాకరం) నృత్త రత్నావళి 
కంటే ముందే వీటి గురించి ప్రాథమిక చర్చ చేశాయని తెలుస్తుంది. అయితే 
జాయపసేనాని తన గ్రంథంలో నృత్తానికి సంబంధించిన అనేక అంశాలను సూక్ష్మాతి 
సూక్ష్మంగా వివరించాడు. కాకతీయుల శిల్పాల ప్రత్యేకతలను అర్థం చేసుకోవడానికి 
ఈ (గంథం ఎంతగానో ఉపయోగపడుతుంది. 


4. విద్యానాథుడు (క్రీ. శ. 1289- 1323) 
పతావరు[ద్రుని ఆస్థాన కవిగా ప్రసిద్ధి పొందిన ఇతడు “ప్రతాపరు[ద 
యశోభూషణము” అనే (గ్రంథాన్ని రాశాడు. ప్రతాప రుద్రుణ్ణి లక్ష్యంగా చేసుకొని 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 147 భీ 


సంస్కృతంలో వచ్చిన గ్రంథం ఇది. దీనిలో తొమ్మిది ప్రకరణాలున్నాయి. కావ్య స్వరూపం, 
కావ్య హేతువులు, కావ్య ప్రయోజనాలు, చిత్రకవిత్వం, దోష గుణ అలంకార రీతులు, 
నాయికా, నాయక భేదాలు, వాటి లక్షణాలు, ధ్వని, ధ్వని భేదాలు, రసం, రూపక 
భేదాలు వివరించారు. తాను చెప్పిన కావ్య నాటక లక్షణాలకు లక్ష్యంగా “ప్రతాపరుద్ర 
కళ్యాణం” అనే నాటకం రాసినట్లు తెలుస్తుంది. 
5.గణపణారాధ్యుడు (క్రీ. శ. 1825- 45) 

ఇతడు ఓరుగల్లు ప్రాంత నివాసి. 'స్వరశాస్త్ర మంజరి ని ద్విపదలో రాశాడు. 
దీన్ని తెలుగులో మొదటి స్వర యోగ శాస్త్రంగా చెప్తారు. ఇక్కడ స్వరాలు అంటే సంగీత 
శాస్త్ర విషయాలు అని కాకుండా చంద్రుడు సూర్యుడుల రాక పోగలను, దానికి 
సంబంధించిన వివిధ విషయాలను తెలిపే శాస్త్రం, కాలపరిమితి నిర్ణయం, భేదాలు, 
తిథులు, మాసాలు, రుతువులు, పంచభూతాల గతులు, రోగాలు, ఆయు ప్రమాణ 
నిర్ణయం మొదలైన విషయాలను ఈ గ్రంథం వివరిస్తుంది. 
6.విశ్వేశ్వరుడు (క్రీ. శ. 1320- 1400) 


ఇతడు చమత్యార చంద్రికి అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశాడు. ఈయన 
రాచకొండ ప్రభువైన రెండవ సింగ భూపాల కవి ఆస్థాన కవి పండితుడు. 

సంస్కృత అలంకారశాస్తంలో ఛందోవ్యాకరణాలకు ప్రాధాన్యాన్నివ్వలేదు. తెలుగు 
ఆలంకారికులు మాత్రం వీటికి ప్రాధాన్యాన్నిచ్చారు(తెలుగులో అలంకారశాగ్ర వికాసం, 
పుట: 43). అది తెలంగాణ ఆలంకారికులకు కూడా వర్తిస్తుంది. మొత్తం మీద వీరందరి 
కృషిని గమనించినప్పడు కాకతీయుల కాలం నాటికే లక్షణకర్తలు ఆయా శాస్త్రాల్లో 
విశేషమైన కృషి చేశారని స్పష్టమవుతుంది. వీరి స్థల, కాలాదుల నిర్ణయాల్లో సాహిత్య 
చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయనీ సృష్టమవుతుంది. భౌగోళిక సరిహద్దులతో 
వివిధ రాష్ట్రాలుగా తెలుగు ప్రాంతాలు ప్రత్యేక అస్తిత్వాన్ని పొందినక్రమంలో ఇలాంటి 


వాదోపవాదాలు జరుగడం సహజం. 


4 148 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కాకతీయ శాసనాలు-సామాజిక చరిత్ర 


డా॥ సమ్మెట నాగమల్లేశ్వరరావు 
పరిశోధకులు 


తెలుగు ప్రజలకు గర్వకారణమైన కాకతీయ సామ్రాజ్యం దాదాపు రెండు శతాబ్దాలు 
తన ప్రాభవాన్ని చాటుకుంది. సామంత రాజ్యంగా మొదలైన కాకతీయులు ఆ తరువాత 
స్వతంత్ర రాజ్యంగా ఎదిగింది. తెలుగు ప్రజలున్న మొత్తం భూభాగంతోపాటు కొన్ని 
కన్నడ ప్రాంతాలను కూడా పరిపాలించింది. అనాడున్న జైనమత ప్రాబల్య ప్రాంతాలను 
కూడా పరిపాలించింది. 

కాకతీయుల కాలంనాటి సామాజిక చరిత్రను తెలుసుకోవడానికి ఆనాటి శాసనాలు 
ప్రధానమైన ఆకరాలు. ప్రధానంగా శిలాశాసనాలు, కొన్ని తామశాసనాలు లభిస్తున్నాయి. 
కాకతీయ (ప్రభువుల శాసనాలతో పాటు వారి సామంతులు స్థానిక ప్రభువులు 
ఆ కాలంలో రాసిన పలు శాసనాలున్నాయి. 

కాకతీయుల రాజ్యం అనుమకొండలో ఆరంభమయ్యింది. అనంతరం వారు 
ఓరుగల్లులో రాజధాని నగర నిర్మాణం చేశారు. ఓరుగల్లు కోట, రాజప్రాసాదం మొదలైనవి 
ఆనాటి వైభవానికి ప్రమాణాలుగా నిలిచాయి. వాటికి తోడు వేయిస్తంభాల గుడి, 
రామప్పగుడి, ఇతర దేవాలయాలున్నాయి. 

ప్రజల సంక్షేమం కోసం కాకతీయులు జలవనరుల సంరక్షణ పైన ప్రత్యేక శ్రద్ధ 
వహించారు. తాగునీటికి, సాగునీటికి భరోసా, భద్రత కోసం భారీ చెరువులు నిర్మించారు. 
వాటికి సముద్రాలని కూడా పేరు పెట్టారు. 

సమాజంలోని అన్ని కులాల వారికి తగిన గౌరవం ఇచ్చారు. స్థానిక పరిపాలనలో 
భూమి సమస్య, సాగునీటి సమస్యల సందర్భంలో అన్ని కులాలను విశ్వాసంలోకి 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 149 4 


తీసుకున్నారు. తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో ప్రజల మధ్య సామరస్యానికి కాకతీయ 
ప్రభువులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించారని తెలుస్తుంది. కాకతీయ శాసనాల్లో దాన 
శాసనాలు, యుద్ధ శాసనాలు, ధార్మిక శాసనాలు, ఒప్పంద శాసనాలు, ప్రసాద శాసనాలు, 
పరిపాలనాపరమైన అదేశాలు, ఉత్తరువుల శాసనాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల 
శాసనాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి. 

ప్రజలకు పాటించిన వలసిన ధర్మాలు ప్రజా జీవనానికి సంబంధించిన అంశాలు 
శాసనాల్లో ఉన్నాయి. అనుమకొండ సంత శాసనం, మల్మాపురం మతశాసనం, 
మోటుపల్లిరేవు శాసనం, చామనపల్లి తామశాసనం మొదలైనవి కాకతీయుల నాటి 
సామాజిక చరిత్రకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాకతీయుల కాలంలో ఓరుగల్లు 
రాజకీయ రాజధానే కాకుండా వాణిజ్య రాజధానిగా కూడా విరాజిల్లింది. ఓరుగల్లులో 
వారం వారం సంత జరిగేది. కోటలోపల, కోట బయటా జరిగే మడి సంత, మైల 
సంతల్లో నిత్యావసరాలతోపాటు విలాస వస్తువుల వరకూ అమ్మకాలు జరిగేవి. వడ్లు, 
గోధుమలు, జొన్నలు, పప్పులు బూసిభాంతాలుగా, నువ్వులు, ఆవాలు, మిరియాలు, 
నూనెలు, నేయి, ఉప్పు, చింతపండు వంటివి కొలభాండాలుగా ముత్యాలు, పగడాలు, 
దంతం, గాజులు, పూసలు. జాజు, రుద్రాక్షలు మొదలైనవి మణిభాండాలుగా పేర్కొన్నారు. 
ఇంకా చందనం, పసుపు, కస్తూరి, జవ్వాది, కర్పూరం, పోకలు, కొబ్బరికాయలు, నీలి, 
వస్త్రాలు, పట్టు వస్త్రాలు, పట్టు దారాలు, దాసరి పట్టు, పచ్చపట్టువంటి ఎన్నో రకాల 
సరుకుల అమ్మకాలు కొనుగోళ్లు జరిగాయని శాసనాలు వెల్లడిస్తున్నాయి. మోటుపల్లిరేవులో 
గణపతి దేవుని అభయ శాసనం ఎంతో ప్రఖ్యాతమైనది. మోటుపల్లి ఒక గొప్పరేవు 
పట్టణం. ఆ కాలంలో ఎగుమతులు, దిగుమతులు, విదేశీ వాణిజ్యం ఆ రేవు గుండా 
జరిగేవి. సముద్ర దొంగలు, స్థానిక దుండగులు, నౌక వ్యాపారులను దోచుకుంటూ 
అనేక అకృత్యాలకు పాల్పడేవారు. వారి నుంచీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ దేశాంతర 
ద్వీపాంతర వ్యాపారానికి భద్రత కల్పిస్తూ గణపతి దేవుడు అభయ శాసనం వేయించాడు. 
వర్తక వాణిజ్యాలకు రేవు కార్యకలాపాలకు ఆటంకం లేకుండా భద్రతా, పరిపాలనాపరమైన 
ఏర్పాట్లు చేయించాడని ఈ శాసనం చెబుతోంది. విదేశీ వ్యాపారంలో దిగుమతి సుంకాలు 
ఏ సరుకుపై ఎలా ఉండేవో తెలుస్తుంది. ఏయే సరుకుల దిగుమతులు జరిగేవో కూడా 
తెలుస్తుంది. ధనవంతులు వినియోగించే సుగంధ ద్రవ్యాలు, విలాస వస్తువులు, రత్నాలు, 
ముత్యాలు, దంతం, పట్టుదారం, చీనాంబరాలు మొదలైన వాటికి గద్యాణం విలువకు 
పాతికోపరకో పన్ను విధించేవారు. శాసనాల్లో పేర్కొన్న ప్రకారం ఆనాటి కరెన్సీ ఏ 
విధంగా ఉండేదో తెలుసుకోవచ్చు. పెద్ద బంగారు నాణేలను గద్యాణాలని, చిన్న బంగారు 


4 150 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


నాణేలను మాడలని, వెండి నాణేలను రూకలని, ఇతర నాణేలను పాదికలని, వీసమని 
పిలిచేవారు. బంగారం, వజ్రాలు, రత్నాలు, ముత్యాలు, రాగి, సీసం, పాదరసం, 
తుత్తునాగం, పట్టు, పత్తి, పోకలు, కర్పూర తైలం, మిరియాలు, ఏనుగులు, గుర్రాలు 
మొదలైనవి ఆనాటి దిగుమతుల్లో ఉన్నాయి. విదేశీ వాణిజ్యానికి కాకతీయులు 
ప్రాధాన్యతనిచ్చారని అభయ శాసనం చాటుతోంది. ఆనాటి సమాజంలో వినియోగంలో 
ఉన్న పదజాలం ఎంతో శాసనాలలో లఖిస్తుంది. (గ్రంథాలు రాసినవారు 
ఉపయోగించడానికి ఇష్టపడని పలు పదాలు కూడా శాసనాల్లో కనిపిస్తాయి. శాసనాలు 
ప్రధానంగా జన సామాన్యాన్ని చేరుకోవడానికి వేయించే చాటింపుల్లాంటివి గనక 
స్థానికంగా ఉపయోగించే వాడుక పదాలు శాసనాల్లో ఉన్నాయి. 


తులం, పలం, చిన్నం మొదలైన తూచే కొలతలు, మానికలు, తూములు వంటి 
కొలిచే కొలతలు, ఖండువు, పుట్టి, జానలు, గదకర్రలు వంటి భూమి కొలతలు 
ఆనాడున్నట్టు శాసనాలు తెలియజేస్తున్నాయి. కాకతీయులు వ్యవసాయానికి ఎంతో 
ప్రాధాన్యతనిచ్చారు. రాజ్య రక్షణకు వ్యవసాయ విస్తరణకు గల అనుబంధాన్ని గుర్తించారు. 
శాంతి సమయాల్లో వ్యవసాయంపైన కేంద్రీకరించే ఆ గ్రామీణులే యుద్ధ సమయాల్లో 
రాజ్యానికి సైనిక సేవలందించారు. సైనికులకు నిత్యావసరాలు, రవాణా సదుపాయాల 
వంటి అనుబంధ సేవలందించారు. ఆయకట్టు స్థిరీకరణకు కాకతీయ ప్రభువులు వారి 
దందనాయకులు, స్థానిక పాలకులు ఎన్నో తటాకాలు నిర్మించారు. తాగునీటికి సాగునీటికి 
భద్రత కల్పించారు. చెరువులకు తటాకాలకు సముద్రాలని పేరు పెట్టారు. గణప 
సముద్రం, ప్రోల సముద్రం, ఉదయ సముద్రం, కేసరి సముద్రం, పాకాల చెరువు 
వంటివి ఎన్నో ఉన్నాయి. తటాకాలు నిర్మించిన వైనాన్ని శాసనాలు వివరిస్తున్నాయి. 
ప్రజలు అడవులు, గుట్టలు, బంజర్లు, రాచ భూములను సాకుకు అనువుగా చేసుకోవడాన్ని 
ప్రోత్సహిస్తూ పన్ను మినహాయింపులు కూడా ఇచ్చారు. ఆనాటి భూమిశిస్తు వివరాలు 
శాసనాల్లో ఉన్నాయి. కౌలు ఒప్పందాల నుంచీ కాలువ ఒప్పందాల వరకు కాకతీయుల 
కాలంలో జరిగిన వ్యవసాయ, సాగునీటి ఒప్పందాల వివరాలు శాసనాల్లో ఉన్నాయి. 
గామ సరిహద్దులు, సాగునీటిపై హక్కులకు సంబంధించి, (గామ పెద్దల సమక్షంలో 
విచారణ జరిపించడం గణపతిదేవునకి అధికారులు ఆ వివరాలు నివేదించడం తిరిగి 
రాజాజ్ఞను గ్రామ పెద్దలకు తెలియబరచడంవంటివన్ని ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం 
కోసం ఆనాడు జరిగిన ప్రయత్నాలని చామనపల్లి తామశాసం వివరిస్తుంది. అప్పటి 
పాలనా వ్యవస్థా సమాజంలోని కట్టుబాట్లు అల్లాంటి శాసనాల ద్వారా తేటతెల్లమవుతాయి. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 1514 


కొండపర్తికి చెందిన మంచెకాళు కుమారునికి జైన గురువులకు మధ్య అనుమకొండలో 
భూమి సాగుచేసుకోడానికి కుదిరిన ఒప్పందాన్ని కొండపర్తి శాసనం వివరిస్తుంది. 
(గ్రామాలు, భూములు దానం చేసిన సందర్భాల్లో అధికారులు, రాజులు, స్థానిక 
పాలకులు ప్రజలను సమావేశపర్చి వారికి విషయం తెలియబరచి ఒప్పించడం అన్ని 
కులాలవారిని పరిగణనలోకి తీసుకోవటం జరిగేదాని పలు శాసనాలు వివరిస్తున్నాయి. 
మహా (ప్రధాని మహాదేవ నాయకులు రేవురేల రుద్రపురం ప్రజలను సమావేశపర్చి 
వారిని ఒప్పించి ఆ ఊరి స్థలంలో కొంత భాగాన్ని మల్లికార్జున దేవునికి దానం చెయ్యడం 
జరిగిందని ఒక శాసనం తెలుపుతోంది. కాకతీయుల శాసనాల్లో ప్రజలను సమస్తప్రజ, 
అష్టాదశ ప్రజ, అశేష జనాలు 'ఊరు సమయాలు అని పేర్కొన్నారు. ప్రధానంగా 
గుర్తించిన పద్దెనిమిది కులాలను అష్టాదశ ప్రజగా పేర్కొన్నారు. ఆనాడు కుల సంఘాలను 
సమయాలన్నారు. “ఆ యూరి పదునెన్మిది సమయాల సమస్త ప్రజాను దానమిచ్చినట్టు 
ప్రతాపరుద్రుని కాలంనాటి శాసనాల్లో పేర్కొనబడింది. వ్యవసాయదారులలో కాపులే 
అధికంగా ఉండేవారు. సాగు చేసే రైతులకే గ్రామ యాజమాన్యం ఉండేది. కాపులు, 
వెలమలు, కోమట్లు గొల్ల, సాలె, మంగల కుమ్మర, ఈదుర, అక్కల, గలగల, తేలివారు 
మొదలైన కులాలను శాసనాలు పేర్కొనటం జరిగింది. రాజులు తాము మెచ్చిన వారికి, 
సమర్భులకు మంత్రి, సేనాపతి, రట్టడకం మొదలైన పదవులూ అధికారాలు అప్పగించి 
వారికి అందలాలు ఛత్రచామరాలు, ధనకనకవస్తువాహనాలు ఆ భూషణాలు ఇచ్చిన 
వివరాలున్న శాసనాలను ప్రసాద శాసనాలని పేర్కొన్నారు. అల్లాంటి శాసనాల ద్వారా 
ఆనాటి పాలనా వ్యవస్థకు సమాజంలో వివిధ వర్గాలకూ గల సంబంధాలు తెలుస్తాయి. 
రాజ్య నిర్వహణలో యుద్ధ సమయాల్లో ముఖ్యంగా సైన్యంలో అన్ని సామాజిక వర్గాల 
వారు కలిసికట్టుగా పని చెయ్యవలసిన పరిస్థితి దృష్ట్వా కాకతీయ (ప్రభువులు (ప్రజల 
మధ్య కులాలకు అతీతంగా స్నేహ సంబంధాలను సామరస్యాన్ని ప్రోత్సహించడానికి 
ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. చాప కూటిని ప్రోత్సహించారు. కాకతీయులు పరిపాలనా 
యంత్రాంగంలో నూతన విధానాలు అనుసరించారు. నాయంకర విధానాన్ని 
ప్రతాపరుద్రుడు పటిష్టం చేశాడు. స్థానిక పాలకులుగా నాయంకరులు ప్రభువులనుంచీ 
భూములు పొంది దానిపై వచ్చే ఆదాయంతో చతురంగ బలాలను పోషించారు. 
మహాతలవర, భండారి, ఒదయలు, పెగ్గడ్లు, తలారి, లెంక మొదలైన పదవులు అధికారులు 
ఉన్నట్టు శాసనాలు తెలియజేస్తున్నాయి. సామంతరాజ్యంగా మొదలై స్వతంత్ర 
సామ్రాజ్యంగా విస్తరించిన కాకతీయులునేడున్న తెలుగు ప్రాంతాల్లో దాదాపుగా అన్నిటినీ 
పరిపాలించారు. ఇవ్వాళ్టి తెలుగు ప్రాంతాల సరిహద్దులు దాదాపుగా కాకతీయుల 


4 152 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కాలంలోనే స్థిరపడ్డాయి. ఆనాడే భాషాపరమైన సరిహద్దులపై అవగాహన ఏర్పడింది. 
తెలుగువారి భౌగోళిక, భాషా సరిహద్దుల నిర్ధారణకు కూడా కాకతీయ శాసనాలు 
ఎంతో ఉపయోగపడతాయి. స్రీలకు ఆస్తి హక్కు ఉన్నట్టు దాన శాసనాల ద్వారా 
వెల్లడవుతోంది. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం భూములు దానమిచ్చిన 
స్త్రీల వివరాలు శాసనాల్లో ఉన్నాయి. కులాలు, వంశ నామాలు, ఇంటి పేర్లు ఆనాడున్న 
వాటితో పోల్చి చూడడం ద్వారా సమాజంలో సంభవించిన పరిణామాలను 
తెలుసుకోగలుగుతాం. ఈనాడు విద్యా ఉద్యోగాలు సామాజిక చలనానికి దోహదపడినట్టు 
ఆనాడు పదవులు, ముఖ్యంగా సైనిక సేవలు సామాజిక చలనానికి దోహదపడ్డాయి. 
కాకతీయ శాసనాలు సామాజిక చరిత్రకు ఎన్నో ఆధారాలను అందిస్తున్నాయి. వాటిని 
సరిగా అన్వయించుకోడం ద్వారా ఆనాటి నమాజ చరిత్ర నిర్మాణానికి 
వినియోగించుకోవచ్చు. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 153 ఖీ 


బూదపుర శాసనాలు - 
చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం 


ఆచార్య జి. అరుణ కుమారి 
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 


చరిత్ర అధ్యయనానికి శాసనాలు, నాణాలు, కట్టడాలు, శిల్పాలు, వాజ్మయం 
ప్రధాన ఆకరాలు. శాసన అధ్యయనంలో లిపి పరిణామం, రాచరిక వ్యవస్థ, ప్రజా 
జీవనం, మత సంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థ, స్థానిక భాష ఇతర భాషల (ప్రభావం, 
చరిత్ర, సంస్కృతి, కళలు వంటి అంశాలను పరిశీలించవచ్చు. వంశక్రమం, కాలగణనం, 
శాసనాలు లిఖించే క్రమంలో ఆనాటి సామాజిక జీవనంలో, రాచరిక వ్యవస్థలోని వ్యక్తుల 
మనస్తత్వాలు గోచరిస్తాయి. లిపి పరిణామాన్ని బట్టి కూడా పాలకుల మనస్తత్వాలను 
పరిశీలించవచ్చు. కందూరి చోడుల సామ్రాజ్య పతనానంతరం వర్ధమానపుర రాజ్యాన్ని 
కాకతి గణపతిదేవుడు తనకు సామంతుడు, సంకిసపురానికి అధిపతి అయిన మల్యాల 
గుండన మంత్రికి అప్పగించాడు. సంకిసపురం నేటి ఖమ్మంజిల్లాలో డోర్నకల్‌ రైల్వే 
జంక్షన్‌కు చేరువలో ఉన్న గ్రామం. వర్ధమానపురం మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని బిజినేపల్లి 
మండలం పరిధి వడ్డెమాన్‌ గ్రామం. మల్యాల వంశం వారు కాకతీయులకు నమ్మకస్టులైన 
సామంతులుగా, సేనానాయకులుగా ఉన్నారు. మల్యాల గుండయ దండాధీశ్వరుడు 
గణపతిదేవుడు, రుద్రమదేవి అభిమానానికి పాత్రులయ్యాడు. గుండయ, అతని భార్య 
కుప్పాంబిక వేసిన శాసనాల ద్వారా కాకతీయుల చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యాలను 
అధ్యయనం చేయడానికి ఉన్న అవకాశాలను ఈ పత్రం చర్చిస్తుంది. 


చరిత్ర: 
శైవ వైష్ణవ మత ఆదరణను సూచించే శాసనాలు బూదపుర శాసనాలు. కాకతీయుల 
వంశ చరిత్రను గురించి నాటి మల్యాల గుండయ వేసిన క్రీ.శ. 1259 బూదపుర 


4 154 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 

















(౫ 
రాయంషిదిప్రైకణ sono yee | 9461 29 
Ae sgoeg | og soy | 96110 sg 

ంయిరయంంిం 
రాణులు. ంయంపిదిం్రాతాణి... అంబ రంం2 | crcl 2 
(౧౯ లల chee | og tog | ₹611 0౮ gg 

esol | ono yee | 6act 29 
ఇంక Agee atom | og og 1811 oR క్లూ 
రాం 
Hae: C8 9% నిల్ల gee | mee 0౧5 

















శస్తమైన 
155 ళీ 


ప్ర 


ఆ నాల్గవ కులంలో 


హిమగలవారని, 


౧ 














అందులో నాల్లవ జాతి మ 


లట 


శాసనంలో రెండవ భాగంలో నాల్గు, ఐదు, ఆరవ శ్లోకాలలోచాతుర్వర్దాలు బ్రహ్మనుండి 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 


పుట్లాయని, 


కాకతీయుల వంశాన్ని ఆకల్పాంతం భూమి సముద్ధరణకై బ్రహ్మ సృష్టించాడనే అంశాలను 
ప్రస్తావిస్తుంది. క్రీ.శ. 1272 నాటి బూదపుర శాసనంలో రెండవ భాగంలో ఆరు, ఏడు, 
ఎనిమిది శ్లోకాలలో (బ్రహ్మ నుండి తొమ్మిది ప్రజాపతులు, ఇతరులు జన్మించి 
ప్రజాసంతతికి మూలపురుషులయ్యారని వారి నుండి ప్రతిభావంతమైన వర్ణాలు, ధర్మ 
కర్మలను నియతి పూర్వకంగా నిర్వర్తిస్తున్నాయని అనేక రాజ వంశాలలో కాకతి వంశం 
విశాలమయిన కీర్తిగలదని, ఆ వంశంలో మహదేవరాజు పుట్టి ఆంధ్రదేశానికి ఆభరణం 
అయ్యాడనే వివరణ ఉంది. కాకతీయులు గరుడ పతాకాన్ని చిహ్నంగా కలిగి ఉన్నారని, 
కాకతీయుల వంశ వర్ణనలో (ప్రోలుడు, మహదేవుడు, గణపతిదేవుడు పరిపాలకులుగా 
ఉన్నారనే అంశం స్పష్టమవుతుంది. గణపతి దేవుని పరిపాలనలో మల్యాల గుండయ 
సిరిసంపదలతో వర్ణిల్లాడని సప్తాంగ, అష్టాంగ యోగ విద్యలు వికసించాయనే అంశాన్ని 
ప్రస్తావిస్తుంది. గుండయ తన తల్లి బాచాంబ పేరుతో బాచ సముద్రాన్ని నిర్మించాడని, 
ఆ సముద్రంలో నీరు కాలవగుండా తటాకంలో నిండి(నీరు నేలకు) ప్రజలకు ఆనందాన్ని 
చేకూరుస్తుందని, ధర్మం కోసం గుండయ తన భార్య కుప్పాంబిక పేర కుప్ప సముద్రాన్ని 
నిర్మించినట్లుగా శాసనాన్ని లిఖించాడు. తన పేరున, భార్య పేరున రెండు దేవాలయాలను 
నిర్మించాడు. 


కుప్పాంబిక మల్యాల గుండయ దండాధీశ్వరుని ధర్మపత్ని. తన భర్త గుండయ 
పరలోక గతుడైనందుకు శక సంవత్సరం 1198 అనగా క్రీశ. 1276 ధాతృ సంవత్సరం 
మాఘ శుద్ధ దశమి గురువారంనాడు గుండయ పేరున బూదుపూరు(మహబూబ్‌ నగర్‌ 
జిల్లాలో లింగప్ప గుడి కట్టించి లింగ ప్రతిష్ట చేసింది. కుప్పాంబిక తన కొడుకులు 
బాచయ బొప్పండు, గణపతి దేవుండు, పర్వతము మల్లయ, తమ్ముడు మల్లయ, బుద్ధయ, 
విర్థయ, కాటయ కొడుకు గుండయ సహితంగా గుండేశ్వర దేవరకు బాచ సముద్రం, 
కుప్ప సముద్రం, గణప సముద్రం, బుధుని కుంట, పోతుల మడుగు, బూదుపురంలో 
26 మరుతుల నేలను చిన జీయల కొడుకు సిద్ధజీయలకు, బాచ జీయల కొడుకు వైజ 
జీయలను దేవుని సేవకు బద్దులై బిడ్డ బిడ్డ తరము ప్రసాదోపజీవులై ఉండమని 
ధారాపూర్వకంగా దానం ఇచ్చింది. తద్ధర్మ సంరక్షణార్థం యజుర్వేద పారగ శబ్ద విద్యా 
విశారదుడు, కవీశ్వరుడైన ఈశ్వర భట్టోపాధ్యాయుడు ఈ శాసనాన్ని రచించాడు. 


సర్వ సాధారణంగా బిరుదు గద్యలు సంస్కృతంలో లిఖితమయ్యాయి. మొదటి 
భాగంలో పాలకులు, వారి బిరుదు గద్యలు ఆపై వారి పూర్వీకుల వంశక్రమం 
ఉంటాయి. రెండవ భాగంలో దానం చేసిన వారి బల, శౌర్య, పరాక్రమ బిరుదు 
గద్యలు, వారి పూర్వీకుల వంశక్రమం, మూడవ భాగంలో వారు చేసిన నిర్మాణాదులు, 
దానాది విషయ (ప్రస్తావన ఉంటుంది. దాన ధర్మాదుల వివరాలు, కొలత ప్రమాణాలు, 


4 156 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


వ్యక్తుల పేర్లు వంటి వివరణ స్థానిక భాషలో ఉంటుంది. నాల్గవ భాగంలో శాసన 
హెచ్చరికలు, శాసన రచయిత, శాసనాన్ని లిఖించినవారు మొదలైన వివరాలు 
ఉంటాయి. కుప్పాంబిక తన భర్త మరణానంతరం వేసిన శాసనంలో పాలకుడు రుద్రదేవ 
మహరాజులు(రుద్రమదేవి) పేరు, దాన కాలాన్ని కొడుకులు, తమ్ముళ్ళు కలిసి గుండేశ్వర 
దేవరకు ఇచ్చిన నీరు పొలము, వెలి పొలము వివరణలు ఉన్నాయి. ఆ దానాన్ని 
స్వామికి ప్రతిగా జీయలకు ఇచ్చారు. 


మల్యాల గుండయ దండాధీశ్వరుడుగా ఉన్న కాలంలో వేసిన బూదపుర శాసనాలలో 
గుండయ బిరుదు గద్యలు పాలకుడైన రుద్రదేవునికి(రుద్రమదేవికి) తీసిపోనివి. (శ్రీ 
స్వస్తి సమధిగత పంచమహా శబ్ద మహా మండలేశ్వర అనుమకొండ పురవరాధీశ్వర 
మూరురాయ జగడాళ విదిత విక్రమ శీల పరమ మహేశ్వర వీరలక్ష్మీ నిజేశ్వర 
చలమర్హుగండ కదన ప్రచండ (శీ స్వయంభూదేవ దివ్య శ్రీపాద పద్మారాధక పరబల 
సాధక నామాది సమస్త ప్రశస్తి సహితం శ్రీమన్‌ మహామండలేశ్వర కాకతీయ రుద్రదేవ 
మహారాజులు ఓరుగల్లు మొదలి..... బగా సుఖ సంకథా వినోదంబులం పృథివీరాజ్యం 
చేయుచుండగా తత్‌ ప్రసాద ప్రసూ...... సమాళ్లిష్ట దక్షిణ భుజ దండుండును..... 
శౌండండును సంకిస పురాధినాథ రి....డుండును పెడ(ద)ముట్టు గండండును బా.... క్షీర 
పారావార సంజాత హరిచందనుండు ..... వరూధినీశ వరనందనుండును కుప్పాంబా 
మానస సరోవర విహార మా(ద)ణ రాజ హంసుడును నిజకులోత్తంసుండును ణీ విశ్వనాథ 
దేవ దివ్య శ్రీపాద పద్మారాధకుండును రిపుకుల భేదకుండును అయిన (శ్రీమన్‌ మల్యాల 
గుండ దండాధీశ్వరుండు మంత్రి పురోహిత సేనాపతి దౌవారిక మహా ప్రధానానంత 
సామంత సుభటు విట విదూషక పాఠక పీఠమర్ద నట నర్తక రసిక రంజక కవి గమకి 
వాది వాగ్మి వంది వైతాళిక హావక భావక గాయకాద్యనేక విద్వజ్ఞనంబులుల గొలువ 
సుభోపవిష్టుడై ఇష్టకథా వినోదంబులన్‌ ఉండి పాణినీయ వ్యాకరణ విచిత్ర కవి 
తత్వజ్ఞుండును పద క్రమ యుత యజుర్‌ వేద పారగుండును ఆత్రేయ గోత్ర పవిత్రుండును 
మురార్య పుత్రుండును అయిన ఈశ్వర సూరిం కారుణ్య దృష్టి జూసి శకవర్వంబులు 
1194(కీ. శ. 1272) వర్తింపగను అంగీరస సంవత్సరాన బూదుపురి సమీపంబునది 
తన స్వామి గణపతిదేవ మహారాజు పేర తదాగంబు(తటాకము) నిర్మించి ఆ శావణ 
శుద్ధ 15 బుధవారాన సోమ(చంద్ర]గ్రహణ కాలము నాండు అత్యంత సంతోష సంహిత 
చిత్తుండై సంస్కార పూర్వకంబునం గుణ శీల విద్యా తపస్సంపన్నులయిన బ్రాహ్మల..... 
దోష రహితంబైన గణప సముద్రము వెన.... ద్రార్మ సహితంగా వృత్తులు ఇచ్చి తద్ధర్మ 
సే..ర్ధంబై సకల లక్షణ లక్షితంబుగాను శాసనంబు చెప్పిన బంచినం దత్‌ ప్రారంభం 
ఎట్టిదనిన. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 157 భీ 


గణపతిదేవుని పాలనలో మల్యాలగుండయ వేసిన శక సంవత్సరం. 
1181(కీ. శ. 1259) నాటి బూదపుర శాసనంతో పోల్చిచూసినపుడు శక సంవత్సరం 
1181 నాటి శాసనంలో గుండయ బిరుదులు అధికంగా కనిపిస్తాయి. అవి: వారనారీ 
యవ్వన వన వసంతుండును, దుష్ట తురగ రేఖా రేవంతుండును, అసి, ములక, కార్ముక 
ప్రముఖ నిఖిల ఆయుధ కుశలుండును, వివిధ కీర్తి విశాలుండును, రాజ సమాజ 
జేగీయ మాన నిజ భుజ విజయుండును, విక్రమ విజిత విజయుండును అన్న బిరుదులు 
అధికంగా కనిపిస్తాయి. ఈ విరుదులు అధికంగా కపించడానికి కారణం మొదటి 
శాసన కాలానికి గుండయ యవ్వనంలో ఉండడం. కత్తి, ముసలం, ధనుస్సు వంటి 
ఆయుధ ప్రయోగం చేయగలవాడు, నిజ భుజ పరాక్రమంగలవాడు అన్న బిరుదులు 
రెండవ శాసనంలో లోపించడానికి కారణం గుండయ వయసు మీరి ఉండడం కావచ్చు. 
కనుకనే యవ్వనపరమైన పై బిరుదులను రెండవ శాసన కాలానికి గుండయకు వయసు 
పైబడినరీత్యా అనౌచిత్యంగా పరిగణించి తొలగించారని అనుకోవలసి వస్తుంది. 
వర్థమానపుర శాసనంలో మరిన్ని ఆయుధ వివరాలు గుండయ్య పరంగా కనిపిస్తాయి. 
దీనిని బట్టి సైనిక శిక్షణ ఎంతగా ఉండేదో తెలిస్తుంది. 


సాహిత్యం: 


కాకతీయుల కాలంలో తిక్కన, పాల్కురికి సోమనాథుడు, యథావాక్కుల 
అన్నమయ్య, మారన వంటి అనేకమంది కవులు కనిపిస్తారు. ఆనాటి శాసనాలను 
పరిశీలిస్తే శాసన రచయితలు సంప్రదాయ రచయితల్లానే కావ్య లక్షణాలను పాటిస్తూ 
శాసనాలను రచించారని తెలుస్తుంది. 


చక్రబంధం: 




















మల్యాల గుండయ బూదపుర శాసనం (శక సంవత్సరం 1181) 


4158 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


చక్రబంధం సంస్కృత, తెలుగు కావ్య ప్రయోగాలలో కనిపిస్తుంది. చక్రం అనగా 
షడర చక్రం. ఈ చక్ర బంధం 19 అక్షరాల శార్దూల విక్రీడితంగా సంస్కృత కవులు 
రాశారు. తరళ వృత్తం, శార్దూల విక్రీడితాలలో పందొమ్మిది అక్షరాలు ఉంటాయి. 
చంపకమాలలో రేకుకు పది అక్షరాలు, శార్జూలంలో రేకుకు తొమ్మిది అక్షరాలు 
ఉంటాయి. కంద పద్యంలో కూడా ఈ చక్రాన్ని నిర్మించవచ్చు. దీనికి నామాంక చక్రం 
అని పేరు. కవి, కృతి పేర్లు వీలును బట్టి 3,6 వలయాల్లో వృత్తంగా ఉంచుతారు. 
సంస్కృతంలో మాఘుడు శిశుపాలవధ కావ్యంలో బయటి నుండి 8వ వలయంలో 
“మాఘ కావ్యమిదం” అని కవి పేరు, 6వ వలయంలో “శిశుపాలవధ” అని కావ్యం 
పేరు పొందుపరిచాడు. ఏకామనాథుని ప్రతాపరుద్రీయంలో రచించిన చక్రబంధంలో 
మూడో వలయంలో కృతిపతి పేరు, ఆరో వలయంలో కవి పేరు ఉన్నాయి. 
విష్ణుచక్రాయుధంగా భావించి యుద్ధ వర్ణన సమయంలో చిత్ర కవిత్వాన్ని ప్రదర్శించి 
మాఘుడు శిశుపాల వధలో ప్రయోగించాడు. పాఠకులను ఆలోచింపజేసి, అంతరార్థాన్ని 
గోచరించేట్టుగా చేసి ఆపైన ఆనందిపజేసేట్టుగా చేస్తుంది చిత్ర కవిత్వం. కావ్యాలలో 
పదాల ఆవృత్తి, శ్లేష యమకాల ప్రయోగంతో చిత్ర కవిత్వం గోచరిస్తుంది. నిరోష్ట్ర, 
ఏకాక్షర, గోమూత్రికాది బంధ చిత్రాలను ప్రయోగించారు విచిత్ర కవిత్వ తత్వజ్ఞులైన 
ఈశ్వర భట్టోపాధ్యాయులు బూదపుర శాశనంలోని ఈ చక్రబంధంలో రెండో వలయంలో 
“ఈశ్వరార్యకృతం” అని కవి పేరు, ఏడో వలయంలో “గుండవీరనుతి”(మల్యాల 
గుండయ) అని కృతిపతి పేరు, రెండో వలయంలో “తడా(టా)గ శాసనం” అని కావ్యం 
పేరు ఉన్నాయి. డా॥ గాదె ధర్మేశ్వర రావు “తెలుగులో చిత్రకవిత్వము అన్న తమ 
పరిశోధనా గ్రంథంలో క్రీ శ. 1245 లో మయూరసూరి రాసిన వర్ధమానపుర శాసనంలోని 
చిత్ర కవిత్వాన్ని వర్ణించారు. “ఇందులో ఒక షడర చక్రబంధం ఉంది. ఈ చక్రబంధంలోని 
రెండవ వలయంలో నాగేశ శాసనం అని కావ్యం పేరు, నాల్గవ వలయంలో మయూర 
విరచితం అని కవి పేరు, ఏడవ వలయంలో గుండవీరనుతి అని కృతిపతి పేరు, 
తొమ్మిదవ వలయంలో నాగయ లిఖితము” అని లేఖకుని పేరు చెప్పారు (తెలుగులో 
చిత్ర కవిత్వము, పుట. ౩4). 


మాఘ కావ్యంలోని చక్రంబంధంలో కావ్యం, కవి పేర్లు ఉన్న వలయాల సంఖ్య, 
మిగిలిన రెండు శాసనాల్లోని వలయాల సంఖ్యతో సరిపోలడం లేదు. కారణం 
మయూరసూరి, ఈశ్వర భట్టోపాధ్యాయులు కర్ణిక నుండి బయటి వృత్తానికి లెక్క వేసారు, 
మాఘుడు బయటి నుండి కర్ణిక వైపు లెక్కవేసాడు. మయూరసూరి, ఈశ్వర 
భట్టోపాధ్యాయులు లోపలి నుండి లెక్క వేసినపుడు వచ్చిన ఈ 2,4,7 సంఖ్యలే మాఘుడు 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 159 ఖీ 











0౦౧౧౯ ల్లో 06౧౧౯ Rp ౦౮౧౧౯ RG | 97౭12 'ఖి ౦2012 
sono ంయ్యుఇయర్లం6్లి ౦ల్లల్గం Ryan ఇందలి |g 
06౧౧౯ 29 00౧౧౯ ల్ల 
జ రాగం Heap ంస్లాయయ్లాయూ. T 
౦౮౧౧౯ క్ల లలి ౦6౧౧౯ స్లైఖ ౦౮౧౧౯ సఖ య ంల్ల 
999 sogoegs | og cs 9౦ల్లంఅల్లిన | of 9ంల్లింఅల్లిల ogyee/otees | "ల్లి 




















బయటి నుండి లెక్క వేసినపుడు 8,6,3గా వచ్చాయి. దీనిని బట్టి చూసే పద్ధతి భిన్నమే 


గాని చక్రబంధ కావ్య నిర్మాణ నియమం ఒకటే అని తెలుస్తుంది. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


+ 160 


పద్మబంధం: 





పద్మబంధం 


మల్యాలగుండయ బూదపుర శాసనం (శక సంత్సరం1194) 


మల్యాలగుండయ బూదపుర శాసనంలోని (శక సంవత్సరం 1194) పద్మబంధం 
16 దళాల పద్మం. పద్మంలోని కర్ణిక(గద్దియ) రెండు వలయాలుగా ఉంటుంది. కర్ణికలోని 
అక్షరం 'జి కారం. దాని చుట్టూ 16 పద్మ దళాలు ఉండి ప్రతి దళంలో లిఖితమైన 
వర్ణాన్ని కర్ణికలోని జకారంతో చేర్చి చదివినట్లయితే కింది పద్యం అమరుతుంది. ఈ 
పద్యంలోనే గోమూత్రికా బంధం ఇమిడి ఉంది. 


గోమూత్రికా బంధం 





ఈ భో భ నై గుం ద్వొాగ శు 
న చ స స చ శ శ గ 
౪8 జి m= = 66 ee ee 


EN ల NZ NUN 


ఆఅ ఠా శ నాధి తాయ భథ్వా 











శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 1614 


గోమూత్రికా బంధం 
శీజ భోజ భజ న్నైజ గుంజ ద్విజ గజ ప్రజ 
అజ రాజ డజ న్నాజ ధీజ రాజ యజ ధ్వజ 


మాల్యాల గుండయ శక సంవత్సరం 1194(క్రీ.శ. 1272)లో వేయించిన 
బూదపూరు శాసనంలో పద్మబంధంలోని గోమూక్రికా బంధమిది. సంస్కృతంలో భారవి 
“కిరాతార్డునీయం”లోను, మాఘుడు “శిశుపాలవధ”లోను ఈ చిత్ర కవిత్వాన్ని 
అనుసరించారు. గోమూత్రికా బంధం సంస్కృతంలో ఎనిమిదవ శతాబ్దంలో ప్రయోగంలో 
ఉన్నటువంటి బంధ కవిత్వం. గోవు నడిచినపుడు విడిచే మూత్రం వంకరగా మూలలు 
తేలి ఉంటుంది. పద్మబంధం రేకులలో ఇచ్చిన వర్ణాలను ఒక్కొక్కటిగా కర్ణికలో ఇచ్చిన 
వర్ణంతో జతకలిపి చదివితే గోమూత్రికా బంధం ఏర్పడుతుంది. ఈ పద్మబంధంలో 
రెండు మూత్రికలున్నాయి. ఈ రెండు “గూఢ జాల బంధం” కలవి. పద్య్మవృత్తంలో ర్‌, 
11, 15 రేకులలో గుండయ నామం నిక్షిప్తమై ఉంది. పద్మవృత్తంలో గూఢ చతుర్ధమైన 
పద్మవృత్తం ఉంది. దీనిని చదివే క్రమం ఈ విధంగా ఉంటుంది. పద్మబంధంలోని 
రేకుల తుదిలో ఉన్న అక్షరాలు పద్యం మొదటి పాదంగాను, ద్వి మొదలైన అక్షరాలు 
పద్యంలో రెండవ పాదంగాను, లి మొదలైన రెండవ అక్షరాలు మూడవ పాదంగాను 
అమరి ఉంది. పద్యంలోని మూడు పాదాలలోని వర్ణాల నుండి నాల్గవపాదం ఏర్పడటాన్ని 
గూఢ చతుర్ధమైన పద్మవృత్తం అని అన్నారు. 

“లలిత కౌతుక రస ప్రభ తోసిత వాచకం) అనేది మూడు పద్య పాదాల నుండి 
ఏర్పడిన నాల్గవ పాదం. పద్మబంధంలోని వర్ణాలను క్రమంగా గుర్తించినట్లయితే ఈ 
పద్యం రూపొందుతుంది. 

ప్రథిత సత్ముల భవా చయ వర్య సుతోల్లస 
ద్విదిత తత్వ కర కౌశల వీరయ సూరిణా 
లిఖిత మద్భుత కవీశ్వర భాసిత శాసనం 
లలిత కౌతుక రస (ప్రభ తోసిత వాచకం 


పై శ్లోకం ఆధారంగా ఈ శాసన లిపికారుడు ఆచయ వర్య కుమారుడు వీరయ 
సూరి అని తెలుస్తుంది. షోడశ దళ పద్మబంధం గురించి “మధ్యేమ వర్ణ విన్యాస్మోయం 
షోడశ్చదః” అని భోజుని సరస్వతీ కంఠాభరణం వివరిస్తుంది. పద్మబంధంలో చతుర్దళ, 
ద్వాషోడశ దళ, ద్వాత్రింశద్దళ పద్మాలు అని సంఖ్యను బట్టి పద్మనామం ఉంటుంది. 


4 162 నౌతవాపాగశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


శాసనాలలో ఉపమ ఉత్రేక్ష శ్లేష భ్రాంతిమద మొదలైన అర్భాలంకారాలతో 
పాటు యమకం, స్తభకావళి, మిథునావళి, నిరోష్యము, అక్షర ముష్టికలతోపాటు చిత్ర 
కవిత్వం కూడా కనిపిస్తుంది. 


యమకం: 


తనుతే తనుతే రాయం విద్యతే విద్యతే రపి । 

రాజతే రాజతేయం భూ భారతే భారతే శతా॥ 18వ శ్లోకం 

తనుతే తనుతే, విద్యతే విద్యతే, రాజతే రాజతే, భారతే భారతే పదాలు 
విరామం లేకుండ పునరుక్తం కావటం వల్ల ఇది పదాది యమకం. 


వృత్యనుప్రాస: 


నిష్కంఠ్యం: 


స్తబకావళి: 


సా భారతి నియమితా రసనాగ్ర భాగే సా కోమలాచ కమలా నయనాంచలేచ । 
సా నిర్మలలలిత తత్త్వ కలా విలాస లీలా కలాప కలితా ఖలు యేన చిత్తం ॥ 
16శ్లోకం. 
కోమలా, కమలా, నిర్మల, లలిత, కలా, విలాస, లీలా, కలాప, కలితా, 
ఖలు ఈ పదాలలో లకారం పలుమార్లు పునరుక్తం కావటం వల్ల ఇది 
వృత్యానుప్రాసం. 
గుండయ రసనాగ్రంలోఅంటే నాలుకపై భారతి(సరస్వతి దేవి, కమలం 
వంటి కను కొనలలో కోమల (లక్ష్మీదేవి), చిత్తంలో నిర్మల(పార్వతీదేవి) ఈ 
ముగ్గురు లలిత, తత్వ, కళావిలాస లీలా కలాపంలా కనిపించారు. 


నిరీతి నీతి సుప్రీతి భూరి భూతి నుతి ద్యుతి। 
సురీ నిధి ధృతి సూర్తి శ్రీ సూతి భువిని ద్విషి॥ 12వ శ్లోకం 
కుఖ,గఘ వర్ణాలు కంఠ్యాలు. ఈ వర్ణాలు లేనిది నిష్మంఠ్యం. 


యదీయ చాతుర్య కృతోతివర్య పర్యాప్త మాధుర్య కరాంబు చర్యః । 
ఆహార్య ధైర్యే బుధ పుర్య వర్య మర్యాద సౌందర్య కరస్‌ తటాకః 

॥ 22వ పద్యం. 
పదాల మధ్యాంతంలో సమాన సంయుక్తాక్షర పదాలతో కూర్చును స్తభాకావళి 
అని వ్యవహరించారు. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 163 ¢ 


మిథునావళి: 
కలిత లలిత సార స్ఫార వారి ప్రసారి ప్రమద సమద లోక శ్లోక గణ్యస్సపుణ్యః | 
జలజ సహజ రంగద్‌ భృంగ రాజి విరాజి విపుల విమల తుంగ త్వంగ దాళిస్‌ సశాళిః ॥ 
23వ శ్లోకం. 


° ఒకటి లేదా రెండు సమనాక్షరాలుగల పదాల పునరుక్తి మిథునావళి 
అనిపేర్మోనవచ్చు. 


కేదార తత శాలి శాలి జనతా చేతస్‌ సదానంద కృత్‌ సారాకార నిరంత 

నీరజ రజస్‌ సంచార చంచజ్జలః నైజాదిక్షసలీల సాగర సదాహంకార । 

శంకాకరః కీర్తిం యస్య దిగంత సంతత తతాం తంతన్యతే యం సదా ॥ 
25వ శ్లోకం 

ఠం పుఫ,బ,భలు ఓష్ట్యాలు ఈ వర్ణాలు లేనిది నిరోస్ట్యం. 

క్రియా పదత్రయ గోపకం: 

(శ్రీమన్‌ కుంఠ శరాసనాధికరణే కర్ణాట పూర్ణాజసా వీరం మన్య 

సమాజ సేవణపతే సంగ్రామ రంగ స్పృహం 

ధాటిమ్‌ లాట నృపాటలీమ్‌ అనుదినం గంతుం నుతిం 

మాభటైర్‌ ఉద్యత్‌ గుండయ దండనాథ విలసద్‌ దోర్విక్రమో నిష్మమః ॥ 
19వ శ్లోకం. 


° క్రియా పదత్రయ గోపకం. ఈ శ్లోకంలోని క్రియా పదం గోప్యంగా ఉండి 
ముమ్మార్లు ప్రయోగింపబడుతుంది. 

ఠం క్రియాగూఢం, కారక గూఢం, సంబంధ గూఢం, పాద గూఢం అని గూఢ 
చిత్రం నాలుగు విధాలుగా ఉంటుంది. (క్రియా పదం గూఢంగా నిబద్దింపబడి 
ముమ్మార్లు అన్వయింపబడుతుంది. దీనినే క్రియా పదత్రయ గోపకం అని 


అంటారు. 
అక్షర ముష్టిక; 
కమలా వాసిత తనుః కమలా వాసితా తనుః । 
కమలా వాసి లలితః కమలా వాసి లాలితః ॥ 29వ శ్లోకం 


* వేళ్ల సైగలచేత మాటలను గ్రహించగలిగేది అక్షరముష్టిక. అభినయానికి 
అనుగుణమైన పద విన్యాసం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. 


4 164 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


నిర్మూర్ధన్యం: 
కాంతోపాంత సుజాత నూతన లసద్‌ విన్యాస వన్య మిళత్‌ ఫుల్లత్‌ పల్లవ 
సంచలత్‌ పికశుక స్తోమై స్తుతి స్తాయతే నిశ్వాసాంత వికాశమాన 
మహిమా వాసైక లసద్‌ వైశద్య ద్యుతి వీచి సూచి యశశోయస్యతిశ్యాత్మనః ॥ 
32వ శ్లోకం 
ఠం ట,డ,ణ,షళ లు మూర్గన్యాలు. ఇవి లేకుండా చెప్పిన పద్యమే నిర్మూర్ధన్యం. 


అనావృతాక్షరం: 
ఈశాచ అయిషా సఖో... చాదేహ భువో గుతిః ఊఢామోఘ 
పటోనాథ కలోర ఫాలితా జడే ॥ 34వ శ్లోకం 


° ఏ ఒక్క అక్షరం కూడా పునరావృతం కాకుండ ఉండేది అనావృతాక్షరం. ఈ 
శ్లోకం ఈ లక్షణాలతో ఉంది. 
అపశబ్దం: 
విదుషేషామలం విద్వద్‌ విధోర్‌ గుండ యశోవహః । 
తపస్య సకలం నారీన్‌ అంగనేషు నఖక్షతైః ॥ 
° వ్యాకరణ నియమం లేని పదప్రయోగం విదుషేషామలం ఇందులో అపశబ్దం. 
సంస్కృతి: 
కాకతీయులు శైవ సంప్రదాయాన్ని పాటించారనటానికి పరమ మహేశ్వర, శ్రీ 
స్వయంభూదేవ దివ్య శ్రీపాద పద్మారాధక అనే బిరుదు గద్యలు (బూదపుర శాసనం, 
క్రీ.శ. 1272) నిదర్శనాలుగా నిలిచాయి. మల్యాల గుండయ బ్రాహ్మలకు ఇచ్చిన క్షేత్ర 
దాన వర్ణన కాకతీయుల మత విశ్వాసాన్ని వివరిస్తుంది. 


“(శ్రీమన్‌ మల్యాల గుండయ దండాధీశ్వరుండు గణప సముద్రాన బ్రాహ్మలకు 
ఇచ్చిన క్షేత్రము. (శ్రీమన్‌ మల్యాల గుండయ దండాధీశ్వరుండు గణపతి సముద్రంన 
బ్రాహ్మలకు ఇచ్చిన క్షేత్రము భరధ్వాజ గోత్రులైన సోమనాథ భట్టోపాధ్యాయులకును 
వల్లెన భట్టోపాధ్యాయులకును సర్వ ప్రాయశ్చిత్తార్థంబై గోచర్మము నాలుగు మజుతులును 
అడ్డ ఆ సోమనాథ భట్టోపాధ్యాయులకు ఈ చెజువు ప్రతిష్టాచార్య దక్షిణ అడ్డ హారిత 
గోత్రులైన బొమ్మకంటి ....... యం గారికి చాతుర్మాస నిత్య భూదాన వ్రతానకై ఇనుమ 


య. ఆ సూర దేవకూచింగారికి మతులం. పది 
ప కుం పుణ్యముగాను గౌతమ గోత్రాలయిన దేవరె 
men జుతులం బాడికె అట్టి ఆయి అక్కెన ఘటకాసు 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 165 + 


ఫా జ గోత్రులయిన కేశవ ఘట శాసులకు ఉభయ ముఖిద 
య. లు కామకాయన విశ్వామిత్ర గోత్రులయిన సోమయ 


పెద్దింగారికి సేతు దర్శనమున్ను సముద్ర స్నానమున్ను చేయించిన దక్షిణ 
మటుతులు (్రీవత్స గోత్రులయిన ఆలేటి పోతన ఘట శాసులకు తమ ్రీపర్వత 
ప్రదక్షిణము చేయించిన దక్షిణ ముప్పాతిక. భరధ్వాజ గోత్రులయిన పురాణము ప్రోల్డేవ 
పెద్దింగారికి అలంపురను తమకై కర్కాటక మాసానకు తుంగభద్ర అందు స్నానాలు 
(స్నానాలు) చేయించిన దక్షిణ మజుతులు. కౌండిన్య కులోత్తంసులైన పరమ తత్త్వజ్ఞ 
నారాయణ కుంచెనగారికి మజుతులు. కామకాయన విశ్వామిత్ర గోత్రులైన 
వీరపెద్దింగారికి మజుతులు. కౌండిన్య గోత్రులైన బొంతల విర్థల పెద్దింగారికి అడ్డ. 
తరణికంటి ఈశ్వర భట్టోపాధ్యాయాయులకు మటుతులు బాదిక(పాతిక)”. 


మల్యాల గుండయ క్రీ. శ. 1272లో వేసిన శిలా శాసనం రుద్రదేవుని(రుద్రమదేవి) 
పరిపాలనా కాలంలోని సామాజిక వ్యవస్థలోని మత విశ్వాసాలకు అద్దం పడుతుంది. 
గణపతిదేవ మహారాజు పేర శక సంవత్సరం 1194 అంగీరస సంవత్సరాన బూదుపురి 
సమీపంలో తడాగం(తటాకం) నిర్మించి శ్రావణ శుద్ధ 15 బుధవారాన సోమ(చంద్ర) 
(గ్రహణ కాలంలో గుణశీల విద్యా తపసంపన్నులయిన బ్రాహ్మలు ....దోష రహితంబైన 
గణపసముద్రం దానక వృత్తులు ఇచ్చాడు. 


ఈ శాసనంలో నియోగులు, వైదికులు మరుతులను(నూరు మూరల కొలతగల 
భూమి) దానంగా పొందారు. అడ్డ అనేది రెండు మానికల కొలత గల భూమి సర్వ 
ప్రాయళ్చితార్థం భరద్వాజ గోత్రులైన సోమనాథ భట్టోపాధ్యాయులకు వల్లెన 
భట్టోపాధ్యాయులకును నాలుగు మరుతులును, అడ్డ కొలమానంగల “గోచర్మం”(కొలత 
ప్రమాణం గల భూమిని) దానంగా ఇచ్చారు. చెరువు ప్రతిష్టాపన అనేది సప్త సంతానాలలో 
ఒకటి. ఆ పుణ్య కార్యానికిగాను సోమనాథ భట్టోపాధ్యాయులకు దక్షిణ అడ్డ. కార్తీక 
మాస ప్రాధాన్యాన్ని బూదుపుర శాసనం వివరిస్తుంది. చాతుర్మాస్యం, నిత్య భూదాన 
వ్రత దీక్ష పట్టిన వారికి దానాలివ్వడం, అనేక తీర్థాలను దర్శించడం పుణ్యకార్యమని 
భావించి సేతుదర్శనం(రామేశ్వరం), సముద్రస్నానం, శ్రీ పర్వత ప్రదక్షిణం, తుంగభద్ర 
స్నానాలు చేయించిన వారికి భూదానాలు చేసారు. ఆయా పుణ్యకార్యాలు చేయించిన 
వారికి మల్యాల గుండయ ఇచ్చిన భూరి దానాలు ఈ శాసనంలో వివరంగా తెలుస్తాయి. 
కార్తీక మాసంలో ఈనాటికీ ఆచరించే సంప్రదాయం కాకతీయుల కాలంలోనూ 
ఉందనడానికి బూదపుర శాసనం ఒక నిదర్శనం. 


4 166 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఈ శాసనంలో చెప్పిన తీర్థ దర్శనాలు Topంgraphical చిత్రాన్ని అందిస్తాయి. 
గోన బుద్దారెడ్డి కుమార్తె కుప్పాంబిక మల్యాల గుండయ దండాధీశ్వరుని ధర్మపత్ని. 
వీరిద్దరు పండితులను సత్మరించిన సందర్భాలు శాసనాలలో ప్రకటితమవుతాయి. మల్యాల 
గుండయ కాలంలోనే తరణికంటి ఈశ్వర భట్టోపాధ్యాయుల తండ్రి మయూర సూరి 
వర్థమానపుర శాసనాన్ని రచించాడు. చక్రబంధంలో కథానాయక, కావ్య, కవి గర్భమనే 
అంశాలను నిక్షేపించాడు. తండ్రిని అనుసరించి ఈశ్వర భట్టోపాధ్యాయుడు చిత్ర కవిత్వ 
తత్వజ్ఞుడై శాసన కావ్యాలను రచించాడు. మల్యాల గుండయ దండాధీశ్వరుని ఆస్థానంలో 
మయూర సూరి, ఈశ్వర భట్టోపాధ్యాయులు(ఈశ్వర సూరి), కశ్చర సూరి వంటి కవి, 
పండిత కుటుంబాలు కావ్య నిర్మాణ దక్షత గలవారుగా ఉన్నారు. అక్కిన ఘటశాసులు, 
కేశవ ఘట శాసులు, ఆలేటి పోతయ ఘట శాసులు బుగ్యజుర్‌ వేదాలు, షడ్డర్శనాలు 
చదివిన తార్మికులు. పద క్రమయుత యజుర్వేద పారగుడయిన ఈశ్వర భట్టోపాధ్యాయులు 
చతుర్వేదాలను క్రమపద సహితం సాంగోపాంగ పద్ధతిలో అభ్యసించటం ఆనాటి 
పండితునికి ఉండవలసిన విద్యా సంపత్తిని వివరిస్తుంది. 


“కాకతీయుల కాలంలో శాసన కవులు(రామేశ్వర దీక్షితుల కుమారుడు 
హనుమకొండ శాసన కావ్య కర్త) అచితేంద్ర కవి, బెక్కలు శాసన రచయిత నాగదేవ 
కవి, కుందారం శాసన రచయిత బాల భారతిసత్మవి, ఎల్ముర్తి శాసన రచయిత 
హరిహరార్యుడు, కరీంనగర్‌ శాసన రచయిత గంగాధరుడు, మక్తల శాసన రచయిత 
విష్ణుసూరి, పాలెం శాసన రచయిత మయూరభట్టు, బూదపూర్‌ శాసన కర్త విచిత్ర 
తత్వ కవిత్వజ్ఞుడైన మయూరగసూరి, పాకాల శాసన రచయిత కవి చక్రవర్తి, గణపవరం 
శాసన కర్త నంది, పానగల్లు శాసన రచయిత అనంత సూరి, బూదపురి శాసన రచయిత 
ఈశ్వర భట్టోపాధ్యాయులు, ఉసురు గుట్టుపై ఉన్న శాసనం సిద్దోద్వాహం, కాకతీయ 
చరిత్ర, బుగ్వేదచ్చాయ, దశరూపకాల రచయిత రాజగురువు విశ్వేశ్వర శివాచార్యుల 
కొడుకు నరసింహ కవి మొదలగువారు”(ఆంధ్రభాషాపరిశీలన,పుట: 33). 


స్వదత్తా ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం 

పరనాత్తాపహారేణ స్వదత్తం నిష్ఫలం భవేత్‌ 

ధర్మ రక్షణ కర్తవ్యంగా అందరూ భావించాలని, శత్రువులు కూడా ధర్మాన్ని 
పాలించడానికి ప్రయత్నించాలి. శత్రువు శత్రువే కాని ధర్మానికి శత్రువు లేడని మల్యాల 
గుండయ బూదపుర శాసనం(శక సంవత్సరం 1194) కాకతీయుల కాలం నాటి ధర్మ 
నిరతిని ప్రదర్శిస్తుంది. మల్యాల గుండ దండాధీశ్వరుండోమంత్రి పురోహిత సేనాపతి 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 16/€ 


దౌవారిక మహా ప్రధానానంత సామంత సుభటు విట విదూషక పాఠక పీఠమర్ద నట 
నర్తక రసిక రంజక కవి గమకి వాది వాగ్మి వంది వైతాళిక హావక భావక గాయకాద్యనేక 
విద్వజ్ఞనంబులుల గొలువ సుఖోపవిష్టుడై సన ” అనే బిరుదు గద్యలో గుండయ పండిత, 
గాయక, నర్తక, విదూషకాదులతో కొలువై ఉన్నాడనే విషయంతోబాటు రాజ్య వ్యవస్థకు 
సంబంధించిన అంశాలను వివరిస్తుంది. శాసనం రెండవ భాగంలో కాకతీయులు 
శైవమతాన్నే కాక వైష్ణవ మతాన్ని ఆదరించారనడానికి విష్ణువు నాభి కమలం నుండి 
బ్రహ్మ ఉద్భవించాడని బ్రహ్మనుండి తొమ్మిదిమంది ప్రజాపతులు, ఇతరులు జన్మించి 
ప్రజా సంతతికి మూల పురుషులయ్యారని వర్ణించారు. 


మల్యాల కుప్పాంబిక బూదపుర శాసనం(శక సంవత్సరం 1198లో ఆమె చేసిన 
వ్రతాలు, దానాల ప్రస్తావన ఉన్నది. 
శాసనంలోని నాల్గవ శ్లోక తాత్సర్యం: 

కుప్పాంబిక లక్ష్మీనారాయణ, జలశయనం, అశూన్య శయ్యాభిదానం, అనంత 
అరుంధతీయం వ్రతాలను కల్పోక్తంలో చెప్పిన అనేక విషయాలను, అమావాస్య, పౌర్ణమి, 
ద్వాదశులందు నిర్వర్తించి బావులు, పశువుల గుంటలు, చెరువులు, వనాలు, తటాకాలు 
నిర్మించి శివ విష్ణు ప్రతిష్టాపనలు చేపట్టారు. 
శాసనంలోని ఐదవ శ్లోక తాత్సర్యం: 


పవిత్ర కల్చ్పవృక్షంలా కుప్పాంబిక భూదానం, భూరిదానం, రథ తురంగ సదా 
దానం, అన్న ప్రదానం, గోదానం, గేహదానం, వివిధ వరపటీ దానం అంబు ప్రదానం, 
రత్న ఛత్ర ప్రదానం, శయ్యా ప్రదానం, విధి విహిత మహాదానం వంటి వివిధ దానాలను 
చేసింది. 


భాష: 

మల్యాల కుప్పాంబిక బూదపుర శాసనం(శక సంవత్సరం 1198)లో ఆరవ 
శోకం పరిశీలించినపుడు “శకాబ్దే వసునంద శంకరమితే” (శ్రీ ధాతృ సంవత్సరం 
మాఘమాసం శుక్ల పక్షం ధర్మ 10 దినం గురువారం నాడు కుప్పాంబ పతి పేరున 
లింగ ప్రతిష్ట చేసింది అని ఉంది. 


పై శ్లోకంలో శక పదం శక సంవత్సరాలను సూచిస్తుంది. వసు అంటే అష్ట 
వసువులు, ఎనిమిది సంఖ్యను, నందశబ్దం నవ నందులను అంటే తొమ్మిది సంఖ్యను, 


4 168 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


శంకర శబ్దం ఏకాదశ రుద్రులను అంటే పదకొండు సంఖ్యను సూచిస్తుంది. అంకేవామతో 
గతి; అన్న సూత్రాన్ని అనుసరించి అంకెలను వెనుక నుండి చదవాలి. మొత్తం కలిపి 
శక సంవత్సరం 1198. 


ఈ శాసనంలోని కొన్ని పదాలను పరిశీలిస్తే అందులో అధికార వాచక 
పదాలు(దండాధీ శ్వరుడు, మహామండలేశ్వరుడు, జియ,ఒజదయులు), న్స 
నామాలు(సంకిసపురం, వర్ధమానపురం,), సముద్రాలు/చెరువులు(బాచ సముద్రం, గణప 
సముద్రం, కుప్ప సముద్రం), వ్యక్తి నామాలు(కుప్పాంబిక, గుండయ, బాచాబింకు, 
గోత్ర నామాలు(కాశ్యప, భారద్వాజ, కౌండిన్య, విశ్వామిత్ర), ఇంటిపేర్లు(బొమ్మకంటి, 
తరణికంటి), గౌరవ వాచక పదాలు(పెద్దింగారు),, జియ అనేపదం శివాలయాల్లోని 
అర్చక వృత్తిని స్వీకరించిన తమ్మళ్ళను జియ్యలు అని అంటారు. వీరు శూద్రులు. (తెలుగు 
సామెతలు సాంఘిక చరిత్ర, పుట 49), కొలతలు (మరుతులు, అడ్డ, గోచర్మము 
(గోచర్మము అంటే వశిష్టుడు చెప్పిన భూమి కొలత, ఒక గోచర్మము = 15 వంశలు, 
ఒక వంశ = 10 మూరలు/హస్తలు)), బంధువాచక పదాలు(తమ్ముడు, బిడ్డ, అవ్వ), 
నీరు నేల(దిగువనున్న నేల/తటాకం, బావుల ద్వారా నీరు సరఫరా చేసి వ్యవసాయం 
చేసే నేల), వెలిపొలము/వెలివాలము (మెట్టభూమి), ఘటశాసులు(తార్మికులు) అన్న 
పదాలు ఆనాడు వ్యవహారంలో ఉన్న స్థానిక/మాండలిక భాషను గుర్తించవచ్చు. 


ఈ శాసనాల ఆధారంగా గమనించ వలసిన అంశాలు. కాకతీయుల పాలనా 
విధానం, మల్యాల వంశ చరిత్ర, లిపి పరిణామం. కుప్పాంబిక దాన శాసనం ఈనాటి 
వీలునామా రూపానికి దగ్గరగా కనిపిస్తుంది. తటాకాలను సముధ్రాలుగా వర్ణించడంలో 
కావ్య నిర్మాణ శైలి కనిపిస్తుంది. శాసనాలలోని పద్యాల సంఖ్యనుగాని, నిర్మాణాన్నిగాని 
చూసినపుడు సంప్రదాయ కావ్యాలకు ఏమాత్రం తీసిపోవని చెప్పవచ్చు. మత 
సామరస్యాన్ని ఆచార సంప్రదాయాలను పాటించారు. పండితులకు సూరి బిరుదును 
ఇవ్వడం అన్న సంప్రదాయాన్ని కాకతీయులు పాటించారు. రుద్రదేవునికి(రుద్రమదేవికి) 
“తత్‌ రాజా భువి సత్‌ భద్ర ముద్రే రుద్ర మహీపతౌ(సామ్రాజ్యాన్ని భద్రంగా 
కాపాడేముద్రగల రుద్రమహీపతి౫” అనడం ద్వారా అధికారం చేపట్టక ముందు నుండే 
రుద్రమదేవి పాలించిందని చెప్పవచ్చు. పై మూడు శాసనాలలో, శాసనాంతంలో 
హెచ్చరికలు, శాపాలు లేకపోవడం ఆనాటి సామాజిక భద్రతను తెలియజేస్తుంది. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 169 4 


ఉపయుక్తగ్రంథ సూచి 
1. శాస్త్రి, వి.ఎన్‌., మల్యాల వంశ చరిత్ర శాసనాలు. 
7 ధర్మేశ్వర రావు,గాదె., తెలుగులో చిత్ర కవిత్వము, అమరావతి: రాజ్యలక్ష్మి పబ్లికేషన్స్‌, 1986. 


ష 
3. డా.ఎన్‌.ఎల్‌. నరసింహాచారి, కాకతీయ శాసనాలు - ఆంధ్రభాషాపరిశీలన, తెలుగు పరిశోధన 
ప్రచురణలు, హైదరాబాదు: 1987. 


4. _ సరళాదేవి,పి,. తెలుగు సామెతలు సాంఘిక చరిత్ర. 


5. Acorpus of inseriptions in Telingana disticts of H.E.H. The Nizam’s domin- 
ions, part 3, 1940. 


4 170 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


మధ్యయుగ కర్ణాటకలో కాకతీయ సామ్రాజ్య 
విస్పతి: ప్రభావ ప్రదానాలు 


ఆచార్య యస్‌. శ్రీనాథ్‌ 
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు 
అనువాదం : ఎవివికేె. చైతన్య 


మధ్యయుగాల కర్ణాటక రాజకీయ చరిత్ర క్రీశ.4వ శతాబ్దం నుండి క్రీ.శ. 
16వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ కాలంలో కర్ణాటక ప్రాంతంలో ఏర్పడిన 
సామ్రాజ్యాలు భారత ఉపఖండంపై చెరగని ముద్ర వేశాయి. ఇదివరకటి మైసూరు 
రాజ్యమే ఇప్పటి కర్ణాటక. కానీ మహాభారతం, పురాణాల వంటి సంప్రదాయ 
సాహిత్యంలోనూ, దక్కన్‌ జనపదాల జాబితాలోను “కర్ణాటక అనే పేరు ఉందని కొందరి 
వాదన. ఆధునిక భారత దేశంలో “కర్ణాటక ప్రాచీన అస్థిత్వం కన్నడ భాష ఆధారంగా 
ఆధునికమైంది. 


ఆధునిక కర్ణాటక చరిత్ర మధ్యయుగాల తెలంగాణ చరిత్ర విడదీయరానంతగా 
పెనవేసుకున్నాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను ప్రభావితం చేసిన ఎన్నో 
చారిత్రక సంఘటనలూ, అనుభవాలు ఈ రెండు ప్రాంతాలకు ఉమ్మడిగా ఉండడం 
ఇందుకు కారణం. ఈ పత్రం మధ్యయుగాల కర్ణాటక నిర్మాణంలో కాకతీయుల పాత్రను 
వివరిస్తుంది. ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మొదట కాకతీయ 
సామ్రాజ్యంలోను, తర్వాత హైదరాబాదు రాజ్యంలోను అవిభాజ్యంగా ఉండేవి. ఆధునిక 
కాలంలో హైదరాబాదు - కర్ణాటకగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలకు ఉమ్మడి చరిత్ర, 
సంస్కృతి, వికాసాలు ఉన్నాయి. అందువల్ల ఈ పత్రం రాయచూరు, గుల్బర్గా, బీదర్‌ 
ప్రాంతాల చారిత్రక పరిణామాలను వివరిస్తూ వాటి మధ్య గల పరస్పర సంబంధాలు, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 171 ¢ 


ప్రభావాలు, సహకారాలను చర్చిస్తుంది. ఈ రెండు రాష్ట్రాలలోని బీదర్‌, గుల్బర్గా, 
రాయచూరు, బళ్ళారి, చిత్రదుర్గ, తుమ్మూరు, కోలార్‌, అనంతపురం, కడప, కర్నూలు 
జిల్లాలు తెలుగు, కన్నడ రాజ్యాల మధ్య తరచు చేతులు మారుతుండేవి. 

తెలంగాణ ప్రాంత చరిత్ర, నాగరికతల నిర్మాణంలో పాలుపంచుకున్న ముఖ్యమైన 
వంశాలలో వరంగల్‌ కాకతీయులు ఒకరు. కాకతీయ సామ్రాజ్య పునాది కృష్ణా, గోదావరి 
నదుల మధ్య ప్రాంతంలో ఉన్న హన్మకొండ గుట్ట కేంద్రంగా ఏర్పడింది. తర్వాత 
కాలంలో రాజధాని హన్మకొండ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో గల ఓరుగల్లుకు 
మారింది. క్రీ.శ. 12వ శతాబ్ది ప్రారంభంలో కాకతీయులు తూర్పు దక్కను ప్రాంతంలో 
తమ అధికారాన్ని నెలకొల్పారు". క్రీ.శ.1150 నుండి 1828 వరకు కాకతీయులు 
తెలుగు దేశాన్ని పరిసర ప్రాంతాలను ఏలారు. ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని పశ్చిమాన 
రాయచూరు వరకు, తూర్పున ఒంగోలు, నల్లమల కొండల వరకు విస్తరించాడు. 
ఈయన ప్రవేశపెట్టిన వాధానాలను తర్వాత వచ్చిన పాలకులు అనుసరించారు. 


A 


శాణనాలు: 


తొలి కాకతీయ శాసనాలు, వారి ప్రభువులైన కళ్యాణి చాళుక్యుల శాసనాల 
పద్ధతిలో కన్నడ భాషలో రాయించినవి. కాకతీయులు కళ్యాణి చాళుక్యుల నుండి 
స్వతంత్రులైన తర్వాత మొదటి రుద్రదేవుని కాలం(క్రీ. శ. 1158-1195) నుండి వారి 
శాసనాలను తెలుగులో రాయించారు. చాళుక్యుల సామంతులుగా కాకతీయులు మునుపు 
వేయించిన పన్నెండు శాసనాలలో రెండు మాత్రమే తెలుగులో రాయించినవి. మిగతా 
పది శాసనాలు కన్నడంలో లేదా సంసృతం-కన్నడలలో కూర్చారు. పశ్చిమాంధ్రలోని 
తొలి శాసనాల్లో ఎక్కువగా కన్నడ భాష కనిపించడం కన్నడ, తెలుగు ప్రాంతాలు 
సాంస్కృతికంగా పరస్పరం ప్రభావితమవడాన్ని సూచిస్తుంది. కన్నడ, తెలుగులు రెండు 
దేనికది ప్రత్యేకమైన భాషలైనా నేటికీ ఆ రెండు భాషల లిపులలో బలమైన సారూప్యతలు 
ఉన్నాయి. ఆ కాలంలో అనేక కన్నడ సాంస్కృతిక అంశాలు తెలంగాణలో విసృతంగా 
వ్యాపించాయి. పశ్చిమ తెలంగాణలోని దేవాలయాల నిర్మాణశైలి ఉత్తర కర్ణాటక దేవాలయ 
నిర్మాణ శైలిని దాదాపు ప్రతిబింబిస్తే, తూర్పు తెలంగాణలోని దేవాలయాల నిర్మాణ 
శైలి దానికి దగ్గరగా ఉంది.” 

కర్ణాటకలోని మత సంప్రదాయాలు కూడా తెలంగాణలో ప్రతిఫలించాయి. దక్షిణ 
కర్ణాటక పాలకులైన హొయసల రాజులు ఆదరించిన జైనమతం 12వ శతాబ్ది ప్రారంభం 
వరకు తెలంగాణలో ఆదరణ పొందింది. రానురాను కాలాముఖ శైవ సంప్రదాయం 
కర్ణాటక, తెలంగాణలలో వ్యాప్తిలోకి వచ్చింది. 


4 172 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


బహమనీ, విజయనగర సామ్రాజ్యాలు ఏర్పడక ముందు నుండే కాకతీయ 
సామ్రాజ్య తూర్పు సరిహద్దుగా ఉన్న రాయచూరు సమస్యాత్మక ప్రాంతంగా ఉందేది. 
రాయచూర్‌ దో ఆబ్‌(రెండు నదుల పరివాహక ప్రాంతం)గా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన 
రాయచూర్‌ కాకతీయ సామ్రాజ్య తూర్పుకొసన ఉండేది. బహమనీ, విజయనగర రాజ్యాలు 
ఉనికిలోకి రాకముందే ఈ ప్రాంతం కొరకు రాజ్యాల మధ్య పోటీ ఉండేది. క్రీ.శ. 12,13 
శతాబ్దాలలో ఓరుగల్లు కాకతీయులు, దేవగిరి యాదవులు, ద్వార సముద్రం హొయసలులు 
వంటి మూడు సామ్రాజ్యాల మధ్యలో రాయచూరు ఉండడమే ఇందుకు కారణం. క్రీ. 
శ. 1294లో రెండవ ప్రతాపరుద్రుడి సామంతుడొకడు యాదవుల అధీనంలో ఉన్న 
రాయచూరు దో ఆబ్‌ను ఆక్రమించి కోట చుట్టూ బలమైన గోడలు, ద్వారాలను 
కట్టించాడు. భారీ గ్రానైట్‌ రాళ్ళను చక్కగా తొలిచి, నిర్మించిన గోడలు వాటికవే ఒక 
ఇంజనీరింగ్‌ అద్భుతం. ఇప్పటికీ స్థానికులు కొందరు ఈ నిర్మాణాలు దేవతలు చేసినవని, 
మనుషులు కట్టినవి కావని నమ్ముతారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లులోని 
కోట నిర్మాణాలను మినహాయిస్తే ఇప్పటికీ నిలిచి ఉన్న మిగతా కాకతీయ దుర్గాలలాగానే 
రాయచూర్‌ కోటకూడ అత్యుత్తమంగా నిర్మించినది. * 


రాయచూర్‌ కోట మౌలిక నిర్మాణాన్ని కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి మంత్రి 
రాజా గోరె గంగయ్య రెడ్డివారి ఆజ్ఞ ప్రకారం రాజా విళ్ధలుడు శక సంవత్సరం 1216(క.శ. 
1294లో చేయించాడు. ఈ వివరాలు కోట పశ్చిమ గోడమీద ఉన్న రాతిపలక మీద 
దీర్ధంగా లిఖించిన శాసనంలో ఉన్నాయి. కోట గోడలను పెద్ద పెద్ద బండరాళ్ళను 
తొలిచి, చక్కగాచెక్కి ఒకదానిపై మరొకటి పేర్చి నిర్మించారు. రాళ్ళ మధ్య సిమెంటు 
వంటి పదార్థమేదీ వాడకపోవడం విశేషం. బయటి గోడను మొరటు రాతి పనితో 
నిర్మించినా బురుజుల మీద, ద్వారాల మీద ఉన్న అరబిక్‌, పర్షియన్‌ భాషల్లోని శాసనాలను 
బట్టి ఈ గోడను ముస్లింలు నిర్మించారని చెప్పవచ్చు. హిందూ రాజుల దుర్గ నిర్మాణంలో 
రెండు ద్వారాలు(పశ్చిమాన సైలాని దర్వాజా, తూర్పున సికందరీ దర్వాజా), ముస్లింల 
నిర్మాణంలో ఐదు ద్వారాలు(పశ్చిమాన మక్కా, ఉత్తరాన నౌరంగీ, తూర్పున కతి, దక్షిణాన 
ఖండక్‌, నైరుతిలో దొడ్డి) ఉన్నాయి. బయట గోడ మూడు వైపులా లోతైన కందకాలు 
ఉంటే దక్షిణం వైపు మూడు పర్వతాలు కోటకు సహజ రక్షణగా ఉన్నాయి. పర్వతాలపై 
రక్షణగా కోటగోడలను నిర్మించారు. కోటగోడల లోపల పురావస్తు శాస్త్ర ప్రాధాన్యత 
కలిగిన ఎన్నో పాత భవనాలు, మసీదులు ఉన్నాయి. వాటిలో అనేక నిర్మాణాలపై ఉన్న 
శాసనాలు బహమనీ, ఆదిల్‌ షాల కాలంలో జరిగిన ఈ నిర్మాణాల ప్రశస్థిని 
తెలియజేస్తాయి. పైన వర్ణించిన శాసనాన్ని పశ్చిమ హిందూ రక్షణ గోడ పశ్చిమ 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 173 ¢ 


పక్కన ఉన్న 42 అడుగుల పెద్ద రాతి పలకపై చెక్కారు. ఈ గోడపై ఎన్నో బొమ్మలను 
చెక్కారు, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
మలియాబాద్‌: 


మలియాబాద్‌ కోట చరిత్ర కాకతీయుల కాలంలో మొదలవుతుంది. ఈ కోటను 
క్రీ.శ. 1296లో రుద్రమదేవి కట్టించింది. కృష్ణదేవరాయల కాలంలో ఈ కోట విజయనగర 
సామ్రాజ్యంలో భాగమైంది. కోట లోపల ఒక గోశాల ఉంది. ఈ గోషాలలో గోమూత్రం 
నుంచి అనేక రోగాలను నయం చేసే జెషదాలను తయారు చేసేవారు. రాయచూరు 
టౌనుకు దక్షిణంగా రెండున్నర మైళ్ళ దూరంలో ఉన్న మలియాబాద్‌ కోట హిందూ 
పాలకుల కాలం నాటి ప్రాచీన సైనిక నిర్మాణం. ఇది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. 
కోట లోపల ద్వారానికి రెండు వైపులా ఎర్ర రాతితో చెక్కిన ఏనుగు బొమ్మలున్నాయి. 
కాకతీయులది కన్నడ - తెలుగు శాసనం ఒకటి ఇక్కడ ఉంది. 
ముద్గల్‌: 

రాయచూరు తర్వాత చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మరొక ప్రాంతం ముద్దల్‌. 
లింగ్‌సుగూర్‌ తాలూకాలో లింగ్‌సుగూర్‌ నగరానికి పది మైళ్ళ దూరంలో ఈ ప్రాంతం 
ఉంది. ముద్దల్‌ లేదా ముదుగల్‌ చరిత్ర యాదవ వంశ రాజుల కాలంలో మొదలవుతుంది. 
వారికి చెందిన చాలా శాసనాలు ముద్దల్‌ పరిసర ప్రాంతాలలో లభించాయి. క్రీ.శ. 14వ 
శతాబ్దం ప్రారంభంలో ముద్గల్‌ కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ఒక ముఖ్యమైన 
సైనిక స్థావరం. దేవగిరిని ఆక్రమించిన తర్వాత మాలిక్‌ నయీబ్‌ రాయచూరు, ముద్దల్‌ 
ప్రాంతాలను కూడా హస్తగతం చేసుకున్నాడు. బహమనీ వంశ అధికార స్థాపన తర్వాత 
వారిపై దాడి చేసిన బీజాపూర్‌ రాజులు రాయచూర్‌, ముద్దల్‌ ప్రాంతాలుగల బహమనీ 
రాజ్య దక్షిణ, పశ్చిమ భూభాగాలను ఆక్రమించారు. 

ముద్దల్‌ ప్రాంతంలో ఆసక్తి కలిగించే ముఖ్య నిర్మాణం ముద్దల్‌ కోట. కోట 
నిర్మాణంలో భాగంగా సహజంగా ఉన్న గుట్టను వాడుకుంటూ దానిపై రాజాంతపురాలను 
నిర్మించారు. వాటి చుట్టూ బురుజులతో కూడిన కోటగోడను కట్టారు. బయటి గోడలు 
అర్థ చదరపు మైలు విస్తరించి ఉన్నాయి. బయటి గోడ చుట్టూ నీటితో నిండిన విశాలమైన 
కందకం ఉంది. కందకం పరిమాణంలో తేడాలున్నాయి. కొన్ని చోట్ల యాభై గజాల 
వరకు వెడల్పు ఉంది. కందకం వెనుక వైపు వరుసగా బురుజులు గల ఏటవాలు గోడ, 
దాని పక్కనే సన్నని బాట, బాటకు పక్కనే మరొక వరుస విశాలమైన బురుజులు గల 
ఏటవాలు గోడ ఉన్నాయి. ఇప్పటి కోట స్థితిని చూస్తే తుపాకులు వాడడం మొదలు 


4174 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పెట్టిన తర్వాత కోటను తిరిగి నిర్మించారని తెలుస్తుంది. రాతి నిర్మాణాలు చాలా వరకు 
హిందూ పద్ధతిలో కనిపిస్తాయి. కానీ కమాను ఆకారంలోని పిట్టగోడ నిర్మాణం ముస్లిం 
శైలిలో ఉంది. 


ఉత్తర ముఖంగా ఉన్న ఫతే దర్వాజా ఎదురుగా ఒక పెద్ద బురుజు ఉంది. 
బురుజుకు రెండు వైపులా రక్షణ గోడలున్నాయి. ఇవన్నీ కలిసి ఈ దర్వాజ వద్ద కోట 
రక్షణ కోసం ఫిరంగులు నిలుపడానికి స్థలాన్నియఠెజగ1020) ఏర్పాటు చేస్తాయి. దీనికి 
దగ్గరలోనే ఒక కాపలా గది, ఆ గదికి ఉత్తరంవైపు తెరుచుకునే మూడు కమానుల 
వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ ఫిరంగులు నిలిపే చోటు లోపల సన్నటి దారిమంటపం 
ఉంది. దానికి పశ్చిమ, ఈశాన్య దిశల్లో ద్వారాలున్నాయి. ద్వారాలన్నింటినీ స్తంభాలు 
- దూలాల శైలిలో నిర్మించారు. ఈ సన్నటి దారిమంటపానికి రెండు వైపుల కాపలా 
భటుల గదులున్నాయి. పైన వివరించిన భారీ బురుజులో ఉన్న ఒక తుపాకీ నోటి 
దగ్గర ఒక కన్నడ శాసనం ఉంది. 


పడమర వైపు మరొక ద్వారం, దాని సన్నటి దారి వెనక కమానుతో ఉన్న మరొక 
ద్వారం ఉన్నాయి. ఈ (ప్రదేశంలో గోడలను రాళ్ళు వాటికవే పట్టించుకునే సైక్షోపియన్‌ 
(Cyclopean) పద్ధతిలో నిర్మించారు. ద్వారానికి చెందిన బాటకు రెండు వైపులా కూడా 
కాపలా గదులున్నాయి. రెండవ ద్వారం ఎడమ వైపున మరొక ద్వారం ఉంది. ఈ 
ద్వారానికి కూడా పై భాగంలో కమానుంది. రెండవ ద్వారం లాగానే దీని పై భాగాన్ని 
కూడా రాతితో నిర్మించారు. ఈ మూడవ ద్వారం మిగిలిన రెండు ద్వారాల కంటే 
చాలా పెద్దది. ద్వారం దగ్గర ఉన్న కాపలా గది విశాలంగా ఉంది. ద్వారానికి దగ్గరలో 
ఒక మసీదు ఉంది. మసీదు లోపల రెండేసి స్తంభాలు కలిపి కట్టిన హాలు ఉంది. ఈ 
స్తంభాలు హిందూ నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. రోడ్డుకు అవతలి వైపు నౌబత్‌ ఖానాకు 
సంబంధించిన అవశేషాలున్నాయి. బాలా హిసార్‌కు వెళ్ళే దారిలో మందు గుండును 
నిల్వ ఉంచే గిడ్డంగి ఉంది. ఇందులో ఒక చివరన రెండు అర్రలను మందుగుండు 
నిల్వ ఉంచేందుకు నిర్మించారు. i 


బీదర్‌: 
బీదర్‌ కోట నిర్మాణంలో కాకతీయుల శైలి బాగా కనిపిస్తుంది. కోట మౌలిక 
నిర్మాణాలను చేపట్టింది కాకతీయులే. బీదర్‌ కోట దగ్గర జరిపిన తవ్వకాలలో లభించిన 


శాసనాలను బట్టి ఈ కోట క్రీ.శ. 10వ శతాబ్దం నాటి చాళుక్య సామ్రాజ్యానికి(క్రీ. శ. 974 
-క్రీ.శ. 1190) చెందిందని తెలుస్తుంది. చాళుక్యుల తర్వాత కాకతీయుల పాలనలోకి 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 175 ¢ 


వచ్చిన బీదర్‌ ప్రాంతం వారి ప్రముఖ నగరాల్లో ఒకటైంది. క్రీ.శ. 1822లో ఉలుఘ్‌ 
ఖాన్‌ బీదర్‌ కోటను ఆక్రమించాడు.” 
గుల్బర్గా: 

కాకతీయ రాజ్యం విస్తరిస్తూ సామ్రాజ్యంగా బలపడుతున్న సమయంలో గుల్బర్గా, 
రాయచూరు జిల్లాలు అందులో భాగం అయ్యాయి. క్రీ.శ. 1821లో కాకతీయుల 
అధికారం క్షీణించి గుల్బర్లాతో సహా దక్కను ప్రాంతం అంతా ఢిల్లీ సుల్తానుల అధీనంలోకి 
వెళ్ళింది. అప్పటి ప్రధాన భాషలు కన్నడ, ఉరూ. నగరంలో హిందూ, ఇస్తాం మతాలను 
ప్రధానంగా అనుసరించేవారు. ఉర్ణూ మాట్లాడే ముస్లిం జనాభాను హైదరాబాదు ప్రాంతం 
ఎక్కువగా ప్రభావితం చేసింది. క్రీ.శ. 18వ శతాబ్దీ ప్రారంభంలో మొఘల్‌ సామ్రాజ్యం 
క్షీణిస్తున్న దశలో జెరంగజేబు సైనికాధికారి అసఫ్‌ జా(నిజాం ఉల్‌ ముల్క్‌ స్వాతంత్ర్యం 
ప్రకటించుకొని హైదరాబాదు రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ రాజ్యంలో గుల్బర్లాకు 
చెందిన చాలా భాగం కలిసిపోయింది. 


చెరువులు - నీటిపారుదల వ్యవస్థ: 


కాకతీయులు నీటిపారుదల వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. వర్షపు నీటిని 
నిల్వచేసి ఉపయోగించేందుకుగాను పెద్ద చెరువులు, కాలువలు తవ్వించారు. చెరువును 
నిర్మించడాన్ని వారు ఒక దాన ప్రక్రియగా, పుణ్యసాధన మార్గంగా భావించారు. పుణ్యాన్ని 
సంపాదించేందుకు చేసే పనులైన సప్త సంతానాలలో చెరువులు తవ్వడం ఒకటి. 
విజయనగర రాజులు, వారి సామంతులు కూడా ఎన్నో చెరువులు, కాలువలు 
తవ్వించారు, తూములు నిర్మించారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో 
కాకతీయులు, విజయనగర రాజులు ఏర్పరిచిన నీటి పారుదల వ్యవస్థలు నేటికీ 
సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. 


ఉపసంహారం: 


1. కాకతీయులు ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. వీరు తమ రాజ్యాన్ని 
నీటి లభ్యత అంతగా లేని ప్రాంతాలలో స్థాపించి, క్రమంగా అధిక జనాభా, సంపద 
గల కోస్తా భూభాగాలకు రాజ్యాన్ని విస్తరించారు. అంతకు ముందటి సహస్రాబ్దిలో 
స్థాపించిన సామ్రాజ్యాలకు ఇది పూర్తి భిన్నం; తూర్పు చాళుక్యుల వంటి వారు తమ 
రాజకీయ కేంద్రాలను ఏకరీతిగ క్రిష్ణ - గోదావరి కోస్తా డెల్టాలో స్థాపించారు. ఇటువంటి 
పరిణామం పక్కన ఉన్న కర్ణాటకలోనూ కనిపిస్తుంది. అక్కడ ద్వార సముద్రం 


4 176 నౌతవాపాగశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


హొయసాలులు ఎగువ ప్రాంతాల నుంచే రాజకీయ ఆధిపత్యాన్ని సాధించారు. ఈ 
విధంగా 18వ శతాబ్టిని ఆంధ్ర, తెలంగాణలలో, మొత్తం దక్షిణ భారతంలోనే చరిత్రను 
మలుపు తిప్పిన కాలంగా చెప్పవచ్చు. 

2. మధ్య యుగాల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితమైనది. 
ఇటువంటి ఆర్థిక వ్యవస్థ భూమి లభ్యత, సమర్థవంతమైన వినియోగాలపై ఆధారపడి 
ఉంటుంది. బీడు భూములను సాగులోకి తేవడం, భూములను మంజూరు చేయడం, 
చెజువులు, కాలువతో నీటి పారుదల వ్యవన్గ వంటి ఆర్థిక వనరులను 
అభివృద్ధిపరచవలసిన అవసరాన్ని కాకతీయులు గుర్తించారు. సింథియా టాల్‌బొట్‌ 
వివరణలో సామాజిక, భౌతిక చలనశీలత, సైనిక సంస్కృతి లక్షణాలుగా మధ్యయుగ 
తెలుగు ప్రాంతం చైతన్యంగా ఉండేది. ఇవన్నీ కలసి అప్పటి వరకు ఉన్న మధ్యయుగ 
భారతదేశపు సమాజం, చరిత్రల చిత్రణకు ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. 


3. కాకతీయ సామ్రాజ్యం క్రీ.శ. 1310 నుండి ముస్లిం దండయాత్రలను 
ఎదుర్కొంది. క్రీ.శ. 1323 లో పూర్తిగా ఢిల్లీ సుల్తానుల నియంత్రణలోకి వెళ్ళింది. 
చివరకు క్రీ.శ. 1370లో కాకతీయుల పతనం తర్వాత, చివరి మహోన్నత హిందూ, 
కన్నడ రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం తెలుగు ప్రాంతాలను, ఇప్పటి కర్ణాటక 
రాష్ట్రాన్ని తన అధికారం కిందకు తీసుకుంది(క్రీ. శ. 1336 - 1450) . 


4. ఎన్‌. వెంకటరమణయ్య ఈ వాదాన్ని ఖండిస్తూ కాకతీయుల పాలనా 
విధానాలను విజయనగర రాజులు అనుసరించారని ఉద్దాటించారు. 'నాయంకరి 
విధానాన్ని కాకతీయుల ప్రభావానికి ఉదాహరణగా ఆయన చెప్పాడు. నాయంకర 
వ్యవస్థ రాజ్యంలోని విభాగాలకు నాయకులను నియమించి ప్రతిఫలంగా వారి నుండి 
సైనిక సేవలను, కప్పం(నిర్దిష్ట మొత్తంలో పన్ను) పొందే ఒక పాలనా విధానం. 


5. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల రాజకీయ, ఇతర వ్యవస్థలకు ఉన్న 
సంబంధాన్ని నిర్ధారించడానికి ఇంకా పరిశోధనలు జరుగవలసి ఉంది. 
References: 


1. _P.V.ParabrahmasSastry, The Kakatiyas in Comprehensive History and Culture 
of Andhra Pradesh, Volume IV Ed K. 5. Kameshwara Rao (New Delhi, 2012) 


2. Cynthia Talbot, Pre Colonial India in Practice: Society, Religion, Identity in 
Medieval Andhra (New York, 2005), p. 35 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 177 4 


సంసల హు 


ట్‌. 


Richard M. Eaton, Kiss My Foot, Said the King: Firearms, Diplomacy and the 
Battle of Raichur 1520 in modern Asian Studies 43, 1, January 2008 (CUP) 


http://www .discoversouthindia.com/karnataka/raichur.htm 
http://www.wikimapia.org/19476056/Maliabad-Fort 
http://www .discoversouthindia.com/karnataka/raichur.htm 


http://archnet.org/library/places/oneplace See Yazdani, G. 1974. Bidar: Its 
History and Monuments London: Oxford University Press, 1-20 
ThaGanapeshvaram Inscription of Ganapatideva and Karimnagar Inscrip tion 
of Gangadharaallude to SaptaSantanas (Epi 106,111 pp.88 ff HAS No.13 
P.173, V32) 


N. Venkataramanayya, The early Muslim Expansion in South India. 


Further References: 


కే 


10. 


11. 


Suryanath U. Kamat, A Concise History of Karnataka from pre historic times 
to the present, Jupiter Books, MCC, Bangalore, 2001 (Reprinted 2002) OCLC: 
7796041 


K. A. Nilakanta Sastri, History of South India, From Pre historic times to fall 
of Vijayanagara, 1955, OUP, New *Delhi (Reprinted 2002) 


N. Venkataramanayya, The early Muslim Expansion in South India 
Durga Prasad, History of the Andhras Till 1565 A.D., P.G. Publishers, Guntur 


Hampi, A Travel Guide, *Department of Tourism, India, Good Earth 
Publication, New *Delhi, 2003. 


Karmakar, A.P. (1974) Cultural History of Karnataka: ancient and medieval, 
Karnataka VidyavardhakaSangha, Dharwad OCLC: 8221605. 


Arthikaje. History of Karnataka. OurKarnataka.com Retrieved 2006-12-31. 
Richard M. Eaton, The new Cambridge History of India - A Social History of 
the Deccan 1300-1761, Cambridge University Press, 2006. 

Hermann Kulke and DietmarRothermund, A History of India, fourth edition, 
Routledge, 2004. 

Rice, B.L. (2001) 1897. Mysore Gazetteer Compiled for Government-Vol 1. 
New Delhi, Madras: Asian Educational Services. 

West, E.W. (1989) 1877, History of Bombay, Karnataka, Musalman and 
Maratha A.D. 1300-1818, New Delhi,Madras: Asian Educational Services. 


4178 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కులపురాణాలు - తెలంగాణ సంస్కృతి 


డా॥ ఏలె లక్ష్మణ్‌ 
ప్రముఖ చిత్రకారులు 
దేశి సాహిత్యం, పటం కథల పరిశోధకులు 


జానపద విజ్ఞానంలో కులాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు అన్ని జానపద 
కళారూపాలు కులాన్ని ప్రాతిపదిక చేసుకుని ఏర్పడ్డాయి. ఆయా కులాలను ఆధారం 
చేసుకుని ఏర్పడిన కళారూపాలు ఆ కులాల మూలాలను, వాటి గొప్పతనాన్ని వాటి 
శక్తి సామర్థ్యాల మేరకు అవి చెప్తాయి. భారతదేశంలో కులవ్యవస్థ ఇప్పటికీ స్థిరంగా 
ఉంది. ఇప్పటి వ్యవస్థకు ఒకప్పటి వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రాచీన కాలంలో 
ప్రజలు ఆయా వృత్తులు చేస్తూ తమ వృత్తినే కులంగా మలచుకుని జీవించారు. అలా 
వృత్తికులాలు ఏర్పడ్డాయి. ఆయా కులాలు తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం కోసం 
సొంతంగా ప్రత్యేక కుల పురాణాలను రూపొందించుకున్నాయి. ప్రతి కులానికి ఒక 
పవిత్రమైన సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. ప్రతికులానికి ప్రత్యేకమైన ఆచారాలు, 
కట్టుబాట్లు ఉన్నాయి. ఆ సంస్కృతిని ప్రత్యేకంగా నిలుపుకోవడం కోసం కులపురాణాలను 
బలపరిచారు. అది తెలంగాణ జానపద సంస్కృతితో మమేకం అయ్యింది. కులపురాణాలు 
ప్రాచీనమైనవి.లభ్యమౌతున్న ఆధారాలను అనుసరించి కాకతీయుల కాలంలో 
కులపురాణాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నది. 

ఎప్పుడైతే ఒక వ్యవస్థ వారసత్వ విధానంపై ఆధారపడుతుందో దానిని కులం 
అనవచ్చునని హెచ్‌.బి. రాబిన్‌సన్‌ అభిప్రాయం. కులాలు వేరువేరుగా ప్రత్యేకమైన 
సాంఘిక ఆచారాలు కలిగి ఆ సమూహం వరకే కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుని జీవనం 
సాగించాయి. (శ్రమవిభజన ఒక భాగంగా వృత్తి కులాల పరిణామం చెందాయి. ఒక 
కోణంలో వృత్తుల మధ్య సమన్వయం పెరిగి ఆయా కులాల మధ్య పరస్పర మైత్రి 
ఏర్పడింది. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 179 ¢ 


ప్రధాన కులాన్ని ఆధారంగా చేసుకుని ఉపకులాలు పుట్టుకొచ్చాయి. ఆయా 
కులాలను కీర్తిస్తూ వారికి విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతూ, కులాలు ఏర్పాటు చేసుకున్న 
కట్టుబాట్లను అతిక్రమించకుండా ఉండేందుకు వారిని నిత్యం చైతన్యవంతులను 
చేసేందుకు కృషిచేసే వారిని ఉపకులంగా చెప్పవచ్చు. 


తెలుగులో కులపురాణాలు ఆభిత వ్యవస్థ అనే గ్రంథంలో కులంలో ఎవరైనా 
ఆచారాలను అధిగమిస్తే కుల బహిష్కరణకు గురౌతారని, అలా గురైన వారు అదే 
కులంలో ఉపకులంగా మారి ఆ కులం వారిచే అర్తి బిడ్డలుగా పిలవబడతారని 
పేర్ళొన్నారు. ఇది ఒక కోణం మాత్రమే. దీనికి భిన్నంగా కూడా ఉపకులాల పుట్టుక 
కనిపిస్తుంది. కూనపులి, మందహెచ్చుల పుట్టుక అందుకు ఉదాహరణ. పద్మశాలి కులానికి 
ఉపకులంగా చెప్పుకునే కూనపులివారు పద్మశాలి కులానికి మూలపురుషునిగా భావిస్తున్న 
భావనా బుషి యుద్ధం చేస్తున్న సమయంలో తన శరీరంపై స్వేదం నుండి పుట్టిన 
కూనపులి వారిని పద్మశాలీలకు అర్తి బిడ్డలుగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. గొల్లలకు, 
శారద కాండ్రకు పుట్టిన సంతానం మందహెచ్చులుగా మారి గొల్లలకు ఉపకులంగా 
ఉన్నారు. ఆయా కులాలు నిర్మించుకున్న కట్టుబాట్లలో కులాంతర వివాహాలను 
అనుమతించక పోవడం కూడ ఒకటి. కులాంతర వివాహం వల్ల పుట్టిన సంతానం 
ఏదో ఒక కులానికి ఉపకులంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అనేక కారణాల 
వల్ల ఉపకులాలు ఏర్పడ్డాయి. 

ఈ ఉపకులాలను అర్తి బిడ్డలుగా, హక్షుదార్లుగా, అ(శిత గాయకులుగా, కులం 
బిడ్డలుగా, బిక్షుక గాయకులుగా, వృత్తి గాయకులుగా అనేక రకాలుగా పిలుస్తారు. 
“ఒక కులం వారికే కథలు చెప్పే కులాలను, ఒక వ్యవస్థగా ఇతర కులాలతో 
సంబంధాలున్న వారిని ఆశిత కులాలని” ఆచార్య పులికొండ సుబ్బాచారి 
పేర్మొన్నారు(తెలుగులో కులపురాణాలు ఆశ్రిత వ్యవస్థలు). 

అ(శితుడు అనే పదానికి ఆశయించినవాడు, అవలంబించినవాడు, 
ఆ(శయింపబడినవాడు, ఆధారముగా చేసుకొనినవాడు అనే అర్థాలు సూర్యరాయంధ్ర 
నిఘంటువులో ఉన్నాయి. ఆశిత కులాలు చాలా ప్రాచీనమైన సామాజిక వ్యవస్థలో 
భాగంగా ఉన్నాయి. దొరికిన ఆధారాల ప్రకారం 12వ శతాబ్దానికి చెందిన పాల్మురికి 
సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో ఒక పద్యంలో ఇలా ఉంది. 


వీవంగ జేతులు లేవయ్యా నడిచి 
పోవంగగాళ్ళునులేవయ్యయంద 
కులమయ్య పిచ్చుక గుంటులమయ్య 
తలపోయన భాగ్యతులముసుండయ్య 


4 180 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఈ పద్యభావం ఆశ్రయం కోరుతున్నట్టు ఉంది. పిచ్చుక కుంట్లు అనే ఆశ్రిత 
కులం ఆ కాలం నుండి ఉన్నట్టు మనకు ఆధారాలున్నాయి. అయితే వీరు ఆభ్రిత 
కులమని ఎక్కడా లేదు. పిచ్చుకకుంట్ల కులం ప్రస్తుతానికి రెడ్డికులానికి ఆశ్రిత కులం. 


వీరముష్టులు కోమట్లకు కన్యకా పురాణం చెప్తారు. ఆ పురాణంలో 
రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన విష్ణువర్థనుని గురించి ప్రస్తావన ఉంది. ఈయన 
రాజరాజనరేంద్రుని తండ్రి. విష్ణువర్ధనుని భటులు కోమట్లకు సహాయం చేస్తారు. కోమట్ల 
ఆశ్రిత కులంగా వీరముష్టులు 11వ శతాబ్దంలో కనిపిస్తారు. ఈ రకంగా చూస్తే 
పిచ్చుకకుంట్లను కూడా ఆగ్రితకులంగా భావించవచ్చు. అంటే కాకతీయుల కాలం 
నాటికి ఆశ్రిత కుల వ్యవస్థ స్థిరపడింది అని ప్రతిపాదించవచ్చు. ఆశ్రిత కులాలున్నాయంటే 
కులపురాణాలు ఆ కాలం నాటికే ఉన్నట్టు. 


ఆగ్రిత కులాలు ఎక్కువగా శైవమతాన్ని ఆచరించే తత్త్వాన్ని కలిగున్నాయి. వీర 
శైవమత ప్రభావం వల్ల ఆభ్రిత కులాల్లో ఈ లక్షణం అలవడింది. వీరశైవం కాకతీయుల 
కాలం నాటికి ఉన్నత స్థానంలో ఉంది. అందుకే ఆ[(శిత కులాలు కాకతీయుల కాలంలో 
వైభవోన్నతంగా వెలుగొందాయని అనుకోవచ్చు. చాకలి కులాన్ని ఆశ్రయించే మాసయ్యలు 
పటం ద్వార బసవపురాణం చెబుతారు. బసవ పురాణం మిగిలిన పురాణాల కంటే 
భిన్న పద్ధతిలో వచ్చింది. మిగతా పురాణాలతో పోలిక లేదు. 

బసవపురాణాన్ని ఏడు ఆశ్వాసాల స్వతంత్ర చారిత్రక కావ్యంగా భావిస్తున్నారు. 
వీరం, కరుణ రసాలతో భక్తితత్వాన్ని సోమన (ప్రబోధించాడు. బసవని అవతరణం, 
సంస్మారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే ముఖ్య అశ్వాసాల్లో అప్పటి చరిత్ర 
కనిపిస్తుంది. సందర్భోచితంగా భక్తజన కథలు ఉంటాయి. పాల్మురికి వర్ణించిన భక్తుల్లో 
పిల్లలు, స్ర్తీలు, అన్ని కులాలవారు, ప్రొఢులు, ముగ్ధలు, పట్టుదల కలిగిన వారు, తదితరులు 
కనిపిస్తారు. ఇందులో అల్లమ ప్రభు, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య వంటి 
సమకాలీనుల కథలున్నాయి. మడివాలు మాచయ్యను జానపదులు మాసయ్యగా 
పిలిచారు. అతనిని ఆధారం చేసుకుని చాకలి వారికోసం బసవపురాణాన్ని కథాగానం 
చేసే ఆచారం మాసయ్యకు ఏర్పడి ఉంటుంది. శైవమతం గొప్ప స్థితిలో ఉన్నప్పుడు 
ఆభిత కులాలు తమ ఉనికిని మరింత బలంగా చాటుకున్నాయని తెలుస్తుంది. వైదికం 
శారీరక శ్రమకు, కులవృత్తులకు అంతగా గౌరవం ఇవ్వలేదని, వీరశైవ మాత్రం కాయకమే 
కైలాసం అని నినదించి శ్రమకు విపరీతమైన గౌరవాన్ని ఇచ్చింది. అందుకే చాలా 
కులాలు వీరశైవం వల్ల సారస్వతంలోకి ప్రవేశించాయి. వీర శైవం ప్రకారం చాకలి, 
కుమ్మరి, కమ్మరి, మేదరి, చెప్పులు కుట్టేవారు, బ్రాహ్మణులు అందరు సమానులే. ఎక్కువ 
తక్కువలు లేవు. అందరు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి. అందుకే ఈ కాలంలో 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 1814 


కులపురాణాలు తమ కుల గౌరవాన్ని నిలుపుకోవడంలో తమ వంతు బాధ్యతను 
నెరవేర్పాయి. 


కుల పురాణాలు 


పురా శబ్దానికి తొల్లి, తొలుతది, జరిగిపోయినది, ప్రాతది అనే అర్థాలున్నాయి. 
పురాణ శబ్దం వేదకాలం నాటికే ప్రాచీనం అనే అర్థం రూఢి అయ్యింది. పూర్వగాథ 
లేదా ప్రాచీన కథ అనే అర్థం వచ్చే విశేష్యముగా కూడా పురాణ ప్రయోగం కనబడుతుంది. 
పురాభవమితిపురాణమ్‌ -పురా పూర్వస్మిన్‌ భూత మితివురాణమ్‌(అమరకోశం 
గురుబాలప్రబోధిక), పురాభవమితిపురాణమ్‌(శబ్దకల్పద్రుమం) వంటి అర్జాలు పదకోశాల్లో 
ఉన్నాయి. పురాణం అంటే అత్యంత ప్రాచీనమైనది అనే అర్థంలో ఎక్కువగా 
ప్రయోగించారు. 


ప్రాచీన కాలానికి చెందిన జగత్స ఎపిని, దేవతల్ని వీరుల్ని సాంస్కృతిక లక్షణాల్ని, 
ఆచార మత విషయాల్ని నమ్మకాల్ని వివరించే కథ పురాకథ. వివిధ ప్రాణుల సృష్టిని, 
జంతువుల ప్రత్యేక లక్షణాలను వివిధ కర్మకాండల ఉత్సవాలను పురాకథ వివరిస్తుందని 
Standard Dictionary of Folklore and Mythology నిర్వచించింది. 

పురాకథలు లేదా పురాగాథల నిర్వచనాలను పరిశీలిస్తే సృష్టి గాథలు, ఆచార 
సంప్రదాయాల గాథలు, తెగల పుట్టుక గాథలు, దేవతా సంబంధి గాథలు, వృత్తుల 
పుట్టుక గాథలు, కులదేవతల గాథలు, వీరగాథలు ఉంటాయి. తెలుగు జానపద 
సాహిత్యంలో పురాగాథలపై విసృతంగా పరిశోధన చేసిన డా॥ రావి ప్రేమలత 
పురాగాథలను మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించారు. అవి సృష్టిగాథలు, దేవతా 
సంబంధి గాథలు, ఆచార సంబంధి గాథలు. నేటి ప్రపంచస్థి తిని, ఆచార 
సంప్రదాయాలను, దేవతా మహత్యాన్ని సమాజంలో వ్యక్తుల భావాలను, చర్యలను 
ఒకే ప్రమాణ మార్గంలో పయనించే విధంగా చేయడం, ప్రాచీన కాలంలోని ఆచార 
సంప్రదాయాలు రూపొందిన విధానాన్ని వివరించి వాటి ప్రాముఖ్యాన్ని చెప్పడం, ప్రాచీన 
గాథలను, వ్యక్తులను ఆధునికులకు అందించడం పురాగాథల లక్ష్యాలు. 


కులపురాణాలు ఆయా కుల దేవతల పట్ల, ఆచార సంప్రదాయాలపట్ల (శ్రోతలకు 
నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాయి. సమాజంలో ఒకే సమూహానికి చెందిన 
కులాన్ని సంఘటితపరిచి ఒక ప్రామాణిక మార్గాన్ని అనుసరించేలా చేస్తాయి. 


పటం కథలు కులపురాణాలు 


జానపద కళారూపాల్లో ప్రత్యేకమైన ప్రక్రియ పటం కథలు. పటం కథలను 
ప్రదర్శించే కులాలు 11 వరకు ఉన్నాయి. వీరి కులం పుట్టుకకు సంబంధించిన మౌఖిక 
కథలూ, వీరు ప్రదర్శించే కులపురాణాలు వైవిధ్యంతో ఉంటాయి. 


4 182 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కూనపులి: వీరు పద్మశాలి కులానికి ఆభ్రితులుగా ఉంటూ మార్మండేయ పురాణాన్ని 
కథాగానం చేస్తారు. కూనపులి పుట్టుకకు సంబంధించిన మౌఖిక కథలో పద్మశాలి 
కులానికి మూలపురుషుడు మార్మందేయుడు. అతని కుమారుడు భావనారుషి ఇతను 
లోక కల్యాణార్థం రాక్షస సంహారం చేసి, మానప్రాణ సంరక్షణ కోసం వస్త నిర్మాణం 
చేయడానికి జన్మించాడు. ఇతను విష్ణువు నాభినుండి పద్మతంతువులను గ్రహించి వస్త్ర 
నిర్మాణం చేస్తాడు. వస్ర్తాలను దేవతలకు సమర్పించాలని అనుకుని అందరి దగ్గరకు 
వెళతాడు. శివుడు నాకు పులి చర్మం కావాలి అని కోరుతాడు. అప్పుడు అతడు పులి 
చర్మం కోసం అడవికి వెళ్తాడు. అక్కడ భద్రావతి ఆధీనంలో ఉన్న పులులను స్వాధీన 
పరచుకొని, భద్రావతిని వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి వెనుదిరగగా 
కాలవాసురుడు అడ్డుపడి యుద్దానికి భావనార్నిని కవ్విస్తాడు. యుద్ధ సమయంలో 
భావనార్నికి వచ్చిన చెమటలోంచి పుట్టినబిడ్డ యుద్ధంలో భావనార్శికి సహాయపడతాడు. 
తరువాత గర్భంతో ఉన్న పులిని రక్షించి పులికూనలకు అండగా ఉండటం వల్ల అతనికీ 
అతని సంతతికి కూనపులి అని పేరు వచ్చిందని కథ. ఈ కూనపులి వారు పద్మశాలీలకు 
అర్తివారిగా ఉంటూ కథా గానం చేస్తారు. 


తెలంగాణలో పద్మశాలీల ఉనికి కాకతీయుల కాలం నాటినుండిఉంది. క్రీ.శ. 

1172 ప్రాంతంలో కాకతీయ రాజు రుద్రదేవుడు వేయించిన నాగులపాడు శాసనం 
అష్టాదశ కులాలను పేర్కొంది. అందులో (బ్రహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర, 
తంతువాయు(పద్మశాలి) తదితర కులాలు ఉన్నాయి. తంతువాయ అంటే సూర్యరాయాంధ్ర 
నిఘంటువులో పాలివాడు అనే అర్ధం ఉంది. కాకతీయుల కాలంలో ఎన్ని రకాల 
వస్తాలు ఉన్నాయో ఒక చోట పాల్కురికి పేర్కొన్నాడు. 

వెంజావళియు, జయరంజియు, మంచు 

పుంజంబులు, మణిపట్టు, భూతిలకంబు, 

శ్రీవన్నియయు, మహాచీని, చీనియును 

భావజతిలకంబు, పచ్చని పట్టు 

రాయశేఖరము, రాయవల్లభము 

వాయుమేఘము, గజవాళంబు, గండ 

పదము, గావులు, సరిపట్టును, హంస 

పడియు, వీణావళి, పల్లడదట్టి, 


సౌతవాపాగశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 183 ¢ 


వారణాసి, జీకువాయు, కెందొగరు, 

గౌరిగనయమును, క్షీరోదకంబు, 

పట్టును, మరకత పట్టు, పొంబట్టు 
(బసవపురాణం, పుట 56) 


పాల్మురికి సోమన కాలానికే నేత కులాలు ఉన్నాయని దీని వల్ల తెలుస్తుంది. 


గౌడజెట్టి: గౌడజెట్టీ, ఏనూటి ఈ రెండు కులాలు గౌడవారికి ఆశుతులుగా 
ఉంటూ గౌడపురాణాన్ని కథాగానం చేస్తారు. వీరి పుట్టుకకు సంబంధించిన మౌఖిక 
కథలో ఒకనాడు త్రిమూర్తులు ఆకాశ మార్గంలో వస్తుండగా బ్రహ్మనొసటన చెమట 
పడుతుంది. ఆ చెమటను అరచేతిలో తీసుకుని భూమండలంపై వేయబోవగా భూమి 
కంపిస్తుంది. ఆకాశంపై వేయడానికి చేయి ఎత్తగా (గహాలన్ని వణుకుతాయి. దీని వల్ల 
ఏదైన ఉపద్రవం వచ్చేలా ఉందని వాయుదేవుణ్ణి పిలిచి సప్తసముద్రాల ఆవల 
వేయమంటాడు. కానీ వాయుదేవుడు పార్వతీ దేవి స్నానం చేసే ద్వైతవనం కొలనులో 
వేస్తాడు. అది నీటిలో కరగక నీటి బుగ్గలా ఏర్పడి దాని నుండి బాలుడు జన్మిస్తాడు. 
బాలునితో పాటూ ఈతచెట్టు, తాటిచెట్టు, ఇప్పచెట్టు పుడతాయి. పార్వతీ దేవి కొలనుకు 
వచ్చి చూసేసరికి బాలుడు ఉండటంతో ఆశ్చర్యపోతుంది. ఆ బాలునికి త్రిమూర్తులు, 
సప్తకోటి మునీశ్వరులు కౌండిన్యుడు అని పేరు పెడతారు. కౌండిన్యుడు సంతానం 
కావాలని శంకరున్ని కోరగా అయిదుగురు కొడుకులు ఆదిగౌడ్‌, అమరగౌడ్‌, వేదగౌడ్‌, 
విప్రగాడ్‌, ఒక కూతురు సురమాంబ జన్మిస్తారు. సురమాంబను కంఠమేశ్వరునికి ఇచ్చి 
వివాహం చేస్తారు. కొడుకులు, అల్లుడు, తండ్రితోపాటు పుట్టిన ఈత, తాటి, ఇప్పచెట్లు 
ఎక్కి కల్లుగీస్తూ జీవిస్తుంటారు. అన్నదమ్ముల్లలో తలఈడిగ, జైన ఈడిగ, ఈండ్ర ఈడిగ, 
కడఈడిగ వారు వేరుపడతారు. చిన్నవాడు పుంగమగౌడ్‌, బావ కంఠమల్లేషుడు కలిసి 
శివున్ని పూజిస్తూ కల్లుగీతనే నమ్ముకుంటూ జీవిస్తుంటారు. విడిపోయిన నలుగురిలో 
ఇద్దరు వారికిచ్చిన ఆస్తిని ఖర్చుచేసుకుని ఏ పనీ చేయలేక పుంగమ గౌడ్‌ దగ్గరకు 
వచ్చి మళ్ళీ అందరం కలిసుందామంటారు. విడిపోయాక మళ్లీ కలవడం ఉండదని 
మీకు భృతి కావాలంటే గౌడ కులానికి కథలు చెప్పుతూ జీవించండనిచెపుతారు. 
అప్పటినుండి వారు గౌడజెట్ట, ఏనూటి వారుగా గౌడకులాన్ని ఆశ్రయిస్తూ బతుకుతున్నారని 
కథనం. వీరు గౌడ పురాణాన్ని రెండు రోజులు చెప్పి 3,4 రోజుల్లో సురాభాండేశ్వరు 
కలకోడి యుద్దం వంటి కథలను ప్రదర్శించి ఎల్లమ్మకు బోనాలు సమర్పించి కాటమయ్య 
పండుగను జరిపిస్తారు. 


4 184 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


మాసయ్యలు: చాకలి కులానికి ఆశితులుగా ఉంటూ పటం ద్వారా మడివేలయ్య 
పురాణాన్ని గానం చేస్తారు. పండితారాధ్య చరిత్రలోని కథను ఆధారం చేసుకుని వీరు 
పురాణాన్ని అల్లుకున్నారు. దక్షప్రజాపతి యజ్ఞానికి ఆహ్వానం ఇవ్వకున్నా పార్వతి యజ్ఞానికి 
వెళ్ళి తండ్రి చేతిలో అవమానం పాలవుతుంది. ఆ దుఃఖంలో పార్వతి ఆత్మహుతి 
చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయకాల రుద్రుడై తన జటాజూటంలోని 
ఒక వెంట్రుకను నేల మీద వేయగా వీరభద్రుడు జన్మిస్తాడు. అతనితో శివుడు దక్ష 
యజ్ఞాన్ని నాశనం చేసి దక్షున్ని సంహరించమని చెపుతాడు. శివుని ఆజ్ఞ నెరవేర్చిన 
వీరభద్రుడు త్రిమూర్తుల దగ్గరకు చేరుకుంటాడు. అతడు వచ్చిన కార్యం నెరవేరిందని 
తమతో ఇక ఉండటం కుదరదని పాలగుండంలో స్నానం చేసి మడివేలయ్యగా అవతారం 
ఎత్తమంటారు. వీరభద్రుడు పాలగుండంలో దూకగానే మడివేలయ్య, మాసయ్య అనే 
రూపాలుగా అవతారం ఎత్తుతాడు. మడివేలయ్య బట్టలు ఉతకడం చేయగా, మాసయ్య 
దేవునికి పూజచేస్తూ ఆహారం తినకుండా ఉంటాడు. ఒక రోజు మాసయ్యకు విపరీతంగా 
ఆకలి వేసి మడివేలయ్య తెచ్చుకున్న అన్నాన్ని తింటాడు. అప్పుడు మడివేలయ్య కోపంతో 
నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నావు కాబట్టి ఏడాదికి ఒకసారి అర్థివాడివి అయ్యి 
నా ఇంటికి వస్తే త్యాగమిస్తానంటాడు. అప్పటి నుండి చాకలి వాళ్లకు 
మాసయ్యలుఅర్తివారుగా మారిపోయారని కథనం. మాసయ్యలుమడేలు పురాణాన్ని 
నాలుగు రోజులు పటం ద్వారా కథాగానం చేస్తారు. ఆదిశక్తి పురాణం, పార్వతిపురాణం, 
దక్షయజ్ఞం, మడివేలు పురాణం వరుసగా నాలుగు రోజులు చెపుతారు. ఐదవరోజు 
ఈదమ్మ పండుగ చేస్తారు. 


అద్దపు: మంగలి కులానికి ఆశ్రితులుగా ఉంటూ నాభికాపురాణాన్ని పటం ద్వారా 
కథాగానం చేస్తారు. వీరు దేవతలకు పెళ్లిళ్లు చేసే సమయంలో గందమాను పర్వతం 
వద్ద మంగవృక్షం క్రింద సుమంగళుడు తపస్సు చేసి, తానుత్రిమూర్తులకు తీపి వరభక్తుడు 
కావాలని కోరుకుంటాడు. సుమంగళులుడు విభూతి గుండం ఏర్పరచి అందులో (బ్రహ్మ 
పాకశాగ్రం, విష్ణువు నాభి కమలం, శివుడు చిత్రకన్ను వేయగా అగ్గిపుట్టి అంగారకుడు 
జన్మిస్తాడు. అతడు అగ్గినుండి పుట్టడంతో అంగారకుడు, దేవతలకు క్షౌరం చేయటంతో 
క్షౌరకుడు, కల్యాణానికి ముందు నడవటంతో కళ్యాణ భక్తుడు, సుమంగకుని కొడుకు 
అయినందువల్లశుభమంగళుడు అయ్యాడు అని కథనం. దేవతలకు పెళ్ళిళ్లు చేసిన 
తరువాత ఇతనికి సూర్యుడు అద్దం, చంద్రుడు కత్తినూరే చంద్రవంక, గంగ నీటికై 
కలశ పాత్రను ఇస్తారు. ఆ తర్వాత దేవతలు నిమిషావనంలో పిల్లను చూసి ఇతనికి 
పెళ్ళీ చేస్తారు. ధనపాలక, హరిపాలక, శివపాలక అనే ముగ్గురు కొడుకులు పుడతారు. 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 185 ఖీ 


ధనపాలకున్ని విష్ణువు, హరిపాలకున్ని శివుడు, శివవాలకున్ని అంగారకుడు తీసుకుని 
వెళతారు. అన్నలతో కలిసి సహపంక్తి భోజనం చేయని కారణంలో శివపాలకున్ని 
అర్తివానిగా మారమని ఆజ్ఞాపిస్తారు. అప్పటినుండి అతని సంతతిని అద్దపువారని 
పిలిచారు. వీరు కాశీలో పటం రాయించుకున్నారని ప్రతీతి. 


డక్కలివారు: మాదిగలకు ఆగ్రితులుగా ఉంటారు. జాంబపురాణాన్ని చెప్తారు. 
జాంబవంతుని పెద్దకొడుకు విశ్వబ్రహ్మకు తన అవయవాలతో అస్త్రాలు చేసిన కారణంతో 
అతని శరీరంలో డొక్క మిగులుతుంది. ఆ డొక్కను నారదుడు తీసుకెళ్లి సముద్రంలో 
పడేస్తాడు. దేవతలు ఆ డొక్కను తీసుకునిరమ్మనగా తీసుకొచ్చి పెంట మీద పెట్టగా 
పార్వతి, లక్ష్మీ, సరస్వతి తమ కట్టుచెంగు చింపి పరదాలు దాని చుట్టూ కడతారు. 
బ్రహ్మదేవుడు బ్రహ్మమంత్రం చదువగా విష్ణుదేవుడు రూపం కలిపించగా శంకరుడు 
సంజీవని పోయగా చక్కని పుత్రుడు డొక్కనుండి పుడతాడు. త్రిమూర్తులు జాంబవంతునితో 
చచ్చిపుట్టిండు నీ కొడుకు ఇతడే నీకు ఆర్తివాడు అవుతాడని చెప్తారు. దక్కలేని కొడుకు 
దక్క్మినందున ఇతను దకృలి వాడు అయ్యాడు. కాలక్రమంలో అతని దక్కలివాడు అయ్యాడు 
అని కథనం. వీరు జాంబపురాణాన్ని ఐదు ఘట్టాలుగా చెబుతారు. ఆదిపురాణం, పార్వతి 
కళ్యాణం, మాల చెన్నయ్య పురాణం, ఆరంజ్యోతి కళ్యాణం/ వశిష్ట పురాణం, బలభద్ర 
పాద్రుని విజయాలు అనేవి ఆ ఘట్టాలు. 


కులపురాణాలు ఆయా కులాల వృత్తి జీవనాన్ని గౌరవప్రదంగా చూపించడానికి 
పుట్టాయి. అది పాల్కురికి సోమన(వివిధ కులాల భక్తులను తన (గ్రంథాలలో 
చేర్చాడు)కాలంలో వివిధ కులాలలోని అజ్ఞాత కులపురాణ కర్తలు తమ కులాలనూ, 
తాము నిర్వర్తిస్తున్న వృత్తులను వివిధ దేవతా సంబంధి కథలతో ముడిపెట్టి చక్కటి 
కథన శైలితో గౌరవప్రదమైన కథలను అల్లారు. ఆ కథలు ఇప్పటికి ఆయా కులాల 
వారు తమ ఆది కథలుగా, ఆయా కళలను మూల కళారూపాలుగా భావిస్తారు. అంత 
బలంగా కథలను నిర్మించే శక్తి సామర్థ్యాలు పాల్కురికి కాలం నుంచి ఉన్నాయని మనకు 
లభించిన ఆధారాలను బట్టి తెలుస్తుంది. కాకతీయుల కాలంలో దేశి సాహిత్యం 
పుంఖానుపుంఖాలుగా వెలిసింది. అందులో భాగంగానే ఈ కులపురాణాలు వచ్చాయి. 


4 186 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


(సాతవాహనుల నుండి కాకతీయుల వరకు) 


దా॥ కె. సువర్చలా దేవి 
నృత్యశాఖ, తెలుగు విశ్వవిద్యాలయం 


మానవ జీవన స్రవంతిలో భాగంగా వృద్ధి చెందిన ఆట, పాట వివిధ 
సంస్కరణలతో ప్రత్యేకతను సంతరించుకొని, శాస్తబద్ధం చేయబడ్డాయి. ఈ విధంగా 
శాస్త్రబద్ధం చేయబడిన కళలు లలితకళలుగా గుర్తింపు పొందాయి. ఈ క్రమంలో 
సకల కళా సమాహారమైన నృత్యకళ ఆలయ ఆగమ నర్తన విధానం ద్వారా శాప్రీయతను 
సంతరించుకొన్నది. 

భారతీయ సంగీత నృత్యకళా చరిత్రను పరిశీలిస్తే ముఖ్యంగా నాలుగు యుగాలుగా 
విభజించవచ్చు (దా.నా.చ - నటరాజ రామకృష్ణ) 

1. వేదయుగం - ఈ యుగంలో ప్రీ, పురుషులందరూ సంగీత నృత్యవిద్యలు 
అభ్యసించేవారు. అది వారి దైనందిన జీవనంలో భాగం. ఈ యుగంలో ముఖ్యంగా 
పంచభూతాలను నృత్యగీతాలతో ఆరాధించేవారు. 

2. శాస్త్రయుగం - క్రీ.శ. 1వ, శతాబ్ది నుండి క్రీ.శ. 18వ శతాబ్ది వరకు. ఈ 
యుగాన్ని స్వర్ణయుగంగా చెప్పొచ్చు. 

ఈ శాస్త్రయుగంలోనే సాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చోళులు, 
పల్లవులు, తూర్పు చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, బాదామీ చాళుక్యులు వీరి తరువాత 
కాకతీయులు మొదలగువారు తెలుగు ప్రాంతాన్ని పాలించారు. 

3. మధ్యయుగం: - క్రీ. శ. 19వ శతాబ్ది వరకు దక్షిణ భారతదేశంలో తెలుగుభాషకు 
ప్రాధాన్యత పెరిగింది. సంస్కృత భాషను వదిలి తెలుగుభాషలోనూ, ఇతర ప్రాంతీయులు 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 187 ¢ 


వారి వారి ప్రాంతీయ భాషలలో శాస్త్ర రచనలు, శాస్త్రీయ సంగీత రచనలు చేసారు. 
అనేక సంగీత నృత్య రచనలు తెలుగుభాష లోనే రచింపబడి ఆదరింపబడ్డాయి. 
తెలుగుభాష “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌” గా కొనియాడబడింది. 


4. నవీనయుగం :- ఆంగ్లేయుల ప్రభావంలో సంప్రదాయ కళలు, విద్యలు 
చిన్నచూపు చూడబడ్డాయి. ఆ కారణంగా సంస్కృతీ వైభవం, విద్యల విలువలు తెలిసిన 
కొందరు పెద్దలు కళాకేంద్రాలను నెలకొల్పడం, నృత్య సంగీత కళలను ప్రచారం చేయటం 
జరిగింది. 

ప్రస్తుతానికి వస్తే, తెలంగాణ సంస్కృతిలో నృత్యకళ అభివృద్ధిని పరిశీలిస్తే 
భారతదేశమంతా నృత్యకళ మార్గ, దేశి రీతులుగా వృద్ధి చెందింది. ముఖ్యంగా వేదకాలం 
నుండే ఆరాధనా విధిలో నృత్యసంగీతాలున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ 
ప్రాంతంలో నృత్యకళకు సంబంధించి ఈ కళ పూర్వ వైభవాన్ని నిర్ధారించేటందుకు 
బౌద్ధస్ట్థూపాలు, దేవాలయ శాసనాలు, సాహిత్యంలో వర్ణింపబడిన ప్రక్రియలు, 
ఈ ప్రాంతంలోని శాస్త్రగ్రంథాలలోని వివరాలు ఉపయోగపడ్తున్నాయి. 

తెలంగాణలో బౌద్ధస్థూపాలు అనేక పురావస్తు పరిశోధనల్లో వెలువడ్డాయి. 
సాతవాహనులు, కోటిలింగాల రాజధానిగా తెలంగాణను పాలించిన తొలి చక్రవర్తులు 
(క్రీ.శ.2 నుండి క్రీ.శ. 3) తర్వాత విష్ణుకుండినులు 45 శతాబ్దులలో పాలించారు. 
క్రీ.శ. 550 నుండి 750 వరకు బాదామి చాళుక్యులు, 750 నుండి 973 వరకు రాష్ట 
కూటులు, వారి సామంతులు వేముల వాడ చాళుక్యులు, 973 నుండి 1158 వరకు 
కళ్యాణి చాళుక్యులు పాలించారు. కళ్యాణి చాళుక్యుల సామంతులు తొలి కాకతీయ 
ప్రభువులు. 

సాతవాహనుల కాలంనాటి దేవాలయాల వివరాలు తెలియరాలేదు. కానీ బౌద్ధ 
ఆరామాలు కొన్నింటి గురించి తెలిసింది. విష్ణుకుండినుల కాలంలోని గుహాలయాలు 
కొన్ని తెలిసాయి. బాదామి చాళుక్యుల కాలపు దేవాలయాలు అలంపురంలో ఉన్నాయి. 
క్రీశ 6 శతాబ్దికి చెందిన శ్రీ సంగమేశ్వరాలయంలోనూ, నవ (బ్రహ్మ దేవాలయాలలో 
నర్తన శిల్పాలు ఉన్నాయి. సప్తమాతృకల శిల్పాల శిరోజాలంకరణ అద్భుతంగా 
ఉంటుంది. ఒక్కొక్క శిల్పంలో ఒక్కో విధమైన అలంకరణతో చక్కగా ఈ శిల్పాలు 
చెక్కబడి ఉన్నాయి. కళ్యాణి చాళుక్యుల కాలంలోనూ, కాకతీయుల కాలంలోనూ, 
తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో దేవాలయాల నిర్మాణం జరిగింది. చాళుక్యుల కాలం 
నాటి దేవాలయాలు నేటికీ పటిష్టంగా నిలిచి ఉన్నాయి. వేములవాడ రాజరాజేశ్వర 


4188 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


దేవాలయం, దాని చుట్టు పక్కల నున్న మరికొన్ని దేవాలయాలు వేములవాడ చాళు 
క్యుల కాలం నాటివి. కాకతీయుల కాలం నాటి దేవాలయాలు అత్యంత అద్భుతమైన 
శిల్పకళా సంపదకు ప్రతీకలుగా ఉన్నప్పటికీ అవి చాలా వరకు శిధిలావస్థలో ఉన్నాయి. 
తెలంగాణలో 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు అనేక దేవాలయాల నిర్మాణం 
జరిగింది. ఇక్కడ అన్ని జిల్లాలలో కనీసం వేయి చారిత్రక స్థలాలు 500 వరకు చిన్న 
పెద్ద ప్రాచీన దేవాలయాలుంటాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే తెలంగాణలోని 
దేవాలయాల వివరాలే ఒక (గంథం అవుతుంది. (ప్రముఖ దేవాలయాలలోనే గాక 
మారుమూల గ్రామాలలో ఉండిన ఆలయాలలో కూడా 20వ శతాబ్ది ఆరంభం వరకు 
తెలంగాణ ప్రాంతంలో ఆలయంలో ఆరాధన విదిలో నృత్యకళ ఉండింది. 


ఇక చారిత్రక ఆధారాలలో శిల్పసంపద ముఖ్య సాక్ష్యం. తెలంగాణ ప్రాంతంలో 
నల్గొండ జిల్లాకు సంబంధించిన ఫణిగిరి నృత్యభంగిమలు, అదే జిల్లాలో త్రవ్వకాలలో 
దారికి, నాగార్జున కొండ మ్యూజియంకు తరలించబడిన బౌద్దకాలంనాటి 
నృత్యభంగిమలు, ఇంకా జటప్రోలు, అగస్వేశ్చ్వర, మదనగోపాల ఆలయాలలో, కొల్లాపూర్‌ 
మాధవస్వామి, గద్వాల్‌ లోని చెన్నకేశవ, వేంకటేశ్వర ఆలయాలు, ఇలా దేవాలయ 
కుడ్యాలలో స్తంబాలపై, గోడలపై కన్పిస్తున్న వివిధ నృత్య భంగిమలు, ఘనపురం, 
ఐనవోలులలోని శైవాలయాలు, వరంగల్‌ లోని రామప్ప, వేయిస్తంబాల గుడి, ఇంకా 
కరీంనగర్‌లోని నగునూరు, ధర్మపురి, మొదలైన ఆలయాలు, బెజ్జంకిలోని 
నరసింహదేవాలయంలోని ముఖమంటవం మధ్యనున్న నాలుగు స్తంభాలలో 
సహజలావణ్యం ఉట్టిపడుతూ నాట్యకత్తెలు, వాద్యకారిణులు, వేటకత్తెలు తదితర 
సుందరాంగులు అద్భుతంగా శిల్పాకృతిలో ఉన్నారు. కొత్తపల్లి దగ్గరలోని 
త్రికూటాలయాలలో దొరికిన నృత్యభంగిమల్లో (చీకటి గుడులుగా ప్రఖ్యాతి) జక ప్రీ 
తాళధారి, ఒక ప్రీ గాత్ర సహకారి(వంతపాట) మధ్యలో నర్తన భంగిమలో నర్తకి, 
ఆమెకు ఎడమవైపు మృదంగం, వాద్యకారులతో కూడిన ఒక నట్టువమేళ సంప్రదాయ 
వాద్య బృందంతో కూడిన బృంద శిల్పాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా 
అలంపురంలో గల సంగమేశ్వరాలయంలో పురుషుల నృత్యభంగిమలు గల 
శిల్పాలున్నాయి. ౩వ శతాబ్ది వాడుగా చెప్పబడే నందికేశుడు రచించిన భరతార్థవంలోని 
పేరిణి నర్తకుని పోలిన ఆహార్యంతో, వివిధ భంగిమలు చెక్కబడినాయి. ప్రస్తుతం 
నటరాజరామకృష్ణగారి పునఃసృష్టి పేరిణి తాండవ నృత్యంలో పొందుపరిచిన వివిధ 
నృత్య భంగిమలు ఈ శిల్పాలలో దర్శనమిస్తున్నాయి. ఇక గుది వెలుపల రాతి గోడలపై 
చెక్క బడిన ఈ శిల్పాలతో పాటు నవగ్రహాలకు సంబంధించినవి, అర్థనారీశ్వర శిల్పం, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 180 


అర్థహరిహర శిల్పం చెప్పుకోదగ్గవి. శివుడు శిల్పం కుడి భాగంలో, హరి ఎడమ భాగంలో 
హరిహరుడుగా చెక్కబడిన ఈ శిల్పాన్ని గమనిస్తే ఆరవ శతాబ్ది నాటికే తెలంగాణ 
ప్రాంతంలో బౌద్ధజైన మతాలతో పాటు శైవ వైష్టవాలు కూడా మత సామరస్యంతో 
భగవంతుడొక్కడే అన్న భావంతో వృద్ధిచెందినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఆలయాలలో 
ఆరాధనలో నృత్యసేవ ఖచ్చితంగా ఉండిందని చెప్పటానికి ఆధారాలు, గద్వాల 
సంస్థానంలో 19వ శతాబ్ది వరకు ఆ చుట్టు ప్రక్కల గల ఆలయాలలో దేవగణికలు, 
గుడిసానులు ఉండినట్లు సాక్ష్యాలున్నాయి. 


మెదక్‌ జిల్లాలో సంగారెడ్డికి దగ్గరలో ఉన్న నందికండిలో నక్ష్మత్రాకారంలో 
నిర్మించబడిన రామలింగేశ్వరాలయం చాళుక్య కళారీతులలో నిర్మించబడింది. ఈ 
ఆలయంలో స్తంబాలపై వివిధ విన్యాస పూర్వక నృత్య భంగిమలలో స్త్రీ శిల్పాలు ఎంతో 
అద్భుతంగా చెక్కబడ్డాయి. 

నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి శ్రీరామాలయంలో, కరీంనగర్‌ జిల్లా నగునూరులోని 
10-11 శతాబ్బులకు సంబంధించిన (త్రికూటాలయంలో నాట్యమంటపంపై భాగాన 
నృత్యభంగిమలు ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లాలోని కుసుమంచిలో కాకతీయుల కాలం 
నాటి శివాలయంలో కూడా నర్తన కళకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. 


ఇక వరంగల్‌లోని పాలంపేట గ్రామంలో గల నక్ష్మత్రాకారంలో ఉన్న అద్భుత 
దేవాలయం, ప్రఖ్యాతి చెందిన రామప్పగుడి, కీ.శ. 1199-1261 మధ్య కాలంలో 
కాకతి గణపతిదేవ చక్రవర్తి పాలనలో రేచర్ల రుద్రసేనాని 1213లో నిర్మించాడు. 
రామప్పలో నేడు మిగిలిన రుద్రేశ్వరాలయంలో గల మంటపంలో స్తంభాల నుండి 
చూరును ఆనుకున్నట్లు నిలిపిన సాలభంజికల అలాసకన్యల, నాట్యకత్తెల విగ్రహాలు 
ఆనాటి శిల్పకళా, నృత్యకళా వైభవానికి మచ్చుతునకలు. 

వేయి స్తంభాల గుడిగా ప్రసిద్ధమైన మరొక రుద్రేశ్వరాలయం హనుమకొండలో 
కాకతి రుద్రదేవుడు (1158-95) క్రీ.శ. 1163లో నిర్మించింది. ఇది కూడా కాకతీయుల 
కాలం నాటి కళావైభవానికి ప్రతీక. ఇక కాకతీయుల కాలం నాటి శాసనాలలో 
ఆలయాలలో వివిధ సేవలకు ద్వాదశ సేవకీజనంలో నృత్యసేవకై నర్తకీమణులను కూడా 
పేర్కొనడం జరిగింది. 


ఇక మెదక్‌ జిల్లాలోని వర్గల్‌ గ్రామంలో గల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో 
కూడా నృత్యసేవ ఉండింది. 20వ శతాబ్ది ఆరంభం వరకు నృత్య పూజలు కొనసాగాయి. 


4 190 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కరీంనగర్‌ జిల్లా ధూళికట్టలోని బౌద్ధస్టూపానికి అలంకరించిన శిలాఫలకాలపై 
సింగారించుకొన్న ఒక యువతి నాట్యానికుపక్రమిస్తున్న సందర్భాన్ని సూచిస్తుంది. 
క్రీ.పూ. 1వ, శతాబీకి చెందిన ఈ శిల్పం తొలి నృత్యశిల్పంగా పేర్కొనవచ్చు. 
సాతవాహనకాలపు మలిదశలో అపురూప శిల్ప సౌందర్యానికి మచ్చుతునకలుగా 
పేర్కొనగల్గినవి. నల్లగొండ జిల్లా ఫణిగిరి బౌద్ధారామ త్రవ్వకాలలో బయల్పడిన 
నృత్యభంగిమలతో కూడిన శిల్పాలు. 


సాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల కాలంలో కూడా ఫణిగిరి బౌద్ధారామం దగ్గర 
దొరికిన సిద్దార్థుని కత్తిరించుకున్న జుట్టును దేవతలు నాట్యమాడుతూనే తుషత స్వర్గానికి 
కొనిపోతున్న దృశ్యం ఆకాలపు నాట్యవిన్యాసాన్ని తెలియజేస్తుంది. 

పూర్వం గుడిలోని అఖండ దీపారాధనకు చాలా విలువ ఉండేది. అందువల్ల 
అనేక మంది దేవనర్తకీమణులు పుణ్యలోకం ప్రాప్తికొరకు అఖండ దీపారాధన నిమిత్తం 
ఎన్నో దానధర్మాలు చేసినట్లు శాసనాధారాలున్నాయి. 

తెలుగు ప్రాంతంలోని శాసనాలలో చాలావరకు సాని, గుడిసాని, గుడిచేటి, 


దేవరగణిక, దేవరసాని మొదలైన పదాలే కన్పిస్తాయిగాని. “దేవదాసి పదం చాలా 
అరుదు. కొందరు దేవగణికల పేర్లు శాసనాలలో ఇలా ఉన్నాయి. 


1. సాని మాదాలి రేకమ 2. త్యాగినట్టువుని కూతురు భూమాణ్ణి 3. కచ్చిపోటి 
గుడిసాని బల్లమ 4. మొదలిసాని కొమరమ ర్‌. దేవలాయకు సాని 6. గుడిసాని 
పంసమ్మ 7. విష్ణుదేవరసాని ఎజుకమ 8. గుడిసాని గుండమ్మ. 


శాసనాలలో దేవాలయాలకు గుడిసానులే ధూప, దీప నైవేద్యాలకు దానమిచ్చినట్లు 
కొన్ని దేవాలయ ఆరాధనావిధిలో అంగ రంగ భోగముల కొరకు రాజులు, ఇతరులు 
దానమిచ్చినట్లు నిధులను, మాన్యాలను కేటాయించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తున్నది. 


తెలంగాణ ఆలయాలలో చాళుక్యుల కాలంలో క్రీ.శ. 10వ శతాబ్దంలో వేములవాడ 
రాజరాజేశ్వర దేవాలయ ప్రాంగణంలో వేయబడిన శాసనంలో అంగరంగ భోగాలకు 
దానమిచ్చినట్లు తెలుపబడింది. 


కరీంనగర్‌ జిల్లా ఎల్లందల్‌ చింతామణి చెజువు వద్ద కాకతీయుల కాలంనాటి 
శాసనంలో నరసింహదేవరకు అంగరంగ భోగాలకై భూదానం ఇచ్చినట్లు తెలుపబడింది. 
(కీ.శ. 1202). 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 191 ¢ 


త్రికూటాలయాలతో పాటు, పాలంపేటలో, రుద్రేశ్వరాలయ శాసనంలో, పిల్లలమల్డి 
శాసనంలో, కాకతీయుల కాలంలోని శాసనాల ద్వారా అన్ని దేవాలయాలలో పూర్వం 
అంగరంగ భోగాలలో నృత్యసంగీతకళలు తప్పనిసరిగా ఉండేవని తెలుస్తున్నది. 


క్రీ.శ. 1213 సంవత్సరంలో పాలంపేటలో రేచర్ల రుద్రుడు వేయించిన సంస్కృత 
శాసనంలో ఓరుగల్లులోని రుద్రేశ్వర్‌ ఆలయానికి అంగరంగ భోగాల నిమిత్తం నెక్కొండ 
అనే గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలుపబడింది. 


నాగులపాడు త్రికూటాలయంలో లభించిన శాసనంలో కూడా అంగరంగ భోగాలకు 
నేలను దానం చేసినట్లున్నది. 


ఇలా ప్రఖ్యాతి చెందిన ఆలయాలలోనే గాక మారుమూల గ్రామాలలో నిర్మించబడిన 
శైవ, వైష్ణవ ఆలయాలలో తెలంగాణ ప్రాంతంలో ఆరాధనా విధిలో నృత్యసేవ పరంపరగా 
కొనసాగింది. ఈ విషయాన్ని పద్మశ్రీ డా॥ నటరాజ రామకృష్ణగారు దాక్షిణాత్యుల 
నాట్యకళా చరిత్ర అనే గ్రంథంలో రాశారు. వారి గ్రంథాలలో పలుమార్లు దేశమంతా 
ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ రాష్టాలకు సంబంధించిన ఆలయ నృత్యాలు ఆగమ 
శాస్త్రాలను అనుసరించి మార్గపద్ధతిలో, ఆయా దేవతల ప్రీత్యర్థం ప్రదర్శింపబడేవని, 
అవి అన్నీ కూడా ఒకే విధానంలో నందికేశుని భరతార్ణవం, అభినయ దర్పణం, హస్త 
లక్షణ దీపిక, ఆగమ శాగస్తాలను అనుసరించి చేయబడేవని రాశారు. 


12వ శతాబ్దినాటికే ఆగమ నృత్యాలు విసృతంగా ప్రయోగంలో ఉన్నాయని 
చెప్పటానికి కాకతీయుల కాలంలో నిర్మించబడిన గుడులలో స్వామికెదురుగా నందికి 
వెనుకగా, గర్భగుడికి ఎదురుగా వలయాకారపు శిలావేదికలు కన్పిస్తున్నాయి. ఈ ఏర్పాటు 
భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో గల ఆలయాలలో కన్సడటం లేదు. దక్షిణ దేశంలోని 
ఆలయాలలో ప్రత్యేక వేదికలున్నప్పటికీ అవి స్వామికెదురుగా ఏర్పాటు కాలేదు. మారు 
మూల గ్రామాలలోని ఆలయాలలో కూడా ఈ రంగమంటపం నిర్మించబడటం వల్ల 
తెలంగాణ ప్రాంతములోని దేవాలయాలలో గుడిసానులు నృత్యసేవచేసారని 
విశ్వసనీయంగా తెలుస్తున్నది. 

ఆరాధనా నృత్యాలు మార్గపద్ధతికి చెందినవి. వీటిల్లో వాడే కరణ, అంగహార, 
హస్త విన్యాసాలు, భావ ప్రకటన శాస్త సమ్మతమై ప్రదర్శింపబడేవి. గర్భాలయాలలో 
మూల విరాట్టుల సాన్నిధ్యంలో ప్రదర్శింపబడే ఈ నృత్యాలు ఆయా విరాణ్యూర్తులకు 
సంబంధించి ఏర్పాటైనవి. శివాలయాలలో శైవరీతులు, విష్ణువు ఆలయాలలో వైష్ణవ 


4 192 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


రీతులలో ఈ ఆరాధనా నృత్యాలు ప్రదర్శింపబడేవి. భుజంగ, భుజంగత్రాస, శుద్ధ, 
శుభలీల, నవసంధి, సమపాద, కౌస్తుభ, పుష్పాంజలి మొదలైనవన్నీ ఈ కోవకు చెందిన 
నృత్యాలు, గంభీరమైన భావప్రకటన, ఉద్ధతమైన అంగవిన్యాసం, నృత్తనృత్యాలతో భరత 
శా(స్తాలననుసరించి కరణాంగహారాలు కలిగిన తాండవ పద్ధతి ప్రదర్శన 
శైవసంప్రదాయం. కోమలమైన సుకుమార పద్ధతి హస్త విన్యాసం, రసభావాలతో 
రంగరించిన లాస్యం వైష్ణవ సంప్రదాయం. శైవ సంప్రదాయంలో తాండవంతో కూడిన 
లాస్యం ప్రదర్శితమైతే, వైష్ణవాలయాలలో లాస్యంతో కూడిన తాండవం చేయబడేది. 
ఈ రకంగా లాస్యతాండవాలతో కూడిన నృత్త, నృత్య, అభినయాలను సంపూర్ణంగా 
గుడిసానులు ప్రదర్శించేవారు. వీటిల్లో అతి ప్రాచీనమైన అంశాలు కవుత నృత్తములు, 
పంచభూత ఆరాధనా నర్తనాలు, అష్టదిగ్భంధన, వివిధ దేవతల ప్రీత్యర్థం ప్రదర్శించే 
ఆరాధనా నృత్యాలు, ఇవి మాత్రం అన్ని చోట్ల ప్రాచీన సంప్రదాయ విధానంలోనే 
గుడిసానులు ప్రదర్శించేవారు. ఇవి శుద్ధనృత్తరీతులు, వీటిని మార్చి, క్రొత్త అంశాలను 
చేర్చేటందుకు వీలులేదు. ఇవి ఆగమ శాస్తానుసారంగా, మంత్ర శాస్త్ర ఛందోరీతులను 
అనుసరించి ప్రత్యేకమైన రాగాలలో, విశిష్ట తాళాలలో కూర్చబడిన జతులకు, సుగాత్రము, 
సుస్వరములో గానం చేస్తూ దేవగణికలు ప్రదర్శించేవారు. రోజువారీ ప్రహరీనర్తనాలు, 
ఉత్సవాలలో నర్తించే నవసంధి నర్తనాలు, ప్రత్యేక కైవారగీతాలు శబ్ద, స్వర, సాహిత్య 
పల్లవులు అన్నీ నృత్తంలో ప్రదర్శితమయ్యే అంశాలు. 


దేవుని దర్భారులో ఆడే కేళికలో నర్తనాంశాలు విజ్ఞాన వినోద భరితమై నృత్తంతో 
పాటు నృత్యం, అభినయాలను కూడా ప్రదర్శించేవారు. 


తెలంగాణలో నృత్యకళకు సంబంధించి సాహిత్యంలో ఎంతో గొప్పగా 
వర్ణనలున్నాయి. ఇక్కడ శాస్త్రవేత్తలు కూడా జన్మించారు. 


భరతుని నాట్యశాస్త్రం సంస్కృతంలో రచింపబడింది. అది ఒకటి, రెండో శతాబ్దుల 
మధ్యకాలం. దానికి పూర్వమే తెలంగాణ ప్రాంతంలో నృత్యకళ, ఇంకా లలిత కళలు 
అభివృద్ధిలో ఉన్నాయనటానికి ఆధారాలలో హాలుని గాథాసప్తశతి ముఖ్యమైంది. ఇది 
ప్రాకృత భాషలో రచింపబడింది. దీనిలో దేశీ కళల వర్ణనలతో పాటు నృత్యానికి, 
నర్తకీమణులకు సంబంధించిన వర్ణనలు ఉన్నాయి. జనపదుల జీవన (స్రవంతిలో నుండి 
తీసుకొన్న ఇతివృత్తాలతో ఏడువందల గాథలలో ఇక్కడి సంస్కృతిని గురించి చక్కగా 
వ్రాయబడిన రచన ఇది. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 193 ¢ 


భరతునికి సమకాలీకుడని విశ్వసింపబడుతున్న కోహలుడు తెలంగాణ ప్రాంతం 
వాడని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇతను ప్రాకృతంలో రచించిన లీలావఈ అనే నాటకం 


చాలా ప్రసిద్ధి చెందింది. 


అభిలషితార్థ చింతామణి లేక మానసోల్లాసం రచించిన చాళుక్య సోమేశ్వరుడు 
తెలంగాణలోని కరీంనగర్‌ ప్రాంతం వాడని విజ్ఞుల అభిప్రాయం. మానసోల్లాసంలో 
సోమశేఖరుడు నాట్యం గురించి నాట్య సంప్రదాయాలలో నృత్తం, నృత్యం, నాట్యం, 
అభినయం, వికటం, విషమం, లాఘవం అని ఏడువిధాలుగా చెప్పాడు. వీటిలో 
అభినయాన్ని చతుర్విదాభినయాలుగా చర్చించాడు. అంగ, ఉపాంగ, ప్రత్యంగాల గురించి 
వివరించాడు. 


మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించిన వానిగా చెప్పబడుతున్న మరొక శాస్త్ర 
పండితుడు జగదేక మల్లుడు. ఇతడు రచించిన 'జగదేకమల్లీయం” అనే నృత్య శాస్త 
(గ్రంథంలో వివిధ దేశీ ప్రక్రియలను వివరించాడు. 


చతుర్వర్గ చింతామణిని రచించిన హేమాద్రి కూడా ఇక్కడి వాడే. ఈ [గ్రంథంలో 
కూడా తెలంగాణ నృత్యకళకు సంబంధించిన అనేక అంశాలున్నాయి. 


ఇక సాహిత్య పరంగా దేశీనృత్య శైలులన్నింటినీ ద్విపద కావ్యంలో పొందుపరచిన 
ఘనత పాల్కురికి సోమనాథునిది. ఇతడు రచించిన బసవపురాణము, పండితారాధ్య 
చరిత్రలలో అనేక దేశీనృత్య శైలులను గురించి వర్ణించాడు. బసవ పురాణములోని 
తృతీయాశ్వాసంలోని ముగ్గ సంగయ్య కథలోని చంద్రోదయ వర్ణనములో లింగార్చన 
వేళకు సంబంధించిన పూజావిధానంలో నృత్యసేవకు సంబంధించిన వివిధ నృత్య, 
వాద్యకారులను అక్కమహాదేవి (తన నట్టువమేళం వారిని) పరిపరి విధాల హెచ్చరించిన 
పద్ధతిని వివరించాడు. పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణములో జానపదదేశి 
నృత్యాలను గురించి, దేశీయ నాట్య పద్ధతికి సంబంధించిన ఆహార్యమును గురించి, 
నానావిధ అంగవిన్యాసములకు సంబంధించిన చేష్టలను, దేశీయముగ నానా క్రియాభేద 
ములతో వర్ణనలు, మార్గనాట్యపద్ధతి -దేశి పద్ధతిలో భరతుని అనుసరించి చేసిన నృత్య 
వర్ణన శాస్త్రబద్ధంగా గతి, భ్రమర, స్థానక యుక్తంగా చాలా చక్కగా క్రమపద్ధతిలో 
రచింపబడింది. 


కాకతీయుల పాలన లలితకళలకు, జానపద కళలకు ఒక స్వర్ణయుగంగా చరిత్రలో 
చెప్పబడింది. కాకతీయుల చక్రవర్తులలో ప్రసిద్దుడు గణపతిదేవుడు. తర్వాత రెండవ 


4 194 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ప్రతాపరుద్రుడు (1290-1826), ఇతడు మహారాజే గాక పండితుడు, గాయకుడు, 
సంగీతజ్ఞుడు, చిత్రకళానిపుణుడు. అందువల్ల ఈయన పరిపాలనలో లలితకళలు, 
ముఖ్యంగా నృత్యకళ ఎంతో అభివృద్ధి చెందింది. 


కాకతీయుల కాలంలో రచింపబడిన నృత్తరత్నావళి తెలుగు ప్రాంతంలో తెలంగాణ 
ప్రాంతం నుండి వచ్చిన ముఖ్య శాగ్రగ్రంథం. నృత్తరత్నావళి గ్రంథకర్త జాయపసేనాని. 
(శ్రీ గణపతిదేవ మహారాజుకు స్వయానా బావమరిది. ఏకశిలానగరానికి చెందిన ప్రముఖ 
నాట్యాచార్యులు గుండనామాత్యుడు, సూరనామాత్యుల వద్ద జాయప నృత్యవిద్యను 
అభ్యసించాడు. గజసేనానిగా నియమితుడైన జాయప సంగీత నృత్యవాద్య కళలపై 
గల ఆసక్తితో శాస్రాధ్యయనం చేసి తన పరిశోధనా ఫలంగా నృత్తరత్నావళి, వాద్యరత్నావళి, 
గీతరత్నావళి అనే మూడు శాస్త్ర గ్రంథాలను రచించాడు. జాయప గ్రంథకర్త ప్రశంసలో 
నృత్తరత్నావళిని తనకు ఎంతో విద్యాబుద్దులు మమకారంతో చెప్పించిన ప్రభువుకు 
ఇష్టమైన నృత్తలీలకు రత్నదర్పణముగా 'నృత్తరత్నావళి అనే పేర రచించానని 
చెప్పుకొన్నాడు. 

సమకాలీన దేశీ నృత్యకళలతో పాటు, భరతుడు, అతని తర్వాతి వారయిన 
కోహలుడు, మతంగుడు, భట్టుతండువు, కీర్తిధరుడు, శంభుడు అభినవ గుప్తుడు, 
సోమేశ్వరుడు మొదలైన వారి శాస్త్రగ్రంథాలను, వ్యాఖ్యానాలను పరిశోధించి వాని 
గురించి కూడా నృత్తరత్నావళిలో పేర్మొన్నాడు. 


జాయప నృత్తరత్నావళీని రెండు విభాగాలుగా రచించాడు. మొదటిది మార్గపద్ధతి, 
[గ్రంథంలోని మొదటి నాలుగు అధ్యాయాలను భరతుని నాట్యశాస్త్రమును అనుసరించి 
మార్గ సంప్రదాయమును వివరించాడు. నాల్గవ అధ్యాయంలో భరతుడు చెప్పినవే గాక, 
తన కాలం వరకు అంటే దాదాపు వేయి సంవత్సరాల మధ్యకాల ప్రమాణంలో జరిగిన 
పౌరాణిక, సాంఘిక, సామాజిక రాజకీయ మతాల మార్చులకనుగుణంగా తన నాల్గవ 
అధ్యాయంలో చర్చించి రాశాడు. రెండవ భాగంలోని నాల్గు అధ్యాయాలు 'దేశి” 
సంప్రదాయ నర్తన రీతుల లక్షణాల వివరణ కలిగి ఆనాటి వివిధ నృత్య రీతుల 
స్వరూపాలను వివరించటం జరిగింది. దేశి సంప్రదాయ విధానాన్ని ఒక ప్రత్యేక 
విభాగంగా గుర్తించి పొందుపరిచి రచించిన తొలిరచన నృత్తరత్నావళి. 


దేశి భేదాలను మార్గబేధాలకు అనుషంగికములుగా, దేశి స్థానక, ఉత్పుతికరణ, 
భమరి, పాద, పాట, చారి, లాస్యాంగ, గతి భేదములుగా మొదటివర్గంలో పేరణి, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 195 ¢ 


రాసకము, చర్చరి, బహురూపము, భాందిక, కొల్లాటము మొదలైనవి ప్రత్యేక నృత్య 
పద్ధతులుగా రెండో వర్గంగా విభజించవచ్చు. (పీఠిక - నృత్తరత్నావళి). 


నృత్తరత్నావళిలోని ఏడవ అధ్యాయంలో శిక్షాపద్ధతి శీర్షికన నృత్యాభ్యాసం 
అరంభించటానికి అనువైన తిథి, వార, నక్షత్రాలను వివరించాడు. ఎటువంటి స్థలం 
నృత్యాభ్యాసానికి ఉపయోగించాలో చెబుతూ, ఎవరిని తొలిగా పూజించాలో, ఏ విధంగా 
గురువును సత్మరించాలో కూడా చెప్పాడు. శిక్షణా కాలంలో బాలికతో అభ్యాసం 
చేయించవలసిన సాము గురించి కూడా వివరించాడు. 


జాయప నృత్తశిక్షణ, ప్రదర్శనా విధానాన్ని తెలుపుతూ ఆయా అంశాల 
రూపకల్పనలో వినియోగించవలసిన గీత, వాద్యముల గురించి గీత రత్నావళిలో 
వివరించినట్లు వ్రాశాడు. ఈ మేరకు జాయప వ్రాసిన గీతరత్నావళి, వాద్యరత్నావళి 
గ్రంథాలు లభ్యమయితే నృత్తరత్నావళితో సమన్వయించి నృత్యరూప కల్పన జరిగితే 
ఒక క్రొత్త సంప్రదాయానికి ఊపిరి పోసినట్లవుతుంది, లేక ప్రాచీన కళారూపానికి 
క్రొత్త రూపం ఇచ్చినట్లవుతుంది. పరిశోధకుల చేతికి అందితే అదృష్టమే. జాయప దేశీ 
సంప్రదాయాల వివరణలో ప్రత్యేకంగా పేరణిని అన్నిటికంటే వివరంగా వ్రాయటం 
జరిగింది. పేరణిని ప్రదర్శించే నర్తకుని లక్షణాలను, అతని కుండవలసిన సామర్థ్యాలను 
వివరించాడు. పేరణి వేషం గురించి వివరణంలో పూర్తి శైవ సంబంధ నర్తన ప్రక్రియగా 
ద్యోతకమవుతున్నది. పురుష నర్తనానికి సంబంధించినదిగా విదితమవుతున్నది. 


నర్తకునే పేరణి అని చెబుతూ, పేరిణి వేషమును వివరిస్తూ తిరిగి పేరణిలో ఐదు 
అంగాలున్నాయి వివరించాడు. 


జాయప పేరణిలో నృత్తము అనే అంగం లాస్యం, తాండవం అనే రెండు భేదాలు 
కలదిగా చెప్పాడు. పేరణి నర్తక లక్షణంలో కూడా లాస్యతాండవ పద్ధతి తెలిసిన వాడుగా 
వర్ణించాడు. 


1. నృత్తం -  లాస్యతాండవ భేదాలు కల్గినది. 


2. కైవారం - చరిత్రలో ప్రసిద్ధి చెందిన చక్రవర్తులగు రాజులను, శౌర్యము 
మొదలైన గుణాల చేత పొగిడి, వాని చేతనే సభావతిని 
స్తుతి చేయుటం కైవారం. 

38. ఘరరం - తాళము లేక తాళము కలిగి క్రమంగా ఘర్థరిని వాయించు 
టంగా చెప్పాడు. వివిధ పాద విన్యాసాల ద్వారా గజ్జెలతో 


4 196 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


సవ్వడి చెయ్యడం దీని ముఖ్యోద్దేశం. ఘర్గరంలో చావడ, 
పడివాడము, రుంధం, సిరిబిరం, ఖులుహులం, అలగ్న 
పాటం, సిరిపిటి పై ఏడు పాద విన్యాసాలు. అరకాలు, 
కాలికొన నేలనంటుతూ, సూచీపాదం, ఇలా పాదలోని 
ముందుభాగం, వెనుక భాగం, సమపాదం, పాదాని గాలిలో 
నిలిపి గజ్జెలను ధ్వనింపజేయటం ఘర్థరంలోని విన్యాసాల 
సారం. 

4. వికటం - దయ్యాలు, కోతులు మొదలైన వాని వేషాలను, పెదవులు, 
కన్నులు, కడుపు, భుజాలు కాళ్ళు మొదలైన వాటితో తాళము 
లేకుండా వికృత నృత్తం చేయటం వికటం. అతిగా వాగడం 


అనే భేదంగా కూడా పేర్కొనటం జరిగింది. 


5. గీతం - శుద్ధ రాగాలతో గాని, సాళగ రాగాలతో గాని, ఆలప్పి 
సహితంగా ప్రబంధాలను పాడటం గీతం అంటారు. 
పై ఐదు అంగాలు కల్లిన పేరణి, ఏ విధంగా ప్రదర్శించాలో జాయపసేనాని 
వివరించాడు. 
“సమహస్తమను వాద్యము వాయింపబడిన తర్వాత, రిగవణి, పదము, పైసారము 
అను యతులతో శుష్మవాద్యము నడువవలెను: ఆ పై ఉపశమన యతితో పేరణ 


రూ 


ప్రవేశించి, నర్తింపవలెను; తరువాత కైవారము ఆలాపింపదగును.” 


గజ్జెలతోడి పాదమును, మొదలు తాళము లేక చలింప చేయవలయును: మార్గ 
- దేశీ గతులతో వాయించి, కడపట, ఏక, అంతర అను క్రియలతో ప్రహరణములు 
గూర్చి, లగ్న ప్రహరణమందు (భ్రమరీ కరణముతోడి పాటమును, అన్ని వాద్యముల 
నాదములతోనూ గూర్ప్చవలయును: తరువాత వికటాంగమైన విషమ తాండవము 
చేయవలెను. 


తరువాత అతడు జనులందరికిని రక్తిగలుగునట్లు, రాగము నాలాపింపవలెను. 
ఆ పై, సూడ యొక్క మొదటి ప్రబంధమును పాడవలెను. దానినే వాయింపవలయును, 
ధ్రువపదమును పలుమారు పాడుచున్నపుడు, దానికి సరియగు యతిని వాయింపదగును. 
పేరణి, రాయములు, సమముగాను, రెండు మూడింతలు గాను చేసి, యతి ముగింపుతో 
గజ్జెల వాయింపులను గూడ కూర్చవలెను, ఆ భోగమును పాడించి, ముగింపులో 
యతితోగాని, ప్రహరణముతోడగాని, గజరము వాయింపబడుచుండగా, వికటముగా, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 197 ¢ 


మరల ఉద్దతముగా, వారితో (సహనాయకులతో?) నర్తింపబలెను. మరల పేరణి, 
తకారముతో సరిగా (?) ఛండనము చేయవలయును. (నృత్తరత్నావళి పేజి. నం. 
349, 351) 


పై విధంగా ప్రదర్శనా విధానాన్ని వివరించడాన్ని బట్టి “పేరణి” లక్షణంతో ఉండే 
నాయక నర్తకుడు, అతనితో సహనర్తకులు కూడా ఉంటారని ఇది బృంద నృత్తంగా 
ప్రదర్వింప బడేదని తెలుస్తున్నది. 

దేశి పద్ధతి, పుష్పాంజలి, (పేక్కణ పద్ధతి, రాసకం, నాట్య రాసకం, దండరాసకం, 
శివప్రియం, చిందు, కందుక, భాండిక, బహురూప నృత్తములు, కొల్లాట నర్తనం 
మొదలైన నర్తకి, నర్తక లక్షణం, వాద్య బృంద లక్షణంతోపాటు సంప్రదాయ లక్షణాన్ని, 
ప్రదర్శన తిలకించే సభ్యగుణాలు, సభాపతి లక్షణం వివరించాడు. 

నృత్తరత్నావళిలో ఎనిమిదవ అధ్యాయంలో సభాపతి సభ్యుల విన్యాసం మొదలుకొని 
ప్రధాన నర్తకి నేపథ్యం, అంటే నర్తకి సభను ప్రవేశించి నర్తనాన్ని ఆరంభించుటకు 
ఉపక్రమించే విధానం దీనినే కుతప విన్యాసం, వాద్యముల మేళగింపు(మేళ ప్రాప్తి), 
నర్తకి రంగస్థలంలో ప్రవర్తించవలసిన పద్ధతులు, ప్రభువు నర్తకిని సత్కరించి, సెలవు 
ఇచ్చిన తర్వాత సభను వీడు పద్ధతి వరకు ఒక దృశ్యమాలికగా ప్రతీఘట్టాన్ని వివరించిన 
విధం బహుశా కాకతీయుల మహారాజులు నర్తకీమణులను గౌరవించిన తీరెతెన్నులకు 
సాక్షాలుగా కన్పిస్తున్నాయి. 

కాకతీయ యుగంలో మరొక రచన - విద్యానాథకవి “ప్రతాపరుద్ర యశోభూషణం'” 
దీనిలో రసప్రకరణం, నాయికా నాయక ప్రకరణం మొదలైనవి సవివరంగా 
దృశ్యాయమానంగా వివరించబడ్డాయి. 


తెలంగాణ ప్రాంతంలో నృత్యకళ గిరిజన, జానపద, శాప్రీయ, ప్రచార ఖేదాలతో 
పాటుగా ప్రాచీన కాలం నుండి ఆరాధనా నృత్యకళలు కూడా ప్రచారంలో ఉన్నాయని, 
సాతవాహనుల కాలం నుండి కాకతీయుల కాలం వరకు నృత్యకళలో దేశి విధానంలో 
ఎన్నోమార్చులు, చేర్పులు కలిగినా మార్గపద్ధతికి సంబంధించిన ఆలయ ఆగమ, ఆస్థాన 
నృత్యకళలు దక్షిణాది ఆలయాలలో కొనసాగుతూ, ఆయా మతాలు, అంటే శైవ, వైష్ణవ 
ఆగమాశాస్తాలను అనుసరించి అభివృద్ధి చెందుతూ వచ్చాయి. రాజాస్థానాలలో రాజుల 
అభీష్టం మేరకు కూడా రాజాస్థాన నర్తన విధానం వృద్ధి చెందినట్లుగా తెలుస్తున్నది. 
కాకతీయుల కాలంలో వీరశైవ మత ప్రభావంతో పేరణీ నర్తనం వీరులను యుద్దానికి 
ఉద్దీపకులను చేసేటందుకు, వీర రస ప్రధానమైన శుద్ధ నృత్తయుక్తమైన తాండవ 


4198 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


నర్తనాన్ని ప్రదర్శించేవారని, పశుపతులు, మైలారదేవులు మొదలైన వారు ఈ నృత్యాలు 
ప్రదర్శించేవారని, ఈ విధంగా నృత్యకళ అభివృద్ధి ఆలయాలలో, ఆస్థానాలలో, స్రీలు 
ప్రదర్శించేదిగానూ, పురుషప్రయుక్తమైన పేరణీ నర్తనం వృద్ధి చెందినట్లు చారిత్రక 
ఆధారాల ద్వారా తెలుస్తున్నది. 


వ్యాసానికి ఆధార గ్రంథాలు - ఇతరాలు 


నృత్తరత్నావళి (జాయపసేనాని) - తెలుగు అనువాదం శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 
శ్రీ కుర్రా జితేంద్రబాబుగారితో - ఇంటర్వ్యూ 

దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర - డా॥ నటరాజరామకృష్ణ 

తెలంగాణ సుప్రసిద్ధ దేవాలయాలు - డా॥ జై శెట్టి రమణయ్య 

పేరిణి శివతాండవం - డా॥ నటరాజరామకృష్ణ 

కరీంనగర్‌ జిల్లా చరిత్ర - సంస్కృతి డా॥ జై శెట్టి రమణయ్య 

పేరిణి తాండవ నృత్య వికాసం - శ్రీ కళాకృష్ణ 


SU రన జ ర స 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 199 4 


తెలంగాణ శతక సాహిత్యం 


డా.దేవారెడ్డి విజయలక్ష్మి 
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం 


నాటినుండి నేటివరకు తెలుగుభాషకు నాడిని వాడిని చూపిన చూపుతున్న ప్రక్రియ 
శతకం. తెలుగు శతక సాహిత్యాన్ని చారిత్రకంగా గమనిస్తే మొదట భక్తికి ప్రాధాన్యతనిచ్చి 
తదనంతరం రక్తికి, తత్వానికి, నీతికి, ప్రసంశకూ పరిహాసానికీ, లోకానుభవ నివేదనకి 
విస్తరించింది. శతక సాహిత్యంలో కవి తాను చూసినది, భావించినది, ద్వేషించినది, 
ఆలోచనకు లోక హితమనుకున్నది, దురాచారం, దురాగతం, దుర్మార్గం అనుకున్న 
వానిని యధేచ్చగా వ్యకీకరించారు. ముక్తక లక్షణాలతో, ఆశు ప్రవృత్తితో స్వేచ్చగా 
రచన సాగించారు. శతక స్వరూపం, శతక స్వభావం రెండూ మార్పులకు చేర్పులకు 
లోనయ్యాయి. తెలుగు సాహిత్యంలో శతకం సమాజాసక్తిని విపరీతంగా కైవసం 
చేసుకుంది. 


తెలంగాణలోని ప్రాచీన కవులు తెలుగు మాటలకు ప్రాధాన్యతనిచ్చారు. దేశి 
స్వరూపాలకు సాహిత్య గౌరవం చేకూర్చారు. ఈ ప్రాంత కవులకు జాను తెనుగైనా, 
అలతి అలతి తెలుగు మాటలైనా, ప్రజల వాడుకలోని పదాలైనా కావ్య రచనకు తమ 
వశమే అన్నట్లు రచనల్లో దేశి స్వరూపాన్ని నింపారు. అదే రీతిలోనే సంస్కృత పదాలను, 
సంస్కృత సమాసాలను జొనిపి పాండిత్య ప్రకర్షనూ నిరూపించారు. 


కాకతీయుల కాలంలో సాహిత్యానికి పెద్దపీఠ వేశారనడానికి నిదర్శనం ఆయా 
ప్రాంతాల నుండి వెలసిన గ్రంథాలు. సంస్కృత, కన్నడ, తెలుగు సాహిత్య గ్రంథాలు, 
లక్షణ గ్రంథాలు, నిఘంటువులు ఇలా ఎన్నో వెలువడ్డాయి. ఈ కాలంలో వెలసిన 
సాహిత్య మార్గ దేశి ఛందస్సులలోనూ, చంపూ విధానంతోనూ రచించారు. శతకం, 


4 200 నౌతవాపాగుల శుండి కాకకీయుల వరతు తెలంగాణ 


కావ్యం, పురాణం, ఉదాహరణం, రగడ, దండకం ఇలా అనేక ప్రక్రియలలో సాహిత్యం 
కన్పిస్తుంది. బహుముఖీనంగా కన్పిస్తున్న సాహిత్య సృజనలో శతకం తలమానికంగా 
నిలిచి ఉంది. 


కాకతీయుల కాల పరిధిలో వెలువడిన శతక సాహిత్యాన్ని దర్శించినపుడు 
వృషాధిపశతకం, సర్వేశ్వర శతకము, శరభాంకలింగ శతకము, సుమతీ శతకము, 
అంబికా శతకము, రమాధీశ్వర శతకము, నారాయణ శతకము మొదలైన శతకాలు 
వెలువదినట్లు తెలుస్తుంది. 
వృషాధిపశతకం: 

పాల్కురికి సోమనకాలం క్రీ.శ. 1160-1240. స్వతంత్రమైన, దేశీయమైన 
ఇతివృత్తం, దేశిపదసంపద, దేశిఛందస్సులకు ప్రాధాన్యతనిచ్చి బసవపురాణము, 
పండితారాధ్య చరిత్రము అనే ద్విపద కావ్యాలు రాశారు. శతక వ్మాయ (బ్రహ్మగా 
పేరొందిన పాల్మురికి సోమన రచించిన వృషాధిప శతకంలో శైలి సరళంగా ఉన్నా 
పాండిత్య ప్రకర్షను ప్రదర్శించేలాగా సంస్కృత పదభూయిష్ట సమాసాలతో భాషను 
కఠినంగా మలిచారు. మార్గఛందస్సులోని ఉత్పల చంపకమాలా వృత్తాలతో శతక రచన 
చేశారు. పరమేశ్వర నామగుణ స్తుతిచేస్తూ ముక్తపదగగ్రస్థలకు అంత్య నియమాలకు 
శబ్బాలంకారాలలో స్థానమిచ్చి పద్యం అల్లారు. వృషాధిప శతకములో 108 
పద్యాలున్నాయి. దేశి ఛందస్సుకి ప్రాధాన్యతనిచ్చిన కవి ఐనప్పటికీ వృషాధిప శతకం 
మా([తం మార్గభందస్సులోనే సాగించారు. చంపకమాల, ఉత్పలమాల ఛందాన్ని 
వియోగించి రాశారు. ఈ శతకంలో శివుని లీలలు, 28 మంది శివభక్తుల భక్తి ప్రవృత్తులు, 
కొన్ని పద్యాలలో శివస్తుతి ఉంది. బసవా బసవా బసవా వృషాధిపా అనే మకుటం 
నియమంగా పెట్టారు. దీనిని మొట్టమొదట 1884 లో ముద్రితమైంది. తర్వాతి శతక 
కారులకి ఈ శతకమే అనుసరణీయమైంది తెలుగులో పూర్తి పాఠం లభ్యమౌతున్న 
ప్రథమ శతకం ఇది. 

రాగపరోపభోగ గతరాగ విధూత భవాదిరోగ నిర్యాగ మహానురాగ బహిరంతర 
నిష్టిత యోగ సత్రియోద్యోగయ కర్మయోగ శివయోగ సమగ్ర సుఖాతి భోగ దేనా గతి 
నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా. 
సర్వేశ్వర శతకము : 

యథావాక్కుల అన్నమయ్య రచించారు. దీనిని క్రీ.శ. 1242లో రచించినట్లు 
తెలియజేశారు. 138 పద్యాలకుపైగా ఉన్నాయి. ఇందులో శివభక్తుల మహిమను 
కొనియాడారు. తీర్థయాత్రలు, యజ్ఞయాగాలు, వ్రతాలు చేయడంవల్ల పుణ్యం రాదు 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 201 4+ 


సద్భక్తున్ని ఆదరించడంవల్ల సేవించడంవల్ల మహాపుణ్యం దొరుకుతుందనే భావనను 
శతకంలో అక్కడక్కడ తెలిపారు. నిష్టతోకూడిన లింగార్చన ప్రాశస్యాన్ని వివరించారు. 
అందుకే ఈ శతకం ఆధ్యాత్మశాస్త్రమై, సజ్జన శ్రోతలకు ఆనందాన్ని కల్గించింది. ఈ 
శతకంలో మత్తేభ, శార్జూల వృత్తాలు అధికంగా ఉన్నాయి. శతకమంతటా తత్సమ 
తద్భవ ప్రయోగాలే అధికంగా ఉన్నాయి. సులభశైలిని ప్రొఢశైలిని కలగలిపి రచన 
సాగించడం మూలాన అభివ్యక్తీకరణ విలక్షణంగా కన్పిస్తుంది. అయినప్పటికీ సులభ 
గ్రాహ్య పద్యాలే అధికంగా ఉన్నాయి. 

పెంపం దల్లి యగున్‌ రుజాపటలదుప్పీ డా విధిక్షోభ వా 

రింపన్‌ వైద్యుడగున్‌ గుమార్గవిధులం గ్రీడింప బోకుండ శి 

క్షింపన్‌ బల్లిదుడైన తండ్రియగుచున్‌ శ్రీమంతుగా నెంతయున్‌ 

సంపద్వృద్ధియొసంగ దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా! 
శరభాంకలింగ శతకము : 

శరభాంకుడి కాలం కీ. శ. 1289-1323. సమాజంలోని జనజీవన విషయాలలోని 

జంజాటాలను విషయాలుగా గ్రహించి కష్టనిష్టూర జీవనాలన్నింటికీ భక్తే పరమావధి 
అనే దృక్పథంతో ఈ శతకం రచింపబడింది. అంతేకాకుండా జీవితంలో సహజ జీవనానికి 
విరుద్ధజీవనానికి గల వైవిధ్యాలను చక్కగా తెలిపారు. సమాజ కట్టుబాట్లకు విరుద్ధంగా 
ప్రవర్తించే వాళ్ల స్థితిగతులను విమర్శిస్తూ దైవాన్ని ప్రశ్నించిన పద్యాలున్నాయి. 
భోగలాలసులై కళ్లు ఒళ్లు తెలియక ప్రవర్తిస్తూ, భక్తిలోని పరతత్వ మహత్తాన్ని గ్రహించే 
స్థితిలోలేని వైమాళుల్ని విమర్శిస్తూ పద్యరచన చేశారు. రచనకు వృత్త ఛందస్సును 
ఎన్నుకున్నారు. శరభాంక లింగమా! అనే మకుట నియమాన్ని పాటించారు. దీనిని 
వావిళ్ల వారు నీతిశతక సంపుటములో 1928లో ముద్రించారు. ఈ శతకంలో 
కపటయోగులగూర్చి పద్యంలో 

(ముక్కడి యాలి వెంట నొక ముగ్గురు నల్గురు బిడ్డలేగ గా 

కుక్కయు గోతిపిల్లియును గూరయు కూడును గొంచు నిక్కుచున్‌ 

జిక్క్మము తోలు బుయును జిందర వందర నీతి చాపమున్‌ 

నుక్కునబోవు వారలును యోగులె పో శరభాంక లింగమా 

అలాగే నిజయోగులు ఎలా ఉండాలో కూడా మరో పద్యంలో చెప్పారు. అది 

వాలిన యింద్రియాలయ కవాటములన్నియు మూసి నెమ్మదిన్‌ 

దాళముబెట్టిలోని పరతత్త్వ మహత్వ త్రికోణమందిరా 

లాలిత నాగకన్య సువలాలనజేసిన యోగిగాక వై 


4 202 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


మాళపు వేషముల్‌ యముని మార్మొనునా శరభాంక లింగా 
ఇలా దొంగ స్వాముల్ని ఈసడిస్తూ, నిజస్వాముల్ని కీర్తిస్తూ, లోకజ్ఞానపు నీతులు 
వల్లెవేస్తూ, శివతత్వాన్ని ఈ శతకంలో అందించాడు. 
సుమతీ శతకము : 


తెలుగు సమాజంలో సుమతీ శతకం చాలా ప్రసిద్ధి చెందినది. కానీ దీని 
కర్భత్వం పైన కాలనిర్ణయం పైన అనేక జటిల సమస్యలున్నాయి. 10వ శతాబ్దం నుండి 
13 వరకు చరిత్రలో అనేకమంది బద్దెనపేరుతో కవులు కన్పిస్తున్నారు. కానీ 13 శతాబ్దం 
నుండి సుమతీ శతకంలోని పద్యాలు ఉదాహృతాలుగా లక్షణ గ్రంథాలలో కన్పిస్తున్నాయి. 
నీతిపరుడు ఆలోచించవలసిన విధానాన్ని ప్రవర్తించుకోవలసిన పద్ధతినీ అందించిన 
శతకం సుమతీ శతకం. సుమతి శతకంలోని భాష సహజమైన సుందరమైన సరళమైన 
తెలుగు భాష. సుమతి శతకంలోని పద్య శిల్పం తదనంతర శతకకారులకు ఒజ్జబంతి 
అయింది. జాతిమాత్రాఛందోవిభాగంలోని ఉపజాతికి చెందిన కంద పద్యాన్ని అందమైన 
భాషలో అమర్చి ధారణానుకూలం చేసిన కవి బద్దెన. 


లావుగలవాని కంటెను 

భావింపగ నీతి పరుడు బలవంతుండౌ 
గ్రావంబంత గజంబును 
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ! 


అంబికా శతకము : 


రావిపాటి త్రిపురాంతకుడు 14వ శతాబ్దానికి పూర్వార్థకాలం. ఇందులో శివ 
పార్వతుల మహత్వాన్ని విశేషాంశాలతో వర్ణించి చెప్పబడింది. తెలుగులో వెలువడిన 
మొదటి దేవీ శతకమిది. ఇందులో అంబికా! అనే మకుటనియమం పాటించారు. 


ఆదిమశక్తి యీ తరుణి యాద్య కుటుంబిని యీ కుమారి ము 
తైదువ యీ తలోదరి చిదాత్మక యీ సతి విశ్వమాత యీ 
పైదలి సర్వలోక గురు భామిని యీ చపలాక్షి యంచు బ్ర 
హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి నిన్నెగింతు రంబికా! 


అంటూ పార్వతీదేవి ఘనకీర్తిని అభివర్ణిస్తూ (బ్రహ్మాదులువచ్చి నీ గొప్పతనాన్ని 
హిమవంతుడికి తెలుపుతారని చెప్పే పద్యం. ఈ శతకంలోనివని దొరికిన పద్యాలలో 
పార్వతీ పరమేశ్వరుల అర్థనారీశ్వర తత్వాన్ని అభివర్ణించారు. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 203 4+ 


రమాధీశ్వర శతకము : 


నాగేంద్రకవి(క్రీ. శ. 1400) విశిష్టాద్వైత మతానికి చెందినవాడు. 1925లో ఈ 
శతకాన్ని వావిళ్లవారు ముద్రించారు. దీనిని శేషాద్రిరమణ కవులు పరిష్కరించారు. 
ఇందులోని పద్యాలన్నీ పూర్తిగా ప్రొఢశైలిలో ఉండడం, మహావిష్ణు అవతార 
విశేషాలతోగూడిన స్తుతి, వైష్ణవలీలల మాహాత్యాన్ని విశదపరిచేలా ఉన్నాయి. ఇందులో 
రమాధీశ్వరా అన్న ముకుటనియమం పాటించారు. 


విందుల్‌ వచ్చిరటంచు గోపతరుణల్‌ వేభంగులన్‌ వచ్చిమో 
విందేనెల్‌ వడియంగ ముద్దుగురియన్‌ వేంచేసి మా కౌగిఉటన్‌ 
విందైనా ఉండవటంచు నెత్తుకొన నీవీ బంధమున్‌ జేర్చుటల్‌ 
విందున్‌ భాగవతాది శాస్త్రముల గోవిందా రమాధీశ్వరా ॥ (88) 
అంటూ గోపికా (శ్రీకృష్ణుల విహారాన్ని విందుగా అందించారు. 


నారాయణ శతకము : 


వెలిగందల నారయ క్రీ.శ. 1450-1500. దీనిని పోతన రచించారని ప్రచారం. 
పోతన భాగవతంలో11, 12 స్మందాలను రచించిన వెలిగందల నారయ రచనా 
వైశిష్టంలోని శైలి వస్తు గుణ విశేషాలను నారాయణ శతకంలోని పద్యాలతో పోల్చి 
పరిశీలించినపుడు నారాయణ శతకాన్ని వెలిగందల నారయ రచించారని నిరూపితం. 
ఇందుకు ఉపబలకంగా నారయ నివాస స్థలమైన వెలిగందలకు సమీపంగా ఉన్న 
ధర్మపురి ప్రస్థావన ఈ శతకంలో ఉండడం, నారాయణా అనే మకుటం ఉండడం 
చేత ఈ శతక కర్త వెలిగందల నారయ అని నిర్ధరించడం జరిగింది. ఈ శతకంలో 
పద్యాలనీ వృత్త ఛందస్సులో ఉండడం విశేషం. ఈ శతకం నిండుగా భక్తి, జ్ఞానం, 
వైరాగ్యం వెదజల్లినట్లుంటాయి. మోక్షానికి భక్తే సులభ మార్గమనే శరణాగతి ప్రవృత్తి 
ఈ శతకంలో ఎడనెడ కన్పిస్తుంది. నిశ్చలభక్తికి ప్రాధాన్యమిస్తూ ఇందులో నవవిధ భక్తి 
పద్ధతులనుకూడా చొప్పించారు. 


నీ మూర్తుల్‌ గన నీ కథల్‌ విన దుదిన్‌ నీపాద నిర్మాల్య ని 

ష్టామోదంబు నెరుంగ నీ చరణ తోయంబాడ నైవేద్యముల్‌ 

నీమంబొప్ప భజింప నీ జపము వర్ణింపన్‌ గ్భపం జేయవే 

శ్రీ మించన్‌ బహుజన్మ జన్మములకున్‌ శ్రీ యాది నారాయణా ! 
సమాజంలో మానవ మనుగడకు సంబంధించిన విషయాలలో ఏది ఎక్కువైనా 


4 204 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఏది తక్కువైనా తెలుగు వారి గళం కలంగా మారి ప్రజల్ని చైతన్యం వైపు తీసుకు వెళు 
తుంది అనడానికి ప్రాచీన సాహిత్యంలో శతకం నిదర్శనం. శతక సాహిత్యం ప్రారంభ 
దశ నుండి భక్తికి ప్రాధాన్యత ఇస్తూ జనజీవనానికి కావలసిన గుణాత్మక బోధనను 
భాగం చేసి అందిస్తూ ప్రజల పక్షం నిలిచింది. కాకతీయుల రాజ్యకాలంలో వెలువడిన 
శతకాలలో భక్తి శతకాలే ఎక్కువ. నీతి శతకంగా సుమతీ శతకం నాటినుండి నేటివరకు 
అంతకంత ప్రాచుర్యం పొందుతూనే ఉంది. నారాయణ శతకం, రమాధీశ్వర శతకం 
వైష్ణవ భక్తికి, సర్వేశ్వర శతకం, వృషాధిప శతకం శైవభక్తికి తార్కాణాలు. అంబికా 
శతకం దేవీ మాహాత్యాన్ని అందించేలా కన్పిస్తుంది. ఇందులోని పద్యాలు అన్నీ లభ్యం 
కాకపోవడం మన దురదృష్టం. శరభాంక శతకంలో భక్తి ముదిరి దాని ముసుగులో 
విచ్చలవిడిగా ప్రవర్తిల్లే అంశాలపై ధ్వజమెత్తిన వైనం గల పద్యాలు అధికంగా 
ఉన్నాయి. సుమతి శతకం మనిషి జీవితాన్ని సుమతీకరించింది. అందుకే అది చాలా 
ప్రాచుర్యం పొందింది. 


చేయవలసిన పరిశోధన మనముందు ఎంతో ఉంది. తెలంగాణ ప్రాంతంలోనూ 
ఇతర (ప్రాచ్య (గంథాలయాలలోనూ తాళపత్ర ప్రతుల రూపంలో నిక్షిప్తమై ఉన్న 
సాహిత్యాన్నంతా పరిష్మరిస్తే తెలంగాణ నేలపై వెలసిన ఎంతో సాహిత్యం వెలుగులోకి 
వస్తుంది. సాహిత్య గవేషణకు ఇది ప్రారంభం సూచకంగా భావించి ముందడుగు 
పడాలి. చరిత్ర గతిని పరిశీలించి పరిశోధించి అడుగు ముందుకు వేయవలసిన 
సమయంలో ఇదొక అడుగు మాత్రమేనని భావన. 


నేటి తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి వెలిసిన తమదైన సాహిత్యాన్ని 
వెలికి తేవాలనే ఆలోచనతో ముందుకు పోతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ 
సాహిత్య అకాడమినీ, తెలంగాణ పరిశోధకులనీ అందుకు ప్రోత్సాహం అందిస్తున్న 
ప్రముఖులను అభినందిస్తూ వారి కార్యక్రమాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 
ఉపయుక్త గ్రంథ సూచి : 
1. ఆరుద్ర, 2012 : సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటి, తెలుగు అకాడమి, 
హైదరాబాదు; 


2. గిరిజా మనోహర బాబు.జి.,2012 : శతకసమీరం(రేడియో ప్రసంగ వ్యాసాలు), 
హనుమకొండ, వరంగల్‌. 


8. గోపాలకృష్ణరావు.కే.,1976 : ఆంధ్రశతక సాహిత్య వికాసము. 
4. తమ్మయ్య బండారు, కోటయ్య నూతికట్టు (వ్యా)1998 : పాల్కురికి సోమనాథ లఘుకృతి 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 205 


వృషాధిప శతకము, ఓం నమళ్శివాయ సాహితి సాంస్కృతిక పరిషత్‌, సికింద్రాబాద్‌. 
ర్‌. నారాయణరెడ్డి సుంకిరెడ్డి, 2009 : ముంగిలి, తెలంగాణ ప్రాచీన సాహిత్యం, తెలంగాణ 
ప్రచురణలు, సికింద్రాబాద్‌. 
6. వీరభద్రయ్య, ముదిగొండ (వ్యా), 2005 : యథావాక్కుల అన్నమయ్య ప్రణీత సర్వేశ్వర 
శతకము, (శ్రీ పావని సేవా సమితి, హైదరాబాదు. 


4 206 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథసూరి 


ఆచార్య రేమిల్ల వేంకట రామకృష్ణశాస్త్రి 
హైదరాబాదు విశ్వవిద్యాలయం 
వ్యాఖ్యాత్భ పరిచయం: 
సంస్కృత కావ్య వ్యాఖ్యాన ప్రపంచంలో ప్రథమ గణ్యుడు విద్వద్వరేణ్యుడు శ్రీ 
కోలాచలం మల్లినాథసూరి. ఇతడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ పట్టణానికి 
సమీపంలోని కోలచల గ్రామంలో జన్మించాడు. కీ.శ. 14వ శతాబ్దిలో జీవించాడు. 
ఇతడు మంచి కవి, పండితుడు, వ్యాఖ్యాత కూడ. సంస్కృత పంచకావ్యాల అధ్యయనానికి 
ఈతని వ్యాఖ్యానాలే శరణ్యం అంటే అతిశయోక్తి కాదు. కాళిదాసాది మహాకవుల 
కావ్యాలను సాధారణ పాఠకులు అర్థం చేసుకోవాలన్నా పండితులు తమ బుద్ధులకు 
పదును పెట్టుకోవాలన్నా ఇతని వ్యాఖ్యానాలను చదువవలసిందే. ఇతడు ఏదో సంస్కృత 
సాహిత్యాన్ని మాత్రం అధ్యయనం చేసినవాడు కాదు. వ్యాకరణాది శాస్త్రాలను, బ్రహ్మాండాది 
పురాణాలను, కామందకీయాది రాజనీతి శాస్త్రాలను, కావ్యాలంకార శాస్త్ర గ్రంథాలను 
క్షుణ్ణంగా ఆకలింపు చేసికొన్న మహా పండితుడు. కావ్య రచనా కౌశలం కలవాడు. 
కనుకనే ఇతని వ్యాఖ్యానాలకు ప్రామాణికత ఏర్పడింది. కాళిదాసాదులు కవిత్వంచే 
ప్రపంచ ప్రసిద్ధి పొందితే ఇతడు తన వ్యాఖ్యానాల ద్వారా ప్రపంచ ప్రసిద్ధిని పొందాడు. 
వ్యాఖ్యానాల పరిచయం: 
వ్యాఖ్యానానికి లక్షణం చెప్పే ప్రసిద్ధమైన శ్లోకం ఒకటి ఉంది - 
పదచ్చేదః పదార్దోక్తిః విగ్రహో వాక్యయోజనా 
ఆక్షేపశ్చ సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణమ్‌. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 207 € 


సంస్కృత కావ్యాలకు వ్యాఖ్యానం చేయదలచిన వాడు ముందుగా పదచ్చేదం 
చెప్పాలి. తరవాత ప్రతిపదానికి అర్థం చెప్పాలి. అందులో సమాసాలుంటే వాటికి 
విగ్రహం చెప్పాలి. ఆపైన పదాల అన్వయం (ప్రకారం వాక్యయోజన చెయ్యాలి. ఇంత 
వరకు చెప్పిన విషయాల్లో వ్యాకరణాది సంబంధమైన ఆక్షేపాలు చేయదగినవుంటే వాటికి 
సమాధానం చెప్పాలి. ఈవిధంగా పదచ్చేదము, పదార్థము, సమాస విగ్రహము, 
వాక్యయోజన, ఆక్షేప సమాధానాలు - అనే ఈ ఐదు వ్యాఖ్యానానికి లక్షణాలుగా 
చెప్పబడ్డాయి. ఈ లక్షణాలను అనుసరిస్తూనే మల్లినాథుడు తన వ్యాఖ్యానం ఇలా 
ఉంటుందని ఒక ప్రతిజ్ఞా రూపమైన శ్లోకం చెప్పాడు - 


ఇహాన్వయముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతే మయా 
నామూలం లిఖ్యతే కించిత్‌ నాన పేక్షిత ముచ్యతే . 


వాక్యయోజనకు వీలుగా వ్యాఖ్యానించడమే అన్వయ ముఖంగా వ్యాఖ్యానించడం. 
అంటే అలా వ్యాఖ్యానించే సమయంలోనే పదస్వరూపం, సమాసాలకు విగహవాక్యం 
చెప్పడం, ప్రతిపదానికి అర్థం చెప్పడం, ఆక్షేప సమాధానాలు చెప్పడం - ఇవన్నీ 
నిర్వహింపబడతాయి. శబ్దస్వరూపం, సమాసం, వాక్యప్రయోగం విషయంలో 
వ్యాకరణానికి సంబంధించిన వివరణలు, ఆక్షేప సమాధానాలు చెప్పాడు. అన్వయ 
ముఖంగా వ్యాఖ్యానించడమంటే మరో అర్థం కూడా ఉంది. కవిప్రయోగాన్ని సమర్థిస్తూ 
వ్యాఖ్యానించడం. ఎందుకంటే మూలాన్ని ప్రశ్నిస్తూ ఖండిస్తూ వ్యతిరేక ముఖంగా కూడ 
వ్యాఖ్యానించవచ్చు. కాని తనది అటువంటి వ్యాఖ్యకాదని సూచించాడన్నమాట. ఇక 
శ్లోకం రెండవ పాదంలో 'నామూలంలిఖ్యతేకించిత్‌ అంటే మూలంలో లేనిది నేను 
చెప్పను అని అర్ధం. మూలం అంటే ప్రమాణం అని కూడా అర్థం. అంటే అప్రామాణికంగా 
ఏమీ రాయను అని అర్థం. చదువరులకు అవసరంలేనిది కూడా నేను చెప్పను అన్నాడు. 
ఇది వ్యాఖ్యాతకుండవలసిన ప్రధాన లక్షణం. వ్యాఖ్యాత తన పాండిత్యాన్ని అంతా 
ప్రదర్శించడం కాకుండా పఠితలకు కావలిసినంత మేరకు మాత్రమే చెప్పడం ప్రధానం. 
అందుకే 'నానపేక్షిత ముచ్యతే” అని చెప్పాడు. ఈ విధంగా తన వ్యాఖ్యానానికి ఒక 
ప్రణాలికను పరిధిని రచించుకొని దాని ప్రకారం వ్యాఖ్యానాన్ని చేసాడు. 


మల్లినాథుడు కాళిదాసుని రఘువంశ, కుమారసంభవ, మేఘసందేశాలకు, భారవి 
కిరాతార్జునీయానికి, మాఘుని శిశుపాలవధకు, శ్రీహర్షుని నైషధానికి వ్యాఖ్యానాలను 
చేసాడు. కాళిదాన కావ్యత్రయానికి సంజీవినీ అనే వ్యాఖ్యను రచించాడు. 
కిరాతార్డునీయానికి ఘంటాపథమనే వ్యాఖ్యను, మాఘానికి సర్వంకష అనే వ్యాఖ్యను, 


4 208 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


నైషధానికి జీవాతువు అనే వ్యాఖ్యను రచించాడు. ఒక్కొక్క వ్యాఖ్యకి ఒక్కొక్క పేరును 
పెట్టడంలో గల విశేషాన్ని ఆతడే వివరించాడు. వాని ప్రత్యేకతలను అతని మాటల్లోనే 


0 - 


ర 
ర 


కాళిదాస కావ్యత్రయానికి రచించిన సంజీవినీ వ్యాఖ్యను గురించి - 
భారతీ కాళిదాసస్య దుర్వాఖ్యా విషమూర్చితా 
ఏషా సంజీవినీ వ్యాఖ్యా తామద్యోజ్జీవయిష్యతి అని చెప్పాడు. 
కాళిదాసుని కవిత(భారతీ) దుర్యాఖ్య అనే విషం చేత మూర్చిల్లింది. ఈ నా 
సంజీవినీ వ్యాఖ్య ఆమెను ఇపుడు ఉజ్జీవింపజేస్తుంది అని పూర్వవ్యాఖ్యాతలు కాళిదాస 
కవిత్వంలో ఎంచిన దోషాలను ఖండించి కాళిదాస కవిత్వాన్ని సమర్థిస్తూ 
వ్యాఖ్యానించేడన్నమాట. అందువల్ల మల్లినాథుని వ్యాఖ్య కాళిదాస కవిత్వానికే వన్నె 
తెచ్చిందని చెప్పవచ్చు. 
కిరాతార్డునీయానికి ఘంటాపథమనే వ్యాఖ్యను రచించాడు. దాన్నిగురించి - 
నానా నిబంధ విషమైకపదై ర్నితాంతం 
సాశంక చజ్మమణ ఖీన్నధియామశంకం 
కర్తుం ప్రవేశమిహ భారవి కావ్యబన్టే 
ఘంటాపథం కిమపి నూతన మాతనిష్వే అని చెప్పాడు. 
కిరాతార్గునీయానికి అనేక వ్యాఖ్యలున్నాయి, వాటిలో ఏకవాక్యత లేదు. అవి 
చదివినవారు సందేహాలతో ఇటూ అటూ ప్రయత్నిస్తూ తిరుగడంలో వారి బద్దులు 
అలిసిపోయాయి. అటువంటి వారి బుద్దులు ఇక ఎటువంటి శంకలు లేకుండా ఈ 
కావ్యంలోకి ప్రవేశించడానికి వీలుగా వినూత్నమైన ఘంటాపథమనే ఈ వ్యాఖ్యను 
సంతరిస్తున్నాను అని చెప్పాడు. కిరాతార్డునీయంలో ఎంతో రాజనీతి ఉంది. దాంట్లో 
అనేక నందేహాలు కలుగుతాయి. వాటన్నిటిని తన వ్యాఖ్య ద్వారా నివృత్తి 
చేసుకోవచ్చన్నమాట. అంతేకాక తన వ్యాఖ్య చదువరులకు కావ్యంలోకి సులభంగా 
ప్రవేశించే వీలుకల్పిస్తుందట. 
మాఘుని శిశుపాలవధ కావ్యానికి రచించిన సర్వంకష వ్యాఖ్యను గురించి- 
యే శబ్దార్థపరీక్షణ ప్రణయినో, యే వా గుణాలంక్రియా 
శిక్షాకౌతుకినో, విహర్తుమనసో యే చ ధ్వనేరధ్వని, 
క్షుభ్యద్భావతరజ్జితే రససుధాసింధా మిమంక్షన్తి యే, 
తేషామేవ కృతే కరోమి వివృతిం మాఘస్య సర్వంకషామ్‌ అని చెప్పాడు. 


సౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 209 4+ 


మాఘుని కావ్యంలో విశిష్టమైన వ్యాకరణాంశాలతో కూడిన ప్రయోగాలున్నట్లు 
లోకవిదితం. అందుచేత శబ్దప్రయోగాలపై మోజుతో మాఘకావ్యం చదివే వారు 
కొందరుంటారు. అలాగే శబ్దప్రయోగమనే అర్జౌచిత్యం కూడా ఉందా అని పరీక్షించే 
వాళ్లు కొందరుంటారు. కొంతమంది కావ్యసంబంధమైన గుణాలు, అలంకారాలు 
గమనించాలనే కుతూహలం ఉన్నవాళ్లుంటారు. మరి కొందరు కావ్యాత్మ ఐన 
ధ్వనిమార్గంలో విహరిద్దామనుకొనేవాళ్లుంటారు. భావతరంగితమైన రసామృత 
సముద్రంలో మునిగి తేలాలనుకొనేవాళ్లు కొందరుంటారు. ఇలా రకరకాల పఠితల 
ఆకాంక్షలకు అనుగుణంగా సర్వవిషయాలను చెప్పేదిగా ఈ సర్వంకష వ్యాఖ్య ఉంటుందని 
చెప్పాడు. ఈవిధంగా సర్వంకష సార్థకనామధేయమన్నమాట. 


నైషధకావ్యానికి జీవాతువు అనే వ్యాఖ్యను రచించాడు. దీన్ని గురించిన శ్లోకం 
లభ్యం కాలేదు. చెప్పే ఉండవచ్చు. పేరును బట్టి ప్రాణాధారమైనది అని అర్ధం చెప్పవచ్చు. 
నైషధానికి విద్వదౌషధమనే ప్రసిద్ధి ఉంది. బెషధం రోగాన్ని పోగొడుతుంది. అంతేకాదు 
అది రోగి ప్రాణాన్ని కూడా నిలపాలి. అలా ప్రాణాన్ని నిలిపేలక్షణంకలదాన్నే జీవాతువు 
అంటారు. అందుకే వ్యాఖ్యకు ఈపేరు పెట్టాడు. ఈవిధంగా తన వ్యాఖ్యకు ప్రత్యేకమైన 
పేర్లను పెట్టడం ద్వారా ఆయా గ్రంథాల ప్రత్యేకతలనుకూడా సూచించాడన్నమాట. 
తద్వారా తన వ్యాఖ్యానాల ఆవశ్యకతను చాటాడు. 
ప్రతిభావ్యుత్పత్తులు 

మల్లినాథుడు అసాధారణమైన ప్రతిభా వ్యుత్పత్తులు కలవాడు. వ్యాకరణాది 
శాస్త్రాలలో, కావ్యాలంకార తత్వార్థ విజ్ఞానంలో ఆరితేరినవాడు. ఆతని పాండిత్య వైభవాన్ని 
వైమర్శకపారంగ తత్వాన్ని ఆయా విషయాలలో ఒకటి రెండు ఉదాహరణల ద్వారా 


పరికిద్దాం. 
వ్యాకరణశాస్త్రం 
రఘువంశంలో దిలీపుడు నందినీధేనువును సంరక్షిస్తూండగా సింహం దానిమీద 
దాడిచేసిన సందర్భంలో - 
తమార్యగృహ్యం నిగ్భహీతధేనుః మనుష్యవాచా మనువంశకేతుం 
విస్మాయయన్‌ విస్మితమాత్మవృత్తా సింహోరుసత్వం నిజగాద సింహః(2-33) 
అనే శ్లోకంలో సింహః మనుష్యవాచా ఆత్మవృతౌ విస్మితం మనువంశ కేతుం 
సింహోరుసత్వం (దిలీపం) 'విస్మాయయన్‌ నిజగాది అని వాక్యాన్వయం. ఈ సందర్భంగా 


4 210 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


మల్లినాథుడు స్మిజ్‌ ఈషద్ధసనే ఇతి ధాతోర్జిచి వృద్ధావాయాదేశే శతృప్రత్యయే సతి 
విస్మాయయన్నితి రూపమ్‌. విస్మాపయన్నితి పాఠే తు పుగాగమమాత్రం వక్తవ్యమ్‌. తచ్చ 
నిత్యం స్మయతేఃఇతి హేతుభయ వివక్షాయామేవేతి భీస్మయోర్దేతుభయే ఇత్యాత్మనేపదే 
విస్మాపయమాన ఇతి స్యాత్‌. తస్మాత్‌ మనుష్యవాచా విస్మాయయన్నితి రూపం సిద్ధం. 
కరణ వివక్షయా న కళ్చిద్దోషూ అని చెప్పాడు. విస్మాపయన్‌ అనే పాఠంలోని ఇబ్బందిని 
చేప్పి విస్మాయయన్‌ అనే పాఠమే సరియెనదనే విషయం తన వ్యాకరణశాగ్త పాండిత్యం 
ద్వారా నిరూపించాడు. 
శిశుపాలవధ మహాకావ్యంలో నారదునితో శ్రీకృష్ణుడు పలుకుచున్నాడని చెప్పిన 
సందర్భంలో - 
సితం సితిమ్నా సుతరాం మునేర్వపుః 
విసారిభి స్పౌాధమివాథ లమృయన్‌ 
ద్విజావళి వ్యాజనిశాకరాంశుభిః 
శుచిస్మితాం వాచమవోచ దచ్యుతః (1-25) 
అనే శ్లోకంలో “అచ్యుతః మునేః సితం వపుః సుతరాం సితిమ్నా లమృయన్‌ 
శుచిస్మితాం వాచమవోచత్‌” అని వాక్యాన్వయుం. ఇందులో లమృయన్‌ అనేచోట 
లభధాతువు ప్రాప్యర్థకమగుటచేత గత్యర్థకములకు చెప్పిన గతి బుద్ధి ప్రత్యవసానార్థ 
శబ్ద కర్మాకర్శకాణామణి కర్తా సణౌ అనే సూత్రంచేత అణ్యంతమందలి కర్తణ్యంతమున 
కర్మసంజ్ఞను పొందుతుంది. అపుడు వపుశ్శబ్దము ద్వితీయాంతముగా ఉండవలెను కదా 
అనే సందేహం కలుగుతుంది. దానికి సమాధానంగా వ్యాఖ్యాత - “లభేరత్ర గత్యుపసర్దన 
ప్రాష్యర్థత్వేన అగత్యర్థత్వాత్‌ గతిబుద్ధీత్యాదినా అణి కర్తుః న కర్మత్వమ్‌. అని చెప్పి 
లభేర్గత్యర్థత్వాణ్ఞిచ్యణా కర్తుః కర్మత్వాకర్శత్వే' అనే వామనుని సూత్రాన్ని ఉదాహరించి 
కవి ప్రయోగాన్ని సమర్థంచాడు. అన్వయ ముఖంగా వ్యాఖ్యానించడమంటే ఇదే. అది 
వ్యాఖ్యాత శాస్తపాండిత్య ప్రకర్షకు కూడ నిదర్శనం. 
రాజనీతి శాస్త్రం 
శిశుపాలవధలో రాజు యొక్క బల సంపత్తిని చెప్పిన సందర్భంలో - 
షద్దుణా శృక్తయ స్తిస్రః సిద్ధయ శ్చోదయా స్రయః 
గంథానధీత్య వ్యాకర్తు మితి దుర్మేధసోప్యలమ్‌ . (2-26) 
ఇందలి షద్దుణములు, మూడు శక్తులు, మూడు సిద్దులు, మూడు ఉదయములు 
ఏమిటో వ్యాఖ్యానం లేకుండా ఏమీ అర్థం కాదు. వ్యాఖ్యాత రాజసీతిశాస్తాన్ని అనుసరించి 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 2114 


సంధ్యాది గుణములు ఆరు, ప్రభుమంత్రాది శక్తులు మూడు, ప్రభుమంత్రాది సిద్దులు 
మూడు, వృద్ధిక్షయాది ఉదయములు మూడు అని చాలవిపులంగా వివరించాడు. 
ఇదే విధంగా - 
సర్వకార్యశరీరేషు ముక్వాంగస్మంధపంచకమ్‌ 
సౌగతానామివాత్మాన్యో నాస్తి మంత్రో మహీభృతామ్‌ (2-28) 
అనే శ్లోకంలో అంగస్మంధపంచకమ్‌ అనే దానికి పంచాంగములు, 
పంచస్మంధములని వివరించి, ఏ విధంగా బౌద్దులకు సృంధపంచకాతిరిక్త ఆత్మ లేదో 
అదేవిధంగా రాజులకు పంచాంగాతిరిక్త మంత్రము లేదని వ్యాఖ్యానించాడు. ఇది 
వివరించాలంటే అటు బౌద్ధసిద్ధాంత పరిజ్ఞానం ఇటు రాజనీతి జ్ఞానం రెండూ కావాలి. 
ఈ సందర్భంగా వ్యాఖ్యాత తన వ్యుత్సన్నతను నిరూపించుకొన్నాడు. 
కిరాతార్డునీయంలో ద్రౌపది ధర్మరాజుతో రాజు, రాజ్యలక్ష్మి శత్రువుచే 
అపహరింపబడేటట్లు వ్యవహరించడం తగదని చెప్పిన సందర్భంలో - 
గుణానురక్తా మనురక్తసాధనః కులాభిమానీ కులజాం నరాధిపః 
పరైస్వదన్యః క ఇవాపహారయేత్‌ మనోరమా మాత్మవధూమివ శ్రియమ్‌. 
అనే (1-81) శ్లోకంలో అనురక్తసాధనః- అనుకూలసహాయవాన్‌” అని 
వ్యాఖ్యానిస్తూ కామందకీయ రాజనీతిశాస్తం ప్రమాణంగా చూపించాడు - 
ఉద్యోగాదనివృత్తస్య ససహాయస్య ధీమతః 
ఛాయేవానుగతా తస్య నిత్యం శ్రీ స్స్పహచారిణీ. 
ఇలా చూపడంద్వారా పఠితలకు అర్థ్జావగాహన గాఢతను పెంచాడు. ఇది 
వ్యాఖ్యాతల (ప్రధానకర్తవ్యమ్‌. 
తర్మశాస్త్రం 
నైషధంలో దమయంతీ సౌందర్యాన్ని వర్ణిస్తూన్న సందర్భంలో - 
కలశే నిజహేతుదందజః కిము చక్రభ్రమకారితా గుణః 
స తదుచ్చకుచౌ భవన్‌ ప్రభా రురచక్రభ్రమ మాతనోతి యత్‌. (2-32) 
ఇందులో సాధారణంగా సమవాయికారణ గుణాలు కార్యంలో సంక్రమిస్తాయి, 
కాని తద్విరుద్ధంగా నిమిత్తకారణ గుణాలు కార్యంలో సంక్రమించినట్లుగా ఉత్రేక్షించాడు 
కవి. దాన్ని వ్యాఖ్యాత - అత్ర సమవాయికారణ గుణా రూపాదయః కార్యే సంక్రామంతి, 
న నిమిత్తకారణగుణాః ఇతి తార్మికానాం సమయే స్థితే, గుణ ఇతి చక్రభమ ఇతి 


4212 నౌతవాపాగుల శుండి కాకకీయుల వరతు తెలంగాణ 


చోభయత్రాపి వాచ్యప్రతీయమానయో రభేదాధ్యవసాయేన స తదుచ్చకుచౌ భవన్నితి 
కుచకలశయో రభేదాతిశయోక్తు త్థాపితా రురచక్రభమాత్మక క్రియానిమిత్తా 
కుచాత్మనికలశేకార్యే చక్రభ్రమకారితా లక్షణ నిమిత్తకారణగుణసం క్రమణో [త్రేక్షా ఇతి 
సంక్షేప అని వివరిచాడు. తర్మశాస్తవిషయాన్ని అలంకారశాస్తంతో జోడించి 
వివరించడంలో వ్యాఖ్యాతచూపిన నేర్పు ఆతని శాస్తవ్యుత్పత్తిని తెలియజేస్తోంది. 


ధర్మశాస్త్రం 
కుమారసంభవంలో అసూత సా నాగవధూపభోగ్యం మైనాక మమ్మోనిధి బద్ధ 
సఖ్యమ్‌ (1-20) అనే శ్లోకంలో - 
పితా న జ్ఞాయతే యస్యా భ్రాతా యది న విద్యతే 
నోపయచ్చేత్తు తాం కన్యాం ధర్మలోపభయాత్సుధీః - 
ఇత్యభ్రాత్భక కన్యా పరిణయనిషేధాత్‌ ప్రకృతే 
భ్రాతృమత్యేవేతి సూచనార్థం మైనాక పర్వతమితి తాత్పర్యార్థః' 
అని మైనాకుని గురించి ప్రస్తావించడంలోని బెచిత్యాన్ని మల్లినాథుడు ఈవిధంగా 
సమర్థించాడు. ఇది ఆతని ధర్మశాస్త్రజ్ఞానానికి నిదర్శకం. 
జ్యోతిశ్శాస్త్రం 
కుమారసంభవంలో సప్తర్షిహస్తావచితావశేషా ణ్యధో వివస్వాన్‌ పరివర్తమానః 
(1-16) అనే శ్లోకంలో సప్తర్షిమండలం ధ్రువాదప్యూర్థ్వమితి జ్యాతిషికాణ అని 
వ్యాఖ్యానించడం ఆతని జ్యోతిర్విజ్ఞానానికి నిదర్శనం. 
నిమిత్త (శకుని) శాస్తం 
మేవుసందేశంలో త్వామాసాద్య ప్రశమిత వనోపప్లవం సాధు మూర్ష్నా 
వక్ష్యత్యధ్వశ్రమపరిగతం సానుమానామ్రకూటః (1-17) అనే శ్లోకంలో ప్రయాణం 
మొదటి మజిలీ సుఖంగా ఉంటే తదుపరి ప్రయాణమంతా సుఖంగా సాగుతుందనే 
నిమిత్తశాస్త విషయాన్ని ఈ విధంగా ప్రమాణీకరించాడు- 
ఏతేన (ప్రథమావసధథే సౌఖ్యలాభాత్‌ తే కార్యసిద్ధిరస్తీతి సూచితం, తదుక్తం 
నిమిత్తనిదానే 
ప్రథమావసథే యస్య సౌఖ్యం తస్యాఖిలేధ్వని 
శివం భవతి యాత్రాయా మన్యథా త్వశుభం ధ్రువమ్‌” 
ఇది వ్యాఖ్యాత యొక్క నిమిత్తశాస్త పరిజ్ఞానాన్ని తెలుపుతోంది. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 213 ¢* 


పురాణవిజ్ఞానం 


కుమారసంభవంలో మేనాం మునీనామపి మాననీయామ్‌ (1-18) అనే శ్లోక 
వ్యాఖ్యానంలో ఉక్తం చ విష్ణుపురాణే వ 


తేభ్యః శుభాస్పదం జజ్ఞే మేనకా హరిణీ తథా 

తే ఉభే బ్రహ్మవాదిన్యౌ యోగిన్యౌ చాప్యుభే ద్విజ. అని, 

తేషాం తు మానసీ కన్యా మేనా నామ మహాగిరేః 

“పత్నీ హిమవతో యస్యాః పుత్రో మైనాక ఉచ్యతేఇతి బ్రహ్మాండపురాణాత్‌” 
అని పురాణాంతర్గత విషయాలను ప్రమాణంగా చూపడం ఆతని పురాణ విజ్ఞానానికి 
నిదర్శనం. 


ఇదే విధంగా కుమారసంభవంలోనే కపోలకండూః కరిభిర్వినేతుమ్‌” అనే (1-9) 
శ్లోకంలో ప్రసూత సానూని గంధః సురభీకరోతి” అనేదాన్ని వ్యాఖ్యానిస్తూ ఏతేనాస్య 
గజాకరత్వం గమ్యతే. తథా చ గజాయుర్వేదే-హిమవద్వింధ్యమలయా గజానాం ప్రభవా 
నగాః ఇతి” అని చెప్పాడు. 


ఇదే విధంగా మేఘసందేశంలో తత్ర స్కందం నియతవసతింి (1-47) అనే 
శ్లోకంలోని హుతవహముఖే సంభృతం తద్ది తేజః అన్నచోట హుతవహముఖే అనే 
పదాన్ని వ్యాఖ్యానిస్తూ - ముఖగ్రహణం శుచిత్వ సూచనార్థమ్‌. తదుక్తం శంభురహస్యే 
- గవాం పశ్చాద్‌ ద్విజస్యాజ్ఞిం యోగినాం హృత్‌ కవేర్వచః, పరం శుచితమం విద్యాత్‌ 
ముఖం స్త్రీ వహి వాజినామ్‌' అని ముఖశబ్ద ప్రయోగంలోని వైశిష్ట్యాన్ని వివరించాడు. 


ఇట్లే కుమారసంభవంలోనే యః పూరయన్‌ కీచకరంధ్రభాగాన్‌” (1-8) అనే 
శ్లోకంలో ఉద్దాస్యతా మిచ్చతి కింనరాణాం తానప్రదాయిత్వమ్‌” అనే పదాలను చాలా 
విపులంగా వ్యాఖ్యానించాడు. కింనరుల ఉద్దాస్యతను వివరిస్తూ ఉక్తం చ నారదేన - 
షడ్డ మధ్యమ నామానౌ [గ్రామౌ గాయంతి మానవాః, న తు గాంధారనామానం, స 
లభ్యో దేవయోనిఖిః ఇతి. మానవులు షడ్డమధ్యమాలలోను, దేవయోనులగు కింనరులు 
గాంధారంలోను గానంచేస్తారని, అటువంటి కింనరులకు తానప్రదాయిత్వం పొందాలని 
హిమవంతుడు భావిస్తున్నాడని వివరించాడు. ఇక్కడ తానప్రదాయిత్వమంటే - 


తానో నామ స్వరాంతప్రవర్తకో రాగస్థితి ప్రవృత్యాదిహేతు రంశాపరనామా 
వంశవాదసాధ్యః ప్రధానభూతః న్వరవిశేషః. తానన్వ్వంశన్వరో మతః ఇతి 
అభినవగుప్తః.గాతా యం యం స్వరం గచ్చేత్‌ తంతం వంశేన తానయేత్‌ ఇతి భరతః. 


4 214 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


తత్రదానళీలత్వం తానప్రదాయిత్వం వాంశికత్వ ముపగంతుమిచ్చతీవ ఇత్యుత్రేక్షా. 
సాచ దరీముఖోళ్లేనేత్యేక దేశవివర్తిరూపకోజ్జీవితా. ముఖ సాధ్యత్వాత్‌ తాన ప్రదాయిత్వస్య. 
య(తావయ వరూపణాదవయ విరూపణం గమ్యతే తదేకదేశ వివర్తిరూపకమ్‌. 
గమ్యతేచాత్రావయవినః పుంసోరూపణం యచ్చబ్దనిర్దిష్టే హిమాదౌ ఇత్యలమ్‌ బహునా” 
అని వ్యాఖ్యానించాడు. ఇందులో ఆతని సంగీతవిజ్ఞానం, అలంకారశాస్త్రవిజ్ఞానం 
పురాణవిజ్ఞానం స్పష్టపడుతున్నాయి. 


ఇలా తవ్వినకొద్దీ మల్లినాథుని ప్రతిభావ్యుత్సన్నతలకు నిదర్శనాలనేకం 
కనుబడతాయి. కావ్యవ్యాఖ్యాతకు అలంకార శాగస్తజ్ఞానం ఉందని నిరూపించనవసరం 
లేదు. అది లేకుండా వ్యాఖ్యానానికి ఎవరూ పూనుకోరు కాబట్టి. అదే విధంగా ప్రతిపదార్థం 
వివరించే వ్యాఖ్యాతకి నిఘంటుపరిజ్ఞానం ఉందని చెప్పక్కర్లేదు. అది ప్రాథమికం కాబట్టి. 
ఇతడు సందర్భానుగుణంగా అమరకోశ, యాదవ, విశ్వ, వైజయంతీ నిఘంటువులను 
ఉట్టంకించాడు. అలంకార నిర్ణయాలను, ధ్వన్యాది విషయాలను సోపపత్తికాంగా 
వ్యాఖ్యానించాడు. మల్లినాథసూరిని గురించి ఒక్కవాక్యంలో చెప్పాలంటే కాళిదాసాది 
మహాకువులకు ఎంతటి ప్రతిభావ్యుత్సత్తులున్నాయో వారందరికి తీసిపోని ప్రతిభావ్యత్పత్తి 
సంపన్నుడు మన మల్లినాథుడు అని చెప్పడంలో అతిశయోక్తి రవ్వంత కూడా లేదు. 
ఇట్టి వ్యాఖ్యాత మన తెలుగువాడు, తెలంగాణ వాడు కావడం మనమంతా గర్వించతగ్గ 
విషయం. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 215 


తెలుగు చారిత్రక నవలల్లో కాకతీయుల 
చిత్రణ - వాస్తవికత 


ఎ.వి.వి.కె. చైతన్య 
పరిశోధకుడు 


ఒక నిర్దిష్ట చారిత్రక దశలో రాజకీయాల చేత ప్రభావితమైన సమాజాన్ని, 
సమాజంలోని వ్యక్తుల్ని చిత్రించే సాహిత్య (ప్రక్రియగా చారిత్రక నవలను 
అభివర్ణించుకోవచ్చు (వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. 1994:113). ఈ నిర్వచనాన్ని 
బట్టి చారిత్రక నవల చరిత్ర ప్రాధాన్యం కలిగిన సాహిత్య ప్రక్రియ అనేది స్పష్టం 
అవుతుంది. చారిత్రక నవలాకారుడు తాను ఎంచుకున్న చారిత్రక కాలాన్ని సునిశితంగా 
అధ్యయనం చేయాలి. ఆ కాలంనాటి స్పృహ నవల నేపథ్యం(వాతావరణం)లోనే కాక, 
పాత్రల వ్యక్తిత్వాలు, వివిధ సంఘటనలకు దారితీసే కారణాలలో కూడా వ్యక్తం కావాలి. 


చారిత్రక నవల పాఠకుడికి ఆనందాన్ని కలిగిస్తూనే, చరిత్రకు సంబంధించిన 
జ్ఞానాన్నీ అందిస్తుంది. రచయిత చరిత్రకు సంబంధించిన అంశాలలో మార్పులు, చేర్పులు 
చేసే స్వేచ్చను తీసుకోకుండా రచన చేసినపుడే ఇది సాధ్యం. కొన్నిసార్లు ఒక చారిత్రక 
వ్యక్తికి చెందిన సమాచారాన్ని సాహిత్యంలో అందించేప్పుడు అభూత కల్పనలు చేయడం, 
ఆ కాలంలో లేని ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచడం వంటివి చేస్తుంటారు. 
అందువల్ల ఆయా రచనల్లో చారిత్రక స్థాయిని సందేహించవలసి వస్తుంది. 


సాహిత్యంలో ఇటువంటి స్వేచ్చను తెలుగులో చారిత్రక నవలా రచయితలు ఏమైనా 
వాడారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించడమే ఈ పత్ర ప్రధానోద్దేశ్యం. చారిత్రక 
నవలల్లో కాకతీయుల గురించి వాస్తవాలను పరిశీలించడం ఈ పత్రపరిమితి. 

తెలుగు చారిత్రక నవలల్లో కాకతీయుల కాలానికి సంబంధించిన నవలలు చాలా 
ఉన్నాయి. అడవి బాపిరాజు “గోన గన్నారెడ్డి, నోరి నరసింహశాస్త్రి “రుద్రమదేవి, 


4 216 సౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ముదిగొండ శివప్రసాద్‌ “మాలిక్‌ కాఫర్‌”, ప్రసాద్‌ 'యుగంధర్‌, ఎస్‌. ఎమ్‌. ప్రాణ్‌ 
రావు “ప్రతాపరుద్రుడు”, రుద్రమదేవి” వంటి నవలలు కాకతీయుల చరిత్రను భిన్న 
కోణాలలో చిత్రించాయి. 


గోన గన్నారెడ్డి నవలను అడవి బాపిరాజు 1945 లో రచించారు. రుద్రమదేవి 
కాలంనాటి సామ్రాజ్యాన్ని వర్ణిస్తూనే, కాకతీయుల పూర్వ చరిత్రను కూడా ఈ నవలలో 
వివరించారు. ఈ నవలలో కాకతీయుల చరిత్ర అనేక సందర్భాలలో వాస్తవ చరిత్రతో 
సరిపోలినా, కొన్ని చోట్ల విభేదిస్తుంది. నవలలోని ప్రధాన పాత్ర గోన గన్నారెడ్డి రుద్రమదేవి 
పూర్వీకులను గురించి చెప్తూ “పూర్వకాలంలో మన రుద్ర చక్రవర్తి(రుద్రమదేవి) పెద 
తాతగారు శ్రీశ్రీ రుద్రదేవ చక్రవర్తి రాజ్యం చేస్తూ ఉండిరి. వారు శౌణ రాజైన జైత్రపాల 
యాదవుని(జైతుగితో యుద్దానికి వెడుతూ శ్రీ రుద్ర చక్రవర్తి తాతగారైన శ్రీ మహాదేవ 
రాజును చక్రవర్తిగా నిలిపి తాము వెళ్ళినారు. ఆ సమయంలో చోళులు కృష్ణాతీరం 
వరకు వచ్చి, వారి రాజ్యం అల్లకల్లోలం చేశారు. రుద్ర చక్రవర్తి శౌణరాజుతో యుద్ధం 
చేస్తూ మూడు సంవత్సరాలు ఉండినారు. మహాదేవ చక్రవర్తిపై చోళుల (ప్రేరేపణ వట 
అనేక మంది సామంతులు తిరగబడినారు. ఆ యుద్దాలలో మహాదేవరాజు 
వీరస్వర్గమలంకరించారు. ఇంతలో శ్రీ రుద్రదేవ చక్రవర్తి శౌణ రాజును ఓడించి తిరిగి 
అనుమకొండకు వచ్చి, సింహాసనం ఆక్రమించి చోళులతో యుద్ధం చేస్తూ మరణం 
పొందారు. చోళులవల్ల కారాగారంలో పెట్టబడిన శ్రీగణపతిదేవ చక్రవర్తిని విడిపించి 
శ్రీ రేచర్ల రుద్ర ప్రభువు అనేక సామంతులతో కూడి చోళుల ఓడించి బాలులైన మన 
సప్తమ చక్రవర్తి(గణపతిదేవుడి)ని సింహాససనం మీద కూర్చుండబెట్టినారు(బాపిరాజు, 
అడవి. 2015: 181). 


బాపిరాజు గోన గన్నారెడ్డి నవలలో చెప్పిన పై కాకతీయుల చరిత్రలో కొంత 
వాస్తవము, కొంత కల్పన ఉన్నాయి. మొదటగా రుద్రమదేవిని రుద్ర చక్రవర్తిగా పిలవడం. 
రుద్రమదేవి తన పాలనా కాలంలో పురుషనామంతో రాజ్యం చేసిందనే విషయం 
బూదపుర శాసనం వంటివి రుజువు చేస్తాయి. రుద్రదేవుడి(శ్రీ రుద్ర చక్రవర్తికి సంతానం 
లేకపోవడం వల్ల మహాదేవరాజును యువరాజుగా, తన వారసుడుగా ప్రకటించాడు. 
గణపతిదేవుడు బందీగా ఉన్నపుడు రాజ్యం విచ్చిన్నం కాకుండా రేచెర్ల రుద్రుడు 
కాపాడాడు. ఇవి చారిత్రక సత్యాలు. ఇక కల్పనల విషయానికి వస్తే జైతుగికి, రుద్రదేవుడికి 
మధ్య యుద్ధం జరిగిందనడానికి చారిత్రక ఆధారాలు లేవు. నిజానికి యుద్ధం 
మహాదేవరాజుకు, జైతుగికి మధ్య జరిగింది. ఆ యుద్ధంలో మహాదేవరాజు మరణించాడు, 
అతని కొడుకైన గణపతిదేవుడిని జైత్రపాలుడు(జైతుగి) బంధించి, తరువాత విడిచిపెట్టాడు. 
ఇందుకు కారణాలు తెలియవు. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 217 4 


“జైత్రపాలుడి విజయాన్ని చెప్పే సందర్భంగా, రెండవ సింఘణుని (క్రీ.శ. 1200- 
47) పాట్నా శాసనంలో పేర్శొన్న ఆంధ్రరాజు, మన మింతకు ముందే చెప్పుకున్నట్టు, 
మహాదేవుడే కాని రుద్రుడు కాదు (పరబ్రహ్మశాస్త్రి, పి. వి. 2012: 103). బాపిరాజు 
పై సందర్భంలో కల్పనలు చేయడానికి తగిన కారణం ఉంది. రుద్రదేవుడి మరణం, 
ఇతర అంశాల గురించి చరిత్రకారుల్లో స్పష్టత లేదు. శాసనాలలో ఈ విషయానికి 
సంబంధించి జైత్రపాలుడు కాకతీయ రాజును వధించాడని కొన్ని చోట్ల, రౌద్ర రాజును 
చంపినట్లు కొన్ని చోట్ల ఉంది. నవలలోని ఇతివృత్త క్రమ వికాసానికి చరిత్రలోని ఈ 
అస్పష్టత అడ్డువచ్చి స్వీయ కల్పనల ద్వారా ఈ లోటును బాపిరాజు పూరించారు. 
మరొకచోట కాకతీయులను మహోన్నతులుగా చిత్రించడానికి వారి మూలాలను 
పురాణకాలం వరకూ తీసుకెళ్ళారు. నిజానికి చరిత్రలో వారి ప్రస్తావన క్రీ.శ. 10వ 
శతాబం నుండి కనిపిస్తుంది. ఇలాంటి మార్పులు చేయడానికి అవకాశం కల్పించే 
సందర్భాలను సాహిత్య ఆవశ్యకాలు (Literary Necessities) చెప్పవచ్చు. 


చారిత్రక నవలల్లో కల్పనలు చేసే ప్రతీ సందర్భానికి ఇటువంటి కారణాన్ని 
చూపలేం. బాపిరాజుగారి నవలలో చరిత్ర వక్రీకరణ జరిగిన సందర్భాలూ ఉన్నాయి. 
“బొట్టభేత మహా ప్రభువు చిన్న బాలకుడై ఉన్న సమయంలో ఆయన తండ్రి అయిన 
ప్రోల మహారాజు దివంగతుడైనాడు. ఆ సమయంలో కాకతి వంశ సామంతుడైన 
గాడయ నాయకుని అన్న వచ్చి అనుమకొండను ఆక్రమించుకొన్నాడు. ప్రోల 
మండలేశ్వరుని భార్య అనంగదేవి చిన్న కుమారుడయిన బొట్టభేత రాకుమారునితో 
పిల్లలమర్రి పారిపోయి కాకతీయ సామంతుడైన విర్యాల ఎల్బ నరేంద్రునికడ 
తలదాచుకొన్నది. ఎట్ట నరేంద్రుడు కాకతీయ వంశం అంటే మహాభక్తి కలవాడు. 
అతడు వెంటనే సైన్యాలు పోగు చేసుకొని, అప్పుడు కొబివి దేశంలో ఉన్న గాడయ 
నాయకుని అన్న కాచయ నాయకుని ఎదిరించి, మహా యుద్ధంచేసి, విజయం పొంది 
బొట్టభేతనికి తిరిగి కొజివి దేశం సమర్పించాడు. ఇంతట్లో ఎజ్జిన చనిపోయాడు. అతని 
భార్య కామవసాని దేవి పల్లవ చక్రవర్తి కడకు బొట్టభేతని తీసుకు వెళ్ళి సమస్తమూ 
చక్రవర్తికి నివేదించింది. బొట్టభేతడప్పుడు పదునాలుగేండ్ల బాలుడు. అప్పటికే అతని 
పరాక్రమం కథలు చెప్పుకుంటున్నారు. ఆ బాలుణ్ణి చూచి పల్లవ చక్రవర్తి భాస్మర వర్మ 
ఆనందించి ఏబదివేల సైన్యం భేతనికి ఇచ్చినాడు”(బాపిరాజు, అడవి. 2015:128). 
ఈ బొట్టభేతడు నిజానికి కాకతీయ వంశానికి చెందినవాడు కాదు. అతడు ముదిగొండ 
చాళుక్య వంశానికి చెందినవాడు. కాకతీయ వంశానికి చెందిన బేతయ పేరు గరుడ 
బేతయగా చెప్తారు. “బయ్యారం శాసనం ఈ నాయకుడిని గరుడాంక బేతయగా 
అభివర్ణించటం జరిగింది. బహుశః ముదిగొండ చాళుక్య నాయకుడు బొట్టు బేతయ 


4218 శాతవావాశుల శుండి కాకకీయుల వరతు తెలంగాణ 


నుండి భిన్నంగా చూపటానికి గూడూరు శాసనం కూడా అతన్ని అలాగే 
అభివర్షిస్తుంది”(పరబ్రహ్మశాస్త్రి, పి. వి, 2012: 47). ముదిగొండ చాళుక్య వంశక్రమాన్ని 
వర్ణించిన కుకనూరు దానపత్రంలో కూడా బొట్టబేతయ అతని భార్య, కుమారుల 
ప్రస్తావన ఉంది. కనుక బొట్ట బేతయ, గరుడ బేతయలు ఒకరు కారు. ఈ గరుడ 
బేతయ(కాకతీయ వంశం) చిన్న పిల్లవాడుగా ఉన్నపుడు బొట్ట బేతయ విటియాల 
ఎజ్జన్ఫపుని సాయంతో గరుడ బేతయతండ్రిని యుద్ధంలో వధించి గరుడ బేతయను 
రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. ఎజ్జి నృపుని భార్య విజియాల కామవసాని చిన్న వాడైన 
గరుడ బేతయకు సాయం చేయడానికి అతనిని అప్పటి పల్లవ చక్రవర్తి అయిన రెండవ 
తైలపుని దగ్గరకు తీసుకొని వెళ్ళి, అతను అనుమకొండ విషయాన్ని(ప్రాంతాన్ని) మాన్యంగా 
పొందేట్లు చేసింది. 


ఈ చరిత్ర చిత్రీకరణలో మార్పులు కనిపిస్తున్నాయి. పేర్లలో ఉన్న సామ్యం 
కారణంగా ఈ తప్పు జరిగిందని చెప్పలేము. కాకతీయ వంశానికి చెందని వ్యక్తిని ఆ 
వంశానికి చెందినట్లుగా చెప్పడం, గరుడ బేతయ తండ్రిని చంపడానికి సాయపడిన 
ఎజ్జినృపుని కాకతీయ వంశాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తిగా చెప్పడం చరిత్రను తప్పుగా 
చిత్రించడమే అవుతుంది. 


గోనగన్నారెడ్డి నవలలో బాపిరాజు చేసిన మరొక మార్పు రుద్రమదేవి అధికారానికి 
వ్యతిరేకంగా కుట్ర చేసిన వారిలో జన్నిగదేవుణ్ణి చేర్చడం. ఈ అంశానికి సంబంధించి 
ఏ విధమైన చారిత్రక ఆధారాలు లేవు. జన్నిగదేవుడు కాకతీయుల తరుపున అనేక 
యుద్దాల్లో పాల్గొన్నాడు. ఈ విషయాలను నవలలోనే చెప్పారు. కారెంపూడి శాసనంలో 
ఉన్న జన్నిగదేవుని “గణపతిదేవ దక్షిణ భుజాదండ” బిరుదును ఈ నవల పేర్కొంది. 
చనిపోయే వరకూ కాకతీయ సామ్రాజ్యానికి జన్నిగదేవుడు సేవలందించాడు. తరువాత 
అతని తమ్ముడు త్రిపురారి అధికారానికి వచ్చాడన్న చారిత్రక అంశాన్ని నవలలో చెప్పారు. 
ఇటువంటి వ్యక్తి జీవితాన్ని కల్పనలతో నింపడం చరిత్రను వక్రీకరించడమే. నిజానికి 
రుద్రమదేవిపై తిరుగుబాటు చేసినవాడు జన్నిగదేవుని సోదరుడైన రెండవ అంబదేవుడు. 
“నల్గొండ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన క్రీ.శ. 1289 నవంబర్‌ నాటి చందుపట్ల 
శాసనంలో అంబదేవుడితో జరిగిన యుద్ధంలోనే రుద్రమదేవి, ఆమె సేనాని మల్లికార్జున 
నాయకుడు మరణించి ఉండవచ్చన్న ఆలోచనకు కీలకసూత్రం లభిస్తుంది”(పరబ్రహ్మశాస్త్రి, 
పి.వి., 2012: 157). 


నోరి నరసింహశాస్త్రి రచించిన రుద్రమదేవి నవలలోనూ రుద్రమదేవి పట్టాభిషేకం, 
యాదవులతో యుద్ధం వరకు మాత్రమే చెప్పారు. ఈ నవలలో ముఖ్యంగా రుద్రమదేవి 


సౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 219 4 


కుటుంబ జీవితాన్ని వర్ణించారు. రుద్రమదేవికి, చాళుక్య వీరభద్రుడు భర్త అని చెబుతూనే, 
వారికి ముమ్ముడమ్మ ఒక్కతే కూతురుగా చెప్పారు. నిజానికి రుద్రమకు ముగ్గురు 
కూతుళ్ళు. రుద్రమదేవి మూడవ కూతురు రుయ్యమను నవలలో పెంపుడు కుమార్తెగా 
చిత్రించారు. అయితే ఆమె ఇందులూరి అన్నయను వివాహ మాడటం వాస్తవమే. 
కాకతీయులపై వచ్చిన నవలలు వేటిలోను ప్రస్తావనకు రాని కొలని రుద్రుడి గురించి 
ఈ నవలలో చెప్పారు. కొలని రుద్రుడు వీరుడే కాక వ్యాకరణవేత్త కూడా. “సంస్కృత 
వ్యాకరణానికి సంబంధించి శ్లోకవార్తికంపై రాజరుద్రీయ వ్యాఖ్యాన [గ్రంథాన్ని 
రచించాడు”(పర బ్రహ్మశాస్త్రి, పి.వి., 2012: 159). అలాగే కాకతీయుల కాలపు కవులైన 
బద్దెన, యథావాక్కుల అన్నమయ్యలను పాత్రలుగా చిత్రించారు. ఓరుగల్లుకు రాజధానిని 
మార్చింది గణపతిదేవుడు అని నవలలో ఉన్నా ఈ పని చేసినవాడు మొదటి రుద్రదేవుడని 
చరిత్రకారుల అభిప్రాయం. యుద్ధంలో కొప్పెరుంజిగను ఓడించి గణపతిదేవుడు తన 
సామంతునిగా చేసుకోవడం, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, అంబదేవుడు వివిధ 
యుద్దాలలో కాకతీయులకు అందించిన సేవలు, తిక్కన రాయబారం వంటి చారిత్రక 
అంశాలను మార్పులు చేయకుండా నవల నిర్మాణానికి వాడుకున్నారు. కొన్ని మార్పులు 
కూడా చేశారు. వాటిలో ముఖ్యమైనది చరిత్రలో ఇప్పటికీ అస్పష్టంగా ఉన్న హరిహర, 
మురారి దేవుల ఉనికిని చెబుతూ రుద్రమదేవి సవతి కొడుకులుగా చిత్రించారు. 
గణపతిదేవుణ్ణి జైతుగి బంధించాడని చెప్పారు కాని, జైతుగి కూతురు సోమలదేవికి, 
గణపతిదేవునికి జరిగిన వివాహాన్ని ప్రస్తావించలేదు. కాకతీయుల కాలంలో మతకలహాలు 
తీవ స్థాయిలో జరిగినట్టు నవల చిత్రించింది. ఇందుకు సంబంధించి చారిత్రక 
ఆధారాలేవీ లేవు. 

రుద్రమదేవి పాలనా కాలాన్ని వర్ణిస్తూ వచ్చిన మరో మూడు నవలలు చిట్టిబాబు 
రచించిన '“అన్నమాంబికో, ఓగేటి ఇందిరాదేవి రచించిన 'ఆనందధారి, ఎస్‌.ఎమ్‌. 
ప్రాణ్‌రావు రచించిన “రుద్రమదేవి, అన్నమాంబిక నవల చాలా వరకు గన్నారెడ్డి నవలనే 
అనుసరించింది. చారిత్రకంగా ఇందులో నూతన విషయాలేవీ లేవు. కానీ గణపతి 
దేవుని సవతి సోదరుడైన సారంగధరదేవుడి ప్రస్తావన ఉంది. సారంగధరదేవుడికి 
గణపతిదేవుడు తన పర్యవేక్షణలో కొలనుపాక రాజ్యాన్ని గోదావరీ తీరం వరకు 
పాలించుకునే ప్రభువుగా అనుమతి ఇచ్చాడని అన్నమాంబిక నవలలో పేర్శొన్నారు. 
ఇది చరిత్ర వక్రీకరణనే. గణపతిదేవుడు అనేకసార్లు వేంగిపై దండెత్తినప్పటికీ వేంగి 
పాలకులకు గాంగుల సహాయం ఉన్న కారణంగా ఆ ప్రాంతాన్ని జయించలేకపోయాడు. 
చివరకు కాకతీయ సేనాని ఇందులూరి సోముడు వేంగిని జయించాడు. అతడినే 
గణపతిదేవుడు కొలనుపాక ప్రభువుగా నియమించడంతో అతడు కొలను సోముడుగా 


4 220 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ప్రసిద్ధి చెందాడు. అయితే సారంగదేవుడనే పేరుతో ఒక సామంతుడు గణపతి దేవుని 
కాలంలో నేటి ప్రకాశం జిల్లాను పాలించినట్లు ఆధారాలున్నాయి. అలాగే రుద్రమదేవి 
పాలనా కాలంలో సారంగపాణి దేవుడనే జైత్రపాల వంశానికి చెందిన వ్యక్తి పానగల్లు 
ప్రాంతాన్ని పాలించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. 


గన్నారెడ్డి, అన్నమాంబిక నవలలు రుద్రమదేవి పట్టాభిషేకం వరకూ ఉన్న చరిత్రను 
వివరిస్తే ఆనందధార నవల పట్టాభిషేకం తరువాతి పరిస్థితులను వివరిస్తుంది. 
రుద్రమదేవి వైవాహిక జీవితం ఈ నవలలో ప్రధాన అంశం. రుద్రమదేవికి, ఆమె భర్త 
చాళుక్య వీరభద్రుడికి మధ్య ఏర్పడిన సంఘర్షణను ఆనందధార నవలలో రచయిత్రి 
ప్రతిభావంతంగా చిత్రించారు. రుద్రమదేవి కుటుంబ జీవితంలో ఇటువంటి ఆటుపోట్లు 
ఉన్నట్టుగా సాక్ష్యాలు లేవు. ఈ నవలలో చాళుక్య వీరభద్రుడు, రుద్రమదేవి రెండవ 
ఆడపిల్లను కనే సమయానికి చనిపోయాడని ఉంది. రుద్రమదేవి, చాళుక్య వీరభద్రులకు 
ముగ్గురు కుమార్తెలు ఉన్నట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. “నిడదవోలు చాళుక్య 
రాజైన ఇందుశేఖరుడి కుమారుడు వీరభద్రుడితో రుద్రమకు వివాహం జరిగింది. వీరికి 
ముగ్గురు కుమార్తెలు-ముమ్మడమ్మ, రుద్రమ, రుయ్యమ్మ స (పరబ్రహ్మశాస్త్రి, పి.వి, 2012: 
127). 

గోనగన్నారెడ్డి నవలలో ముమ్మడమ్మను జాయపసేనాని కూతురుగా చిత్రించారు. 
ఆమె భర్త పేరును చాళుక్య వంశానికి చెందిన మహాదేవుడిగా చెప్పారు. ముమ్మడమ్మ 
భర్త మహాదేవుడన్నది నిజమేగాని అతడు చాళుక్య వంశంవాడు కాదు. కాకతీయ వంశానికి 
చెందిన రాకుమారుడు. 


ఆనందధార నవలలో చేసిన కల్పనలలో మరొకటి రుద్రవుదేవిపై 
ఏరువమల్లిదేవుడు, హరిహర, మురారిదేవుల దాడి. హరిహర, మురారి దేవుల ప్రసక్తి 
గోనగన్నారెడ్డి నవలలోనూ కనిపిస్తుంది. ఆనందధారలో వీరికీ, రుద్రమదేవికి గల 
సంబంధాన్ని చెప్పకపోయినా గోనగన్నారెడ్డి నవలలో వీరిని గణపతిదేవుని సవతి తమ్ముడి 
కుమారులుగా చెప్పారు. వీరిద్దరి ఉనికికి సంబంధించిన చారిత్రక ఆధారాలేవీ ఇప్పటి 
వరకూ బయటపడలేదు. ప్రతాపచరిత్రలో మాత్రం వీరిద్దరు రుద్రమదేవికి దాయాదులని, 
స్రీకావడం వల్ల రాజ్యానికి అనర్హురాలని ఆమెపై దాడికి ప్రయత్నించినట్లు ఒక కథ 
ఉంది. 


ఆనందధారలోనే మరొక చోట మల్యాల గుండయకు గరుడధ్వజం 
బహూకరించినట్టుగా పేర్ళొన్నారు. మల్యాల గుండయ గణపతిదేవుడు, రుద్రమదేవి 
దగ్గర పనిచేశాడు. అయితే అతనికి గరుడధ్వజం ఇచ్చినట్టు ఆధారాలు లేవు. అలాగే 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 221€ 


యథావాక్కుల అన్నమయ్య ప్రస్తావన ఈ నవలలో కనిపిస్తుంది. అన్నమయ్య కాలానికి 
సంబంధించి కొంత అస్పష్టత ఉన్నా రుద్రమదేవి లేదా గణపతి దేవుని పాలనా 
కాలానికి చెందిన వాడనే అభిప్రాయం చరిత్రకారుల్లో ఉంది. శివదేవయ్య కుమారుడు 
నరశింహుడు రాసిన 'సిద్దోద్వాహం” అన్న కావ్య ప్రసక్తి కూడా ఆనందధారలో ఉంది. 
ఈ కావ్యం పూర్తి పాఠం లభించింది. అచింతేంద్రయతి, కవి చక్రవర్తి, బాలభారతి, 
త్రిభువన విద్యా చక్రవర్తి వంటి కవులను ఈ నవల (ప్రస్తావించింది. చారిత్రకంగా వీరు 
ఉన్నారా? లేక రచయిత సందర్భావసరంగా సృజించారా? అనేది తెలియాలి. 


ఆనందధార, గోనగన్నారెడ్డి నవలల్లో కనిపించే మరొక ముఖ్య అంశం తిక్కన 
ఓరుగల్లు సందర్శన. తిక్కన వాస్తవానికి గణపతి దేవుడు రాజ్యం చేస్తున్న కాలంలోనే 
ఓరుగల్లుకు రాయబారిగా వచ్చాడు. రాజ్యాన్ని కోల్పోయిన తన రాజు రెండవ 
మనుమసిద్ధికి సహాయపదవలసిందిగా గణపతిదేవుణ్ణి కోరడం తిక్కన ఉద్దేశ్యం. నవల 
కోసం రచయిత్రి తిక్కన సందర్శనను కొంత ముందుకు జరిపి రుద్రమదేవి పాలనా 
కాలంలో వచ్చినట్టుగా రాశారు. రుద్రమదేవికి రాయగజకేసరి బిరుదు ఉండడం, 
వీరరుద్రదేవుని పేరుతో రుద్రమ పాలన సాగించడం, తండ్రి బతికి ఉన్న కాలంలోనే 
ఆయన పేరుతో రుద్రమ రాజ్యం చేయడం వంటి కొన్ని చారిత్రక వాస్తవాలను ఆనందధార 
నవల పేర్కొంటుంది. 


ఎమ్‌. ఎస్‌. ప్రాణ్‌రావు రుద్రమదేవి” నవల ఆమె పుట్టిన నాటి నుండి మరణించే 
వరకు జరిగిన ముఖ్య ఘట్టాలను ఆధారం చేసుకొని సాగుతుంది. గణపతిదేవుడు, 
రుద్రమదేవి కాలంలోని చారిత్రక సంఘటనలను ఈ నవల వీలైనంత మేరకు వాస్తవానికి 
దగ్గరగా చిత్రించింది. గణపతిదేవుడు తన సేనానులైన మల్యాల చౌండునికి 'దివి 
చూరాకారి, 'పృథ్వీశ్వర శిర: కందుక క్రీడా వినోద బిరుదులను, కాటయ సేనానికి 
'కోట గెల్పాటి, '“దివిలుంఠాకి బిరుదులను ఇవ్వడం వంటి శాసన ఆధారమైన 
విషయాలను నవలలో ప్రస్తావించారు. రుద్రమదేవి నవలలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన 
విషయాలు రెండు. ఒకటి భర్తను కోల్పోయిన రుద్రమదేవి సోదరి గణపాంబ ధరణికోటను 
పాలించిన విషయాన్ని మార్మోపోలో (గ్రంథస్తం చేయడం. రెండవది రుద్రమదేవికి 
హరిహర, మురారి దేవులు సవతి సోదరులని, వారు జైత్రపాలుని కూతురు సోమలదేవి 
కుమారులని చెప్పడం. పైన వివరించినట్టు జైత్రపాలుని కూతురు సోమలదేవికి, 
గణపతిదేవునికి వివాహం జరిగినట్లు చింతలూరి శాసనం చెబుతోంది. వారి సంతానం 
గురించి (ప్రతాపచరిత్రను మినహాయిస్తే) ఇంతవరకు చరిత్రకారులకు స్పష్టమైన 
ఆధారాలు లభించలేదు. కాకతీయులపై పరిశోధన చేసిన ప్రొఫెసర్‌ హేమవతి రాసిన 


4 222 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కాకతీయ వైభవ తోరణాలులో హరిహరదేవుడు, మురారి దేవుడు గణపతిదేవునికి, 
సోమలదేవికి పుట్టిన సంతానమని ప్రతిపాదిస్తున్నారు. 


గోనగన్నారెడ్డి నవలను మినహాయిస్తే రుద్రమదేవి జీవితాన్ని చిత్రించిన ప్రతి 
నవల ఆమె వైవాహిక జీవితం సుఖంగా సాగలేదనీ, అందుకు కారణం రుద్రమదేవి 
చక్రవర్తి అయి, వీరభద్రుడు సామంతుడవటం అని చిత్రించాయి. ఇటువంటి సందర్భాన్ని 
చరిత్రకారులెవరూ చెప్పలేదు. 


కాకతీయుల కాలాన్ని వర్ణిస్తూ వచ్చిన మరొక చారిత్రక నవల ప్రొఫెసర్‌ ముదిగొండ 
శివప్రసాద్‌ రాసిన “మాలిక్‌ కాఫర్‌”. ఈ నవల ముఖ్యంగా కాకతీయ సామ్రాజ్య పతనాన్ని 
అందుకు దారితీసిన పరిస్థితులను చిత్రించింది. పేరుకు చారిత్రక నవలే అయినా 
ఇందులో కొన్ని కల్పనలు ఉన్నాయి. నిజానికి మాలిక్‌ కాఫర్‌ కాకతీయ సామ్రాజ్య 
పతనానికి ముందే, అప్పటి మహమ్మదీయ సామ్రాజ్య రాజకీయ కుట్రలకు బలయ్యాడు. 
ప్రధాన పాత్ర కనుక ఆ పాత్రను నవల చివరి వరకు కొనసాగించడానికి రచయిత 
మాలిక్‌ కాఫర్‌ (ప్రేతాత్మగా మారి, మనుషులను ఆవహించి కాకతీయ సామ్రాజ్య పతనానికి 
కారణం అయినట్లు కథను నడిపించారు. ఇటువంటి ప్రయోగాలు తెలుగులో 'పురాణవైర 
గంథమాలి పేరుతో విశ్వనాథ సత్యనారాయణ చేసిన రచనల్లో కనిపిస్తాయి. పై 
సందర్భాన్ని మినహాయిస్తే శివప్రసాద్‌ మాలిక్‌ కాఫర్‌ నవలలో అనేక చారిత్రక అంశాలను 
వాస్తవ దృష్టితో వివరించారు. 


ఇందులో కాకతీయుల పతాక గురించి మొదటగా చెప్పుకోవాలి. కాకతీయులు 
మొదట గరుడ లాంఛనులు, తర్వాత వరాహ లాంఛనులు. ఇక వారి నంది ధ్వజము 
అధ్యాత్మికము. కాకతీయులు గరుడ చిహ్నాన్ని తమ పతాకంలో ఉంచడం తొలితరంలో 
వారు రాష్ట్రకూట రాజులకు సామంతులుగా ఉండడం వల్ల ఏర్పడిందనేది పి.వి. 
పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం. రాష్ట్రకూటులు జైనులు కావడం వల్ల, జైనులు పవిత్రంగా 
భావించే గరుడ చిహ్నాన్ని తమ పతాకంలో చేర్చారు. అలాగే రాష్ట్రకూటుల నుండి 
పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా మారిన తరువాత వారి పతాకం వారాహ 
లాంఛనంగా మారింది. వీరశైవం గ్రహించాక వారు నంది ధ్వజాన్ని ఏర్పరచుకున్నారు. 
అయితే గరుడ, వరాహ వతాకాలను తర్వాతి కాలంలో కొనసాగించినట్లు 
ఆధారాలున్నాయి. 


కాకతీయుల కాలం నాటి దేవాలయం ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలందించింది. 
వివిధ వృత్తుల వారి సరుకులు అమ్మే చోటుగా, అప్పులిచ్చే బాంకుగా, విద్యాసంస్థగా, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 223 4 


కళామందిరంగా ఉపయోగపడిన దేవాలయ ప్రాశస్యాన్ని ఈ నవలలో వర్ణించారు. 
“రాజాంతఃపురం తర్వాత ఆ స్థాయిలో అనేక మంది ఉద్యోగులను, వస్తు, నగదు 
రూపంలో, జీతాలమీద, భూములను వృత్తులుగా ఇవ్వడం ద్వారా నియమించే అతి 
పెద్ద సంస్థ దేవాలయమే”(వపరబ్రహ్మశాస్త్రి, పి.వి, 2012: 258). ప్రతాప రుద్రుడికి 
కంపిలి రాకుమారుదైన రాయడికి మధ్య జరిగిన యుద్ధం, ప్రతాప రుద్రుడికి 
మహమ్మదీయ సేనానులైన ఫక్రుద్దీన్‌ జునా, రూజూ, మాలిక్‌ కాఫర్‌లతో జరిగిన 
యుద్ధ వర్ణనలు ఈ నవలలో ఉన్నాయి. వీటిని వీలైనంత వాస్తవికంగానే చిత్రించారు. 
మాలిక్‌ కాఫర్‌ ఢిల్లీ సింహాసనం ఆక్రమించుకోవడం, ఆ తరువాత హత్యకు గురవడం 
చరిత్రలో ఉన్న నిజాలు. మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ ఓరుగల్లుపై వరుసగా చేసిన దాడుల 
వల్లనే కాకతీయ పాలన ముగిసిందని ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇందుకు 
రాజ్యంలోని మత కలహాలు కొంత కారణం అయ్యాయనేది కొందరి వాదన. ఈ వాదన 
ఆధారంగా శివప్రసాద్‌ కాకతీయ సామ్రాజ్యంలోని ముస్లింలకు కొందరు స్థానికులు 
సహాయం చేసినట్టు చిత్రించారు. 


రెండవ ప్రతాపరుద్రుడి కాలాన్ని చిత్రిస్తూ టీ ప్రసాద్‌ రాసిన “యుగంధర్‌ 
నవలలోనూ ఇటువంటి చిత్రణ కనిపిస్తుంది. ఈ స్థాయిలో మతకలహాలు కాకతీయుల 
కాలంలో జరిగినట్టు ఆధారాలు లేవు. అదే కాలంలో కర్ణాటక, తమిళనాడులో జరిగిన 
మతకలహాలు రాజ్య పతనాలకు దారితీశాయి. కాకతీయ రాజులు పాటించిన మత 
సామరస్యం వల్ల మత కలహాలు లేవు. కాకతీయుల పతాకంలోని మూడు చిహ్నాలు 
ఇందుకు సాక్ష్యాలు. చారిత్రక పురుషులైన జట్టయలెంక గొంకారెడ్డి, రుద్రమలెంక, 
సోమయలెంక, యాదవరెడ్డి, రేచయలెంక పేర్లను ఈ నవల ప్రస్తావించినా, వారి 
పాత్రల చిత్రణ వాస్తమైనదని చెప్పలేం. రుద్రమదేవిని యుద్ధంలో అంబదేవుడు చంపడం, 
ప్రతాపరుద్రుని చేతిలో అంబదేవుని మరణం, యుద్ధంలో ఓడిపోయి తుగ్గక్‌కు బందీ 
అయిన ప్రతాప రుద్రుడు ఆత్మహత్యకు పాల్పడడం వంటి చారిత్రక అంశాలు, ఆనాటి 
వాస్తవాలకు వీలైనంత దగ్గరగా చిత్రించారు. కాకతీయుల కాలాన్ని చరిత్రను ఎక్కువ 
మార్పులు చేయకుండా చూపించారు. కాకతీయుల కాలాన్ని అర్థం చేసుకోవడానికి 
కొంత వరకు ఈ నవల ఉపయోగపడుతుంది. 


ప్రతాపరుద్రుడి కాలాన్ని చిత్రిస్తూ వచ్చిన మరో రెండు నవలలు ఎస్‌. ఎమ్‌. 
ప్రాణ్‌రావు రచించిన “ప్రతాపరుద్రుడు, శ్రీ ప్రసాద్‌ రచించిన “యుగంధర్‌”. మాలిక్‌ 
కాఫర్‌ నవలతో పోల్చినపుడు ఈ నవలల్లో కాకతీయుల సమాజ చిత్రణ కొంత తక్కువగా 


4 224 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కన్పిస్తుంది. ప్రతాపరుద్రుడు నవలలోని కాకతీయ వంశ చరిత్ర వారి వాస్తవ చరిత్రకు 
దగ్గరగా ఉంది. మాలిక్‌ కాఫర్‌ నవలతో ప్రతాపరుద్రుడు నవల సారూప్యం, బేధాలు 
ఉన్నాయి. ఇతివృత్తం నిరాటంకంగా కొనసాగడానికి నవలలో రచయిత కొన్ని మార్పులు 
చేశారు. 


“ప్రతాపరుద్రుడి దక్షిణ దేశ విజయయాత్ర, అతడు మాలిక్‌ కాఫర్‌తో సంధి 
చేసుకుని కప్పం కట్టడానికి ఒప్పుకున్న తరువాత జరిగింది. అయితే దాన్ని ముందుకు 
తెచ్చాను”(ప్రాణ్‌ రావు, ఎస్‌.ఎమ్‌. 2016: ౫1). రచయిత చేసిన ఈ మార్చు చరిత్ర 
వక్రీకరణ అవుతుందని చెప్పలేం. ఈ రెండంశాలను ముందు వెనుకలు చేయడం వల్ల 
పాఠకుడికి చారిత్రక వాస్తవాలు తెలియకపోవడం, భిన్నాభిప్రాయం ఏర్పడటం జరగదు. 
ఈ మార్చును పైన చెప్పుకున్న సాహిత్య ఆవశ్యకంగా పరిగణించవచ్చు. రచయితలు 
చేసే ఇటువంటి మార్పులను ఆయా సందర్భాలను అనుసరించి అంచనా కట్టాలి. 
ప్రతాపరుద్రుడు నవలలో కనిపించే మరొక మార్పు అతని పట్ట మహిషి “లక్ష్మీదేవి” 
అని చెప్పడం. కాకతీయుల కాలాన్ని వివరించిన “ప్రతాపచరిత్రి గ్రంథం అతని 
పట్టమహిషి “విశాలాక్షి? అని వివరిస్తుంది. అయితే ప్రతాపరుద్రుడికి లక్ష్మీదేవి అన్న 
భార్య ఉన్నట్లు కరీంనగర్‌ జిల్లా ఎలిగేడు శాసనం ప్రస్తావించింది. రచయిత బహుశా 
శాసన ఆధారాన్ని ఎంచుకుని పట్టమహిషిగా లక్ష్మీదేవిని చిత్రించారు. మాలిక్‌ కాఫర్‌ 
నవలలో విశాలాక్షిని పట్టమహిషిగా పేర్కొన్నారు. చరిత్రలో ఈ విషయానికి సంబంధించిన 
అస్పష్టత మూలంగానే రచనల్లోనూ అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. నవలలో చెప్పినట్టుగా 
ప్రతాపరుద్రుడికి సంతానం ఉందని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. ఒక్క 
ప్రతాపచరిత్ర కావ్యంలోనే ప్రతాపరుద్రుని కుమారుల గురించి ప్రస్తావన ఉంది. అందులో 
కాకతీయుల అనంతరం ప్రతాపరుద్రుని తమ్ముడు అన్నమదేవుడు, ప్రతాపరుద్రుని కొడుకు 
వీరభద్రుడిని దంతెవాడ తీసుకెళ్ళి బస్తర్‌లో పట్టాభిషేకం చేసినట్టుగా ఉంది. అయితే 
ఈ మధ్య కాలంలో నమస్తే తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మలో 
రెండో కాకతీయుల పేరుతో ఒక వ్యాసం ప్రచురితమైంది. ఇందులో బస్తర్‌ జిల్లాలోని 
రాజవంశం వారు తమ పూర్వీకుడు అన్నమ్‌దేవుడు వరంగల్లు నుండి వచ్చాడని చెప్తారని 
ఉంది. “1940లో బ్రిటీష్‌ పాలకుల చేతిలో ఉండగానే భారత ప్రభుత్వం ముద్రించిన 
ది మెమొరాండం ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌ పుస్తకంలోనూ అన్నమ్‌ దేవ్‌ వరంగల్లు నుండి 
వచ్చినట్టు స్పష్టంగా ఉంది”(రాజేందర్‌ రెడ్డి జూలకంటి, 2017 : 06). అక్కడి శాసనాలు, 
రాజుల పేరు చివర కాకతీయ అని ఉండడం, గుడి నిర్మాణశైలి వంటివి వీరు కాకతీయుల 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 225 4 


వారసులని నిరూపిస్తాయని వ్యాసకర్త చెప్పారు. ఈ అంశంపై లోతైన అధ్యయనం 
జరిగితే కాకతీయుల చరిత్రలోని కొత్త అంశాలు వెలుగు చూస్తాయి. 


మాలిక్‌ కాఫర్‌ నవల కుల, మత కలహాలను కాకతీయ పతనానికి ఒక కారణంగా 
చూపించింది. యుగంధర్‌ నవల కూడా సామ్రాజ్య పతనానికి గల కారణాలలో మత 
కలహాలను పేర్కొంది. ఇది చారిత్రక సత్యం కాదనేది పైన వివరించడమైంది. ఇందుకు 
భిన్నంగా ప్రతాపరుద్రుడు నవలలో మహమ్మదీయుల వరుస దండయాత్రల కారణంగానే 
కాకతీయ సామ్రాజ్య పతనం జరిగిందన్నట్లు చిత్రించారు. పరబ్రహ్మశాస్త్రి కూడా ఇదే 
అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. హరిహర, బుక్క రాయల వంటి చారిత్రక పురుషులను, 
ఆనాటి రాజ్యపాలనా విధానాన్ని ప్రతాపరుద్రుడు నవల వాస్తవికంగా చిత్రించింది. 
మాలిక్‌ కాఫర్‌, ప్రతాపరుద్రుడు నవలల్లో కనిపించే మరొక సారూప్యత మాచల్టేవి, 
నాగయ గన్నయ పాత్రలు. ప్రతాపరుద్రుని ప్రేయసిగా రెండు నవలలూ చిత్రించిన 
మాచల్టేవి ప్రస్తావన ఒక్క క్రీడాభిరామంలోనే ఉంది. నాగయ గన్నయ కాకతీయ 
పతానానంతరం తురుష్ములలో కలిసిపోయి “మల్లిక్‌ మక్సూలోగా పేరు మార్చుకొని 
ఢిల్లీ వెళ్ళి అక్కడి సుల్తానుల మెప్పు పొంది తిరిగి ఓరుగల్లుకు రాజప్రతినిధిగా వచ్చాడు. 
తెలుగు రాజుల తిరుగుబాట్లతో తిరిగి ఢిల్లీకి పారిపోయాడు. ప్రతాపరుద్రుని సేనానిగా 
ఉన్నపుడు నాగయ గన్నయ, మారన మార్మండేయ పురాణాన్ని అంకింతం తీసుకున్నాడు. 
నవలల్లో వర్ణించిన ఈ అంశాలన్నీ వాస్తవాలే. 


నాగయ గన్నయ జీవిత విశేషాల పరిశోధనాత్మక వ్యాసాన్ని నేలటూరి వెంకట 
రమణయ్య 1939 ఫిబ్రవరినాటి భారతి సంచికలో రాశారు. ప్రతాపరుద్రుడికి, 
తురుష్ములకు జరిగిన యుద్దాలను రెండు నవలలు ఒకే తరహాగా చిత్రించాయి. చరిత్రకు 
ప్రాముఖ్యం ఇచ్చి రచన చేయడం వల్ల ఇటువంటి సారూప్యత ఏర్పడింది. 


శ్రీ ప్రసాద్‌ నవలలో చారిత్రక అంశాలు తక్కువగా, కల్పనలు ఎక్కువగా 
ఉన్నాయి. యుగంధరుడు/యౌగంధరాయణుడి పేరుతో ప్రతాపరుద్రుడి అస్థానంలో 
మంత్రి ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు లేవు. యుగంధర్‌ నవల ఎక్కువగా కాకతీయుల 
గురించి చెప్పిన చారిత్రక కావ్యాలైన ఏకామనాథుని ప్రతాపచరిత్ర, కాసె సర్వప్ప 
సిద్ధేశ్వర చరిత్రతో పాటుగా వేదం వెంకటరాయశాస్తి యౌగంధరాయణుడు నాటకం 
ఆధారంగా రచించినట్లు కన్పిస్తుంది. అందువల్ల తురుష్ములతో జరిగిన యుద్ధ 
సందర్భాలలో కూడా కల్పనలు చేశారు. చరిత్రలో ప్రతాప రుద్రుడు ఢిల్లీ చేరేలోపే 
ప్రాణత్యాగం చేసినట్లుగా ఉంది. 


4 226 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


యుగంధర్‌ నవలలో ప్రతాపరుద్రుడు ఢిల్లీకి బందీగా వెళ్ళినట్టు, మంత్రి 
యుగంధరుని మంత్రాంగం వల్ల తప్పించుకున్నట్టుగా ఉంది. ఇవన్నీ అవాస్తవాలు, 
చరిత్ర వక్రీకరణలు. నవలలో ప్రతాపరుద్రుని వంశావళిని ఏకామనాథుని కావ్యం 
ఆధారంగా మలిచారు. “ఏకామనాథుడు చాలా చారిత్రక విరుద్ధ్దాలైన విషయాలను 
చెప్పాడు. రుద్రమదేవి గణపతిదేవ చక్రవర్తి కన్న కూతురు. అయితే ఆమె గణపతిదేవుని 
భార్య అని ఏకామనాథుడు పొరపడ్డాడు”(ఆరుద్ర. 2102: 380). 


పైన పరిశీలించిన అన్ని నవలల్లోనూ సారూప్యతలు కొన్ని ఉన్నాయి. అవి 
ఆనాటి పాలన, కళలు, సామాజిక పరిస్థితులకు సంబంధించినవి. పాలనలో బహత్తర 
నియోగాధిపతి పాత్ర, శివదేవయ్య మంత్రిత్వం, రేచెర్ల రుద్రుడు, జాయపసేనాని, రేచర్ల, 
విరియాల, మాల్యాల, కోట, ఇందులూరి, వెలమ నాయకుల ప్రశస్తి ప్రసక్తి ఈ నవలల్లో 
వాస్తవికంగా చేశారు. ఓరుగల్లు కోట వర్ణన ప్రధానంగా గోనగన్నారెడ్డి నవలలో 
కనిపిస్తుంది. నాయంకర వ్యవస్థను రెండవ ప్రతాపరుద్రుడు తిరిగి ప్రారంభిచాడన్న 
విషయాన్ని ప్రాణ్‌రావు ప్రతాపరుద్రుడు నవలలో ప్రస్తావించారు. కాకతీయుల కాలంలో 
ప్రముఖ పాత్ర వహించిన “సమయాలు” గురించి ఒక్క ప్రాణ్‌రావు రాసిన రుద్రమదేవి 
నవల మాత్రమే ప్రస్తావించడం గమనార్హం. కాకతీయ సామ్రాజ్యంలో సంప్రదాయంగా 
వచ్చే నాలుగు కులాలతో బాటు తంతువాయిలు(నేతపనివారు), పెరికలు(సరుకులు 
రవాణా చేసేవారు) వంటి మరో పధ్నాలుగు కులాలను కలిపి అష్టాదశ ప్రజగా 
పేర్కొన్నారు. ఈ అష్టాదశ ప్రజలు తమ సంక్షేమం కోసం సంఘాలను ఏర్పాటు 
చేసుకున్నారు. వీటినే సమయాలు అంటారు. ఈ సమయాలు స్థానిక పరిపాలనకు 
చెందిన సంస్థలు. ప్రాణ్‌ రావు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు నవలల్లో “అష్టాదశ ప్రజ 
అన్న పదాన్ని వాడారు. 


కాకతీయులు నిర్మించిన పాకాల, రామప్ప, ఘన్‌పూర్‌ చెరువుల ప్రస్తావన ఈ 
నవలల్లో తక్కువగా కనిపిస్తుంది. కళల విషయానికి వస్తే ఈ నవలలన్నీ జాయపసేనాని 
'నృత్తరత్నావళిని, కాకతీయ శిల్పాన్ని ప్రస్తుతించాయి. జాయప రాసిన గీత రత్నావళి, 
వాద్య రత్నావళి గ్రంథాలను ప్రాణ్‌రావు రుద్రమదేవి నవలలో పేర్శొన్నారు. ఈ గ్రంథాలు 
ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్పినా నేడు అవి అలభ్యాలు. అలాగే ప్రతాపరుద్రుడు 
నవలలో కూచిపుడి నాట్య (ప్రస్తావన కనిపిస్తుంది. కాకతీయుల కాలానికి కుచిపూడి 
నాట్యానికి ఆ పేరు లేదు. సామాజిక పరిస్థితుల విషయానికి వస్తే కాకతీయుల 
సముద్రవ్యాపారం, వ్యవసాయం వంటి అంశాలను గోనగన్నారెడ్డి, మాలిక్‌ కాఫర్‌ నవలలు 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 227 4 


మాత్రమే ప్రస్తావించాయి. మతానికి సంబంధించి కాకతీయ సామ్రాజ్యంలో శైవం, 
వైష్ణవం, జైనం, బౌద్దం (ప్రధాన మతాలుగా ఉన్నట్టు ఈ నవలలు చిత్రించాయి. ఇది 
చారిత్రక వాస్తవం కూడా. సాహిత్యాన్ని పరిశీలిస్తే తిక్కన, మారన, కేతన, యథావాక్కుల 
అన్నమయ్య, పాల్కురికి సోమనాథుడు వంటి కవుల ప్రస్తావన కనిపిస్తుంది. పాల్కురికి 
సోమనాథుడు రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికుడు. మాలిక్‌ కాఫర్‌, ప్రతాపరుద్రుడు 
నవలలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. రావిపాటి (త్రిపురాంతకుణ్ణి మాలిక్‌ కాఫర్‌ 
నవలలో పేర్కొన్నారు. 


తెలుగు చారిత్రక నవలల్లో వక్రీకరణలు జరిగాయి. అయితే ఇందుకు 
దారితీసిన పరిస్థితులు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి. రచయితకు చరిత్రపై సరైన 
అవగాహన లేకపోవడం, సాహితీ స్వేచ్చ పేరుతో రచయితలు చేసే మార్పులు, చరిత్రలో 
అక్కడక్కడ వెలుగు చూడని అంశాలు(Missing Links), వివిధ అంశాలకు సంబంధించి 
చరిత్రకారుల మధ్య అభిప్రాయభేదాలు వంటివి. చివరి రెండు కారణాల సంగతి ఎలా 
ఉన్నా మొదటి రెండిటి విషయంలో రచయితలు జాగ్రత్త వహించాలి. 


ఈ క్రమంలో చరిత్రను ఎందుకు మార్చి రాయకూడదు? అసలు చరిత్రకు, 
సాహిత్యానికి గల సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నలు రావచ్చు. చరిత్రకు, సాహిత్యానికి 
గల సంబంధాలను నేడు ప్రత్యేకంగా నిరూపించవలసిన అవసరం లేదు. చరిత్ర 
నిర్మాణంలో సమకాలీన సాహిత్యం ఒక భాగమైతే, చరిత్ర నిరూపణలో గత కాలపు 
సాహిత్యం సహాయకారి అవుతుంది. ఇలియడ్‌, ఒడిస్సీ మహాకావ్యాలలో వర్ణించిన 
ట్రాయ్‌ నగరాన్ని చాలా కాలం కల్పనగానే భావించారు. ట్రాయ్‌ నగర ఆనవాళ్ళు 
బయటపడ్డాక ఆ కావ్యంలోని చారిత్రక సత్యం బయటపడింది. నన్నయ ఆంధ్ర భారత 
అవతారికలో ప్రస్తావించిన నారాయణభట్ట ఉనికి నందంపూడి శాసనంతో 
రుజువయింది. ప్రతాప చరిత్రలో ఏకామ్రనాథుడు వర్ణించిన కాకతీయ వంశ చరిత్ర 
నిజ నిర్ధారణ కోసం నేటితరం పరిశోధకులు కృషి చేస్తున్నారు. చారిత్రక అవగాహనకు 
సాపాత్యం ఒక ఆకరం. సాపాత్యాన్ని చరిత్రకు స్పష్టమైన ఆధారంగా 
పరిగణించకపోవడానికి కారణం అందులోని కల్పనలు. అంటే చారిత్రక రచనల్లో 
కల్పనలు ఉండకూడదని కాదు, కాని రచయిత చేసే కల్పనలు చరిత్ర వక్రీకరణకు 
దారితీయకూడదు. 'ఒక సమాజాన్ని అర్థం చేసుకోవాలి అంటే, అక్కడి సాహిత్యాన్ని 
కూడా చదవాలి” అంటారు ప్రముఖ రచయిత్రి పెర్ల్‌ ఎస్‌.బక్‌. చారిత్రక రచనలకు 
జాతి నిర్మాణంలో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. నూతన రాష్ట్రం ఏర్పడిన ఈ సందర్భంలో 


4228 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


భావితరాలకు తెలంగాణ చరిత్రపై స్పష్టమైన అవగాహన కలిగించాలి. అందుకు 
సాహిత్యం మంచి మాధ్యమం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రచయితలు వాస్తవాలకు 
ప్రాధాన్యం ఇస్తూ చారిత్రక సాహిత్యాన్ని సృజించాలి. 


సంప్రదించిన (గంథాలు: 


1. 


నారాలాట ఈల లై 


శ్రీ ప్రసాద్‌. 1980. యుగంధర్‌. విజయవాడ: నవజ్యోతి పబ్లికేషన్స్‌. ఇందిరాదేవి, ఓగేటి. 
ఆనందధార. 

చిట్టిబాబు. అన్నమాంబిక. 

బాపిరాజు, అడవి, 2015, గోన గన్నారెడ్డి, హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లికేషన్స్‌. 
పరబ్రహ్మ శాస్త్రి, పి.వి., 2012, కాకతీయులు, హైదరాబాదు: ఎమెస్కో ప్రచురణలు. 
ప్రాణ్‌రావ్‌, ఎమ్‌. ఎస్‌., 2014, రుద్రమదేవి, హైదరాబాదు: స్వీయ ప్రచురణ. 
(ప్రాణ్‌రావ్‌, ఎమ్‌. ఎస్‌., 2016, ప్రతాపరుద్రుడు,నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌. 
ఆరుద్ర, 2012, సమగ్ర ఆంధ్ర సాహిత్యం(మొదటి సంపుటం), హైదరాబాదు: తెలుగు 
అకాడమి ప్రచురణ. 

రాజేందర్‌ రెడ్డి, జూలకంటి, 2017, బతుకమ్మ, హైదరాబాదు: 

నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం. పుట: 06. 

వెంకట సుబ్బయ్య, వల్లంపాటి, 1994, నవలా శిల్పం, హైదరాబాదు : విశాలాంధ్ర 
పబ్లిషింగ్‌ హౌస్‌. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 229 4 


తెలంగాణ తొలి చారిత్రక వచన రచన - 
ప్రతాపరుద్ర చరిత్రము 


దొడ్ల సత్యనారాయణ 
పరిశోధకుడు 


తెలుగు ప్రాంతాలను కాకతీయులు, కన్నడ ప్రాంతాలను హోయసాలులు, 
మరాఠా (ప్రాంతాన్ని యాదవులు, తమిళ ప్రాంతాన్ని పాండ్యులు క్రీస్తు శకం 10వ 
శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కాలంలోని 
కట్టడాలు రచనలు, పాలనా సూత్రాలు, ఆచార సంప్రదాయాలు నేటికి ఉన్నాయి. 


ప్రాచీన చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలుగా శాసనాలు, నాణాలు, 
కట్టడాలను చెప్పవచ్చు. కాకతీయ చరిత్ర నిర్మాణానికి కూడా వారి శాసనాలు, నాణాలు, 
కట్టడాలు, ఆకాలపు రచనలు, ఎంతగానో ఉపయోగపడతాయి. శాసనాల ద్వారా 
కాకతీయ రాజ్య సరిహద్దులు, సైనిక విజయాలు, సామజిక, ఆర్థిక, సైనిక తెలుస్తున్నాయి. 
వీరి కాలం నాటి వెండి, రాగి, బంగారు నాణాలలో కేసరి గద్యానం, నిష్మలు, మాడలు, 
కేసరి చిహ్నం, పాటి వరాహం మొదలైనవి కలవు. కాకతీయుల నాటి కట్టడాలలో 
ప్రధానమైనవి ఓరుగల్లు కోట, కాకతీయ తోరణాలు, హన్మకొండ వేయి స్తంభాల గుడి, 
పాలంపేట రామప్ప గుడి, పిల్లల మరి, నాగులపాడు, ఘనపురం మొదలైనవి. 
సాతవాహనుల తర్వాత సువిశాల సామ్రాజ్యంగా తెలుగు దేశాన్ని మొత్తం ఏకం చేసిన 
ఘనత చేసింది కాకతీయులది. వీరిలో ముఖ్యులు కాకతి గణపతి దేవుడు, రుద్రమదేవి, 
ప్రతాపరుద్రుడు. ఈ కాకతీయ చక్రవర్తుల మహోజ్వల చరిత్రను, వంశోత్పత్తిని, వారి 
పూర్వీకుల క్రమాభివృద్ధిని, వారి వైభవ ప్రాభవాలను, పరిపాలన ఆశయాలను, 
ప్రజారంజకత్వాన్ని తెలుగు వారికి తెలియ చేసిన తొలి తెలుగు చారిత్రక వచన రచన 
ప్రతాపరుద్ర చరిత్రము. 


4230 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ప్రతాపరుద్ర చరిత్రమును ఏకామ్రనాథుడు 15వ శతాబ్దం లేదా 16వ శతాబ్దం 
ప్రథమాంకంలో రాసాడు. ఈ కాల నిర్ణయంలో దీనిపై పలువురు పలు రకాల 
అనుమానాలను వ్యక్తం చేసారు. 12వ శతాబ్దం నాటికి కల్హణుడు తనకు లభ్యమైన 
పురావస్తు, శాసన, సారస్వత ఆధారాలన్నీ పరిశీలించి కాళ్ళీర రాజుల చరిత్రను 
“రాజతరంగిణి” అనే పేరుతో రచించాడు. ఇందులో కొన్ని అద్భుత వృత్తాంతాలను, 
కొన్ని అభూత కల్పనలను ఆయన పేర్మొన్నాడు. భారతదేశంలో సంస్కృతంలో రచించిన 
తొలి చారిత్రక గ్రంధం కల్పణుని రాజతరంగిణి. 


కల్పణుని రాజతరంగిణి తర్వాత చరిత్రను పేర్శొన్న రచనలు సంస్కృతంలో 
గాని భారతీయ ఇతర భాషలలో వెలువడలేదు. ఆధునిక యుగం వరకు చారిత్రక 
గంధాలు మనకు తారస పడవు. 15-16 శతాబ్దిలో చరిత్ర రచనా ప్రయత్నాన్ని 
తెలుగు భాషలో తొలిసారి చేసినది ఏకామనాధుడే. 

తెలుగులో తొలి వచన, చారిత్రక గ్రంధంగా ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర 
చరిత్రమును చెప్పవచ్చు. ఏకామనాధుడు తొలి తెలంగాణ వచన రచన చరిత్రకారుడు. 
ఏకామ్రనాధుని రచన వెలువడిన 16వ శతాబ్దంలోనే వచన (గ్రంథాలైన సభాపతి 
వచనం, విశ్వనాధవారి స్థానాపతి రచించిన రాయవాచకం కూడా వెలువడ్డాయి. ప్రతాప 
రుద్రచరిత్ర తొలి తెలుగు వచన రచన, తొలి తెలుగు చారిత్రక రచన అని చెప్పడానికి 
ఈ కింది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. 


1). విజయనగర పాలకులలో, వీరనారసింహ రాయలకు వెంకట నాధుడను 
పేరుగల కుమారుడొకడున్నట్లు, ఏకామనాథుడు చెప్పాడు. విజయ నగర చరిత్రలో 
వీరనరసింహరాయ కుమారుడైన వెంకట నాధుడనే వాడు లేదనేది అందరికి తెలిసిన 
విషయం. విజయనగర పాలకులలో “వెంకట” శబ్దంతో ప్రారంభం అయ్యే పేర్లు, 
ఆరవీటి వంశం వారిలో ఉన్నాయి. తుళువ వంశం వారిలో, కృష్ణదేవరాయల తమ్ముడైన 
అచ్యుత దేవరాయల కుమారుడు వేంకటపతి రాయలు ఒక్కడున్నడు. కానీ ఇతడూ 
బాలుడిగా ఉన్నప్పుడే హత్యకు గురైయ్యాడు. ఇటువంటి పేరున్న మొదటి రాజు, రెండవ 
వేంకటపతి దేవరాయలు క్రీ.శ. 1586-1614 అయి ఉండవచ్చు. 

2). ప్రతాప రుద్రచరిత్ర కటక పాలకుడిగా ముకుంద సుందరుడనే వాడిని 
పేర్కొంది. ఈ కటకం నేటి ఒరిస్సాలోని కటక్‌. క్రీ శ 1560 నుండి 1568 వరకు, 
కళింగోత్మాళాలను, కటకం రాజధానిగా తెలుగు వాడయిన బహు బలేంద్ర ముకుంద 
గజపతి అనేవాడు పరిపాలించాడు. కొంత నామ సామ్యాన్ని బట్టి, ప్రతాపరుద్ర చరిత్రము 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 2314 


పేర్ళున్న ముకుంద సుందరుడు, ఈ ముకుంద గజపతి & శ 1560-1568] అయ్యి 
ఉండవచ్చు. 

3). ప్రతాప రుద్రునికి వీరభద్రుడనే కుమారుడున్నట్టు ప్రతాపరుద్ర చరిత్ర 
తెలుపుతుంది. కానీ ప్రతాపరుద్రుని వీరభ[ద్రుడనే కొడుకున్నట్టు తెలిపే ఇతర ఆధారాలు 
ఏమీ లేవు. క్రీ శ 1497 నుండి 1548 వరకు రాజ్యం చేసే, కాలింగోత్మళాలనే గాక, 
తీరాంధ్రాన్ని తూర్పు తెలంగాణాలను పాలించిన గజపతి ప్రతాపరుద్రునికి వీరభద్రుడనే 
ఒక కుమారుడున్నాడు. ఇతడు కొండవీటి దుర్గ పాలకుడిగా వుండినాడు. కీ శ 1515లో 
కృష్ణదేవరాయలు ఈ కొండవీటిని జయించి, వీరభద్రుని పట్టుకున్నాడు. తర్వాత ఇతడు 
కొంతకాలం కృష్ణదేవరాయల కొలువులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రతాప రుద్ర 
చరిత్ర, వీరభద్రుడు సుల్తాన్‌ పెట్టె బాధలు తాళజాలక, కొండవీడు కడనున్న రాయల 
వద్ద కేగినట్లు చెబుతుంది. దీనంతా బట్టి చూస్తే ఏకామ్రనాథుడు, ప్రతాపరుద్ర గజపతి 
తనయుడైన వీరభద్రుడిని గూర్చివిని, అతనిని కాకతీయ ప్రతాపరుద్రుని తనయుడిగా 
చిత్రించి నట్లున్నాడు. 

4). ఆంధ్ర సాహిత్య చరిత్రలలో ప్రసిద్ధులైన వ్యక్తులలో, ప్రతాపరుదునికి 
సమకాలంలో ఉన్నవారిలో, ఏకామ్రనాథుడు మొల్లను పేర్కొన్నాడు. కానీ ఈ మొల్ల 
రామాయణం వచన కావ్యంగా -రాసిందని చెప్పాడు దీనిని బట్టి ఏకామనాథుడు 
మొల్ల పేరు విన్నాడు కాని, ఆమె కావ్యం గురించి సరిగ్గా అతనికి తెలిసినట్లు లేదు. 
మొల్ల తన రామాయణమందలి పూర్వ కవి స్తుతిలో, 15 శతాబ్దం వాడయిన ్రీనాథుడిని 
పేర్మొని ఉండడం చేత, ఎట్టి పరిస్థితి లోనూ, మొల్ల ప్రతాప రుద్రుని కాలంలో 
ఉండడానికి వీలు లేదు. మొల్ల 16వ శతాబ్దం పూర్వార్థంలో కృష్ణదేవరాయల 
క్రీ శ. 1509- 1530లోనో, లేక కృష్ణదేవరాయల తరువాత, ఆ శతాబ్దం ఉత్తరార్థంలోనో 
ఉన్నట్లు విమర్శకులు భావించారు. 

5). ఈ పై చెప్పిన ప్రతాపరుద్ర చరిత్ర లోని అంతః సాక్ష్యాలుగాక, దాని 
రచనా కాల నిర్ణయానికి, ప్రతాపరుద్ర చరిత్ర తరువాత రాసిన మరొక తెలుగు చారిత్రక 
వచన కావ్యం “రాయవాచకం” కొంత ఉపయోగపడుతుంది. రాయవాచకాన్ని విశ్వనాథ 
నాయనయ్య వారి స్థానాపతి రాసారు. దానిలోని అంతః సాక్షాలు ఆధారాలుగా, దానిని 
క్రీ.శ. 1592-1602ల మధ్య రాసి ఉండవచ్చు. రాయవాచకంలో 'ఢిల్లీలోనున్న 
ప్రతాపరుద్రుని వృత్తాంతం” అనే ఒక శీర్షిక ఉంది. రాయవాచక కర్త ఈ వృత్తాంతాన్ని, 
ప్రతాపరుద్ర చరిత్రలోని 'సుల్లాను ప్రతాపరుద్రుని గౌరవించుటి అనే అంశం కింద ఉ 
న్న విషయాన్ని చూసి వ్రాసి ఉండవచ్చునని చెప్పడానికీ అవకాశం ఉంది. 


4232 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము గ్రంథ పీఠికలో డాక్టర్‌ సి.వి 
రామచంద్రరావు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసాడు. వీటిని గమనిస్తే ఏకామనాథుడు 
శ్రీకృష్ణదేవరాయల కాలం నాడు చెప్పిన విషయాలను బట్టి ఈ రచన క్రీ.శ. 1409- 
1509 మధ్య కాలంలో వెలువడిందిగా చెప్పవచ్చు. 
ప్రతాపరుద్ర చరిత్రములోని ప్రధాన విషయాలు 

ప్రతాపరుద్ర చరిత్రములో కేవలం ప్రతాప రుద్రుని గురించి మాత్రమే కాకుండా 
కాకతీయుల మొత్తం చరిత్రను, ఆనాటి సాంఘీక చరిత్ర కూడా ఇందులో ప్రధానంగా 
కన్పిస్తుంది. నాటి సాంఘిక స్థితులు, మతాలు, మత సంప్రదాయాలు, సాంఘిక 
మర్యాదలు, ఆచారాలు కనిపిస్తునాయి. అలాగే ప్రతాపరుద్రుని దినచర్య, అతని 
మనస్వత్వం, అతని అలవాట్లు, ఓరుగల్లు నగరంలోని ప్రజల వృత్తులు, వారి జీవన 
విధానం ఇందులో కనిపిస్తున్నాయి. ప్రతాపరుద్ర చరిత్ర నాటి పండిత వైషమ్యాలను, 
విద్య స్పర్థలను, నాటి విద్యా విధానాలను పేర్మొన్న సాహితీ వాతావరణం ఇందులో 
ఉంది. ప్రతాపరుద్రుడు రాజ్య రక్షణకై “డెబ్బెఎడుగరు వెలమ నాయకులకు నాయకత్వం 
ఇచ్చిన తీరు అలాగే మొదలగు పరిపాలన సంస్కరణలను గురించి ఆ రాజ్య పరిపాలన 
గురించి అతని పరిపాలనలో ప్రముఖులు అయిన ప్రధానులు, అమాత్యులు, 
రాజ్యోద్యోగులు, మొదలగు వారి పేర్లను సూచిస్తూ వారు చేసే కార్యక్రమాలను కూడా 
ఇందులో ఏకామనాథుడు పొందుపరిచాడు. ఈవిధంగా కాకతీయుల రాజ్యస్థాపన 
మొదలుకొని ప్రతాపరుదురుని పాలన వరకు అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. 
పతాపరుద్రుని చరిత్రలో కాకతీయ రాజ్యాన్ని గురించి, ఆ రాజ్య తొలి పాలకుల 
గురించి వివరాలు ఉన్నాయి. ప్రతాపరుద్రుడు చిన్ననాటి నుండే తెలివైన వాడుగా 
కనిపిస్తాడు. ప్రతాపరుద్రుడి జీవితం గురుంచి ఇందులో క్లుప్తంగా ఉంది. ఇతడు 11వ 
సంవత్సరాల వయసులో ధనురాది విద్యలు నేర్చుకొని వాటిలో నేర్పును సాధించాడు. 
12వ సంవత్సరాల వయసులో కావ్య నాటకాలంకార, శబ్దశాస్తాలను, 14వ సంవత్సరాల 
వయసులో సమస్త దేశభాషలను నేర్చుకున్నట్లుగా పేర్ళొన్నారు. 15 సంత్సరంలోనే 
రాజనీతి ప్రకారం ధర్మధర్మాలను నేర్పించారు. 16వ సంవత్సరంలో ఉన్నపుడే విశాలాక్షి 
మొదలగు రాజకన్యలతో వివాహం చేసినట్లు ఉంది. ప్రతాపరుద్రుడి రాజ్య పట్టాభిషేకం 
అయిన తర్వాత పరిపాలనలో తన పూర్వీకులను ఆదర్శనంగా తీసుకొని కాకతి గణపతి 
దేవుడు, రుద్రమదేవిల వారసత్వాన్ని కొనసాగించాడు. కాకతీయ రాజ్య సుపరిపాలనకై 
ప్రతాపరుద్రుడు తొలుత తమ సామంత రాజులను పిలిపించుకుని వారికి సన్మానాలు 
చేసి వారితో స్నేహంగా ఉన్నాడు. ఈయన విజయాలకు సామంత రాజులు కూడా 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 233 ళీ 


ఎంతగానో ఉపయోగపడ్డారు. సామంత రాజులతో ప్రతాపరుద్రుడు రాజకీయ 
ప్రయోజనం కొరకే కాక, వ్యక్తిగతంగా కూడా స్నేహంగా మెలిగేవాడు. 

ప్రతాపరుద్రుడు తన పరిపాలనలో ఎన్నో దాన ధర్మాలు చేసినట్లు ఈ (గంధం 
చెప్తుంది. దానధర్మాలు చేయడమే కాక, ఎన్నో ఆలయాలను కట్టడాలను నిర్మించాడు. 
అలాగే ప్రతాపరుద్రుని కాలంలో ఉన్న వివిధ వర్ణాల వారి ప్రస్తావన కలదు. వారు 
క్షత్రియులు, వైశ్యులు, పద్మనాయకులు, విశ్వకర్మలు, నల్లరారు గొల్లవాళ్ళ, కాపులు, 
ఈడిగి వాళ్ళు, శివబ్రహ్మలు, కుమ్మరివాళ్ళు, పట్టునేసే సాలెవాళ్ళు పద్మశాలి వాళ్ళు, 
మేదరి వాళ్ళు, చిత్తర వేసేవాళ్ళు, ఉప్పరవళ్ళు, బెస్తవాళ్ళు, తెనుగు వాళ్ళు, బుక్క 
వాళ్ళు, సంగర, రజకులు, బలిజ మొదలైన వర్ణాల వాళ్ళు ఉన్నారని ఇందులో 
ఏకామ్రైనాథుడు పేర్మొన్నాడు. 

ప్రతాప రుద్రుడు మీద పాల్మురికి సోమనాథుని ప్రభావం ఉన్నట్టు కన్పిస్తుంది. 
ఈ (ప్రభావం చేతనే వ్రతం చేసినట్టుగా కూడా కన్పిస్తుంది. ఇతడు శైవ మతాన్ని 
ఆదరించినట్లే తక్కిన మతాలను కూడా ఆదరించి ఆయా మతాలకు ఎన్నో దాన 
ధర్మాలు చేసాడు. తరువాతి కాలంలో ప్రతాపరుద్రునికి దైవం మీద నమ్మకం పోయినట్లు 
కూడా ఏకామైనాథుడు చెప్పాడు. అన్నమదేవుడు ప్రతాపరుద్రునికి విహిత కార్యంబులు 
చేయించి వైరాగ్యంబవలంబించెను. తరువాత కాకతీయ రాజ్యానికి ప్రతాపరుద్రుని 
కుమారుడైన వీర భద్రునికి అన్నమదేవుడు రాజ్య పట్టాభిషేకం చేసినంతవరకు గల 
విషయాలను ఏకామ్రానాధుడు పేర్కొన్నాడు. ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో కాకతీయ 
రాజ్యం అతలాకుతలం అయింది. ఢిల్లీ సుల్తానులు దేవాలయలను ద్వంసం చేయడమే 
కాక కాకతీయ రాజ్య ప్రజలను వివిధ రకాలుగా బాధలు పెట్టగా ఆ బాధలను చూడలేక 
వీరభద్ర దేవుడు రాజ్యాన్ని విడిచి వదిలి వెళ్ళాడని ఏకామ్రనాథుడు తన ప్రతాపరుద్ర 
చరిత్రములో పేర్కొన్నాడు. 

1982లో సి.వి రామచంద్రా రావు సంపాదకత్వంలో రాయవాచకం 
వెలువడింది. ఈ పుస్తకం పీఠికలో “లౌకిక విషయాలకు సంబంధించి ఈ కాలం 
(16వ శతాబ్దం)లో వెలువడిన వచన రచనల్లో దాని కాలక్రమంలో (ప్రతాప చరిత్ర, 
సభాపతి వచనం, రాయవాచకం చెప్పుకోవాలి. ప్రతాప చరిత్ర 16వ శతాబ్దం 
పూర్వార్ణానికి చెందింది, గ్రాంథిక భాషలో రచించింది. ఆంధ్ర సాహిత్యంలో తొలి 
చారిత్రక రచన” అని పేర్మొన్నాడు. అదే విధంగా ప్రతాప రుద్ర చరిత్రను గురించి 
కాకతీయ వృత్తాంతాన్ని తెలిపే వచన కృతి - చారిత్రక కృతి అని నిడదవోలు వెంకట్రావు 


4 234 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ఈ అభిప్రాయాలతో పాటు ఈ (గ్రంథంలో 

ఏకామ్రునాధుడు చెప్పిన చారిత్రక విషయాలు, ఆ కాలం నాటి సమాజ పరిస్థితులు, 

నాటి ప్రజల జీవన విధానలు ముఖ్యంగా ప్రతాపరుద్రుని చరిత్ర క్లుప్తంగా పేర్కొన్నాడు. 

కాబట్టి ప్రతాపరుద్ర చరిత్రము తొలి తెలంగాణ తెలుగు చారిత్రక వచన రచనగా 

నిరూపితం అవుతుంది. 

ఆధార గ్రంథాలు 

1. ఏకామ్రానాథుడు, ప్రతాపరుద్ర చరిత్రము, (సంపాదకత్వం-డా॥ సి.వి. రామచంద్రరావు), 
ఆం.ప్ర. సాహిత్య అకాడమి, హైదరాబాద్‌, 1984. 

2. నారాయణ రెడ్డి, సుంకిరెడ్డి,. ముంగిలి, తెలంగాణ ప్రచురణలు, హైదరాబాద్‌, 2009. 

3. తెలంగాణ చరిత్ర - సంస్కృతి, తెలుగు అకాడమి, హైదరాబాద్‌, 2015. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 235 ళీ 


ప్రాచీన రాతప్రతుల్లో తెలుగు లిపి : విశేషణ 
- డా॥ పాలెపు సుబ్బారావు 
రాతప్రతుల పరిశోధకులు 
1. ప్రాచీన వ్రాతప్రతులు 
ప్రాచీన రాతప్రతులంటే తాళపత్రాలు, కాగితపు ప్రతులేకాదు. రాయడం కోసం 
ఇతర వస్తువులను కూడా ఉపయోగించారు. రాళ్ళు, బంకమట్టి పలకలు, లోహపురేకులు, 
చెక్క జంతుచర్మాల, ఏనుగుదంతాలు, తాళపత్రాలు, భూర్జపత్రాలు, వెదురుబొంగులు, 
వస్త్రాలు, ఎముకలు, ఇటుకలు మొదలైన వాటిని రాయడానికి ఉపయోగించారు. ముద్రల 
రూపంలో, చుట్టల రూపంలో ఉన్న రాతప్రతులు కాగితం పైన బొమ్మలతో సహా రకరకాల 
ఆకారాల్లో ఉన్నాయి. ప్రాచీన భారతీయ భాషలకు మూల లిపి బ్రాహ్మి తెలుగు లిపి 
కాలనుగుణంగా పరిణామం చెందింది. 


2. తెలుగులిపి - విశ్లేషణ 


తెలుగు రాష్ట్రాల్లో లభించిన ఎన్నో శాసనాలను పరిశీలించిన తరువాత 
మౌర్యులకాలం నాటి బ్రాహ్మి లిపి తెలుగు లిపికి మూలమని తెలిసింది. తెలుగులిపి 
పరిణామాన్ని 7 దశలలో విభజించాను. 


1. మొదటిదశ (క్రీ.పూ.3800 సం॥) : మౌర్యులకాలం కాలంనాటి శాసనాలు. 
1. అశోకుని ఎర్రగుడి శాసనం 


2. భట్టిప్రోలు పవిత్ర అస్థి పేటిక శాసనాలు. 


4 236 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


11. రెండవదశ (క్రీ.పూ.200 క్రీ.శ. 100) : 


మౌర్యుల అనంతర స్థానిక గణరాజ్యాలను పాలించిన గోబద, నారన, కంపాయ, 
సామగోప, కుబీరక, సోమక మొదలగు రాజులు సిరిసాతవాహన, సిరిసాతకర్ణి, సిరి 
చిముకవంటి తొలి సాతవాహనరాజుల నాణాలు, శాసనాలు. 
8. అమరావతి లేబుల్‌ శాసనం 
4. కోటిలింగాల నాణాలు 
5. సోమక వడ్డమాను లేబుల్‌ శాసనం 
6. గుంటుపల్లి సిరిసద శాసనం 
7. కొత్తూరు తంబాయదాన శాసనం 
111. మూడవదశ (క్రీ.శ. 100-300) : 
సాతవాహనుల, ఇక్ష్వాకుల కాలం. 
రి. విజయసాతకర్ణి నాగార్జునకొండ శాసనం 
9. వీరపురుషదత్తుని ఉప్పుగుండూరు శాసనం 
10. ఎహువల చాంతమూలుని పాతగండిగూడెం రేకులు 
IV. నాలుగవదశ (క్రీ.శ. 300-700) : 
తొలి పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, ప్రాక్‌-చాళుక్యులేకాక, 
పృధ్వీమూలురు, రణదుర్ణయులు, తెలుగుచోళులు, రేనాటి చోళుల కాలం. ఈ కాలానికి 
చెందిన లిపిని సాధారణంగా 'తెలుగన్నడి అంటారు. 
11. పల్లవ సింహవర్శ్మ వెసంత దానశాసనం 
12. విష్ణుకుండి విక్రమేంద్ర భట్టారకవర్శ తుమ్మలగూడెం రేకులు 
19. హరివర్మ కట్టుచెరువుల దాన శాసనం 
14. రేనాటి చోళరాజు ధనంజయుని కలమల్ల శాసనం 
15. పుణ్యకుమారుని తిప్పలూరు శాసనం 
16. పెద్దముడియం శాసనం 
Vv. ఐదవదశ (క్రీ. శ. 700-1000) : 


వేంగికి చెందిన తూర్చుచాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, 
ముదిగొండ చాళుక్యరాజుల కాలం నాటి తెలుగు, కన్నడ లేదా వేంగి లిపి. 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 237 ళ 


17. చాళుక్య మొదటి విక్రమాదిత్యుని వెల్నల్లి రేకులు 
18. కుబ్దవిష్టువర్ధనుని తిమ్మాపురం రేకులు 

19. పండరంగని అద్దంకి శాసనం 

20. జినవల్లభుని కుర్యాల శాసనం 

21. ముదిగొండ చాళుక్య నిరవద్యుని కొరవి శాసనం 
22. యుద్ధమల్లుని బెజవాడ స్తంభ శాసనం 


VI. ఆరవదశ (క్రీ.శ. 1000-1300) : 


కల్యాణికి చెందిన పశ్చిమచాళుక్యులు, తొలి కాకతీయ రాజుల కాలంనాటి 
తెలుగన్నడ లిపి. 


23. రాజరాజరేంద్రుని నందంపూడి శాసనం 
24. కాకతీయ గణపతి దేవుని కాలంనాటి ఉప్పరపల్లి శాసనం 


Vil. విడవదశ (క్రీ. శ. 1300-1600) : 


మలి కాకతీయులు, కొండవీటి రెడ్డిరాజులు, రేచర్ల వెలమ నాయకులు, 
విజయనగర పాలకుల కాలం నాటి లిపి. 


25. ముసునూరి ప్రోలయనాయకుని విలస దాన శాసనం 

26. అనవేమారెడ్డి పెద్దపలకలూరి దాన శాసనం 

27. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెద్దన వేయించిన అన్నియూరు శాసనం 
7 దశలలో ఉన్న లిపి పరిణామం పటం-6లో ఉంది. 


8. తెలంగాణలో తెలుగు శాసనాలు 


మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నమరూర్‌, 'పెద్దమరూర్‌, ఉప్పలపాడు, ఉప్పేరు కరీంనగర్‌ 
జిల్లా కదంబపూర్‌, నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు, నల్లగొండ జిల్లా రాయగిరి, ఏలేశ్వరం 
వంటి ప్రదేశాలలో లభించిన శిలలు, కుండపెంకుల మీద చిహ్నాలు కనిపించాయి. 
ప్రాచీనలిపి అధ్యయనానికి సి. సోమసుందరరావు, నేలటూరి వెంకట రమణయ్య, 
బి.ఎన్‌. శాస్త్రి, పివి. పరబ్రహ్మశాస్త్రి, జవహర్‌లాల్‌, ఎన్‌. ఎస్‌. రామచంద్రమూర్తి, 
ఎన్‌. ముకుందరావులు కృషిచేసారు. వీరు విష్ణుకుండిన గోవింద వర్మ, విక్రమేం[ద్ర 
భట్టారక వర్మలు వేయించిన తుమ్మలగూడెం దాన శాసనాలు రెండింటిని, రేచర్ల 
వెలమరాజులు వేయించిన శాసనాలను వెలికితీసారు. 


4238 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


4. ప్రాచీన రాతప్రతుల పదాలు వాటి పరిష్కరించిన రూపం 


ప్రాచీన ప్ర 


తి 


పరిష్కరించిన ప్రతి 


(వీరశైవాచార సంగ్రహము 6-11-1852) 


ని 


నణయ 


శోమ 
మేప౯డి 


వ 
గ 


తృతీయాస్వాసము 


సీ 


ణి౯గ 
బో౯ద్భ 


వాప౯ణమస్తు 


వుంన్న ప్రకారం 


సుంన్నపుశోమయ్యకు 


వాశెయిచ్చె 
వింన్న 
(బ్రాశిన 


శ్రీకృష్ణశతానందీయము 


శి 


సి 


రసన 


ంహ్యులు 


మంమ్ముల 
విద్యుత్సుభా 
త్రాంన్విత 


శి 


ంధు 


కంన్య 


నె 


ంమ్మదిన్‌ 


చెశెద 


శి 


దికిన్‌ 
థి 


పూర్నము 


సి 


సౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 


ంహ్వాసనాధి 


నిర్ణయ 

సోమ 

మేర్పడి 

వర్ణిగ 

గర్భోద్భ 
తృతీయాశ్వాసము 
శివార్చ్వణమస్తు 
ఉన్న ప్రకారం 
సున్నపు సోమయ్యకు 
వ్రాసియిచ్చిను 
విన్న 


వ్రాసిన 


సిర్సన 
సింహులు 
మమ్ముల 
విద్యుత్‌శుభా 
త్రాన్విత 
సింధు 


239 ¢ 


అకలంకంబగు 
పరాంన్వెషణా 
వహించ్చె 
వింనను 
వర్నను 
భాతృ 
రోగె 
వివెకం 
యద్రోగ 
శెషః 
కరోతి 
నెంత్రెంద్రియ 
అనుభవవైద్యం 
బువ్వలు 
శేంర 
వోద్దూ 
యింగువ 
రోజులు 
వుదయమందు 
గుదురును 
కపూ౯రమూ 
అలచంద 
నూరిపెట్టితే 
వుమ్మెత్తాకు 
రోహణి 
చూణ౯ము 


అకళంకంబగు 
పరాన్వేషణా 
వహించె 
విన్నను 
వర్ణన 

(భ్రాతృ 

రోగే 

వివేకం 
యత్‌రోగ 
శేషః 

కరోతి 
నేత్రేంద్రియ 


పూవులు 
సేరు 

ప్రొద్దు 
ఇంగువ 
రోజులు 
ఉదయం 
మానుతాయి 
కర్పూరం 
అలసంద 
నూరిపట్టిస్తే 
ఉమ్మెత్తాకు 
రోహణే 
చూర్ణము 


ప్రాచీన తెలుగు లిపిలో “ర” ఒత్తు కీలకమైంది. అది “౯ మూడు సంఖ్యను 
తిరగరాసినట్లుగా ఉంటుంది. కొన్నిచోట్ల ఉచ్చారణ లోపం వంటి కారణాల వల్ల 'శ కి 
బదులుగా సి లేదా “సి కి బదులుగా శి కనిపిస్తుంది(కోమ-సోమ; తృతీయాశ్వాసము). 


4 240 


నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


అవసరం లేని చోట్ల 'సున్నా'లను పెట్టడం కూడా ఉంది. 'ణ” ఒత్తుకు బదులుగా మ” 
వత్తును వాడటం ఉంది(పూర్నము - పూర్ణము). హన్వానికి బదులుగా దీర్జాలు న 
దీర్జాలకు బదులుగా హస్వాలు కనబడతాయి(వివెకం - వివేకం). 

కొలనుపాక, వేములవాడ, నిజామాబాదు, మెదక్‌వంటి జిల్లాల్లో అనేక మఠాల్లో 
రాతప్రతులు ఉన్నాయి. కొలనుపాక గామంలో ఉన్న మాల, మాదిగ, మేదర, గౌండ్ల, 
కురుమ, గొల్ల(కాటమరాజు కథలు) మఠాలలో రాతప్రతులు ఉన్నాయి. వేములవాడలో 
నాలుగు ఇళ్ళల్లో రాతప్రతులు దొరికాయి. ఈ నేపథ్యంలో లిపిమీద ఇంకా పరిశోధనలు 
జరిగితే కొత్త విషయాలు తెలుస్తాయి. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 241 4 


శుద్ధ భక్తిమార్గం - పాల్కురికి “అనుభవసారం” 


డా॥ వి. త్రివేణి 
తెలంగాణ విశ్వవిద్యాలయం 


పాల్మురికి సోమనాథుని గురువు గురులింగార్యులు. శివస్వరూపులు. వీరి వద్దనే 
పాల్కురికి శివదీక్షను స్వీకరించాడు. పాల్ఫ్కురికికి జన్మనిచ్చింది అతని తల్లిదండ్రులు 
(శియాదేవమ్మ, విష్ణురామిదేవుడు అయితే పునర్జన్మ ప్రసాదించింది మాత్రం 
గురులింగార్యులే. సాధారణంగా దీక్షా సమయంలో గురువు హస్తం శిష్యుని మస్తకాన్ని 
స్పృశిస్తుంది. ఆ హస్తం నుంచి ప్రసరించిన జ్ఞానసిద్ధి చేతనే శిష్యుడు మరల ఉద్భవిస్తాడు. 
అప్పటి నుంచి శిష్యుడు గురుహస్త సంజాతుడు అవుతాడు. గురుపాదాన్నే శిరోధార్యంగా 
భావిస్తాడు. గురుగోత్రమే శిష్యుడి గోత్రంగా స్థిరత్వం పొందుతుంది. గురుమతమే 
అతని మతంగా సిద్ధిస్తుంది. అందుకే పాల్కురికి రచించిన మొట్టమొదటి తెలుగు పద్యకృతి 
“అనుభవసారం” ఆ గురులింగార్యుల ప్రసాదంగానే భావించాలి. గురుహస్తం ద్వారా 
సిద్ధించిన శివానుభవసారాన్ని పాల్కురికి ఈ కావ్యంలో ప్రదర్శించారు. అందుకే ఈ 
కావ్యం శుద్ధభక్తి మార్గాన్ని ప్రబోధిస్తుంది. " 

గురులింగార్యుల వద్ద దీక్ష తీసుకున్న భక్తుల్లో గొడగి త్రిపురారి ఒకరు. ఇతడు 
పాల్మురికికి సహాధ్యాయి. ఇద్దరూ పండితారాధ్యుడి “శివతత్త్వసారం” పరఠించినవారే. 
ఇద్దరూ శైవమతాన్ని ప్రచారం చేయదలచినవారే. వీరిద్దరు పద్యగురువు కరస్థలి 
విశ్వనాథయ్య వద్ద కవితావిద్యను నేర్చుకున్నారు. కవిత్వంలో అపారమైన ప్రావీణ్యాన్ని 
సాధించిన పాల్మురికిని ఆ కవిత్వంలోనే మత విస్తరణ గావించమని త్రిపురారి కోరాడట. 
అతని కోరికమేరకే “అనుభవసారం” రచిస్తున్నట్టు పాల్కురికి పేర్కొన్నాడు. శుద్ధ 
భోక్తిమార్గాన్ని అనునరించి రచించిన తన కావ్యాన్ని ఆ గోడగి త్రివురారికే 
అంకితమిస్తున్నట్లు కావ్యారంభంలో తెలియజేశాడు. “మనసిజహరు శుద్ధభక్తి/మార్గము 


4 242 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


వేదోక్త నిరూఢి బురాణ రహస్య నియుక్తిని విస్తరించి తన సహాధ్యాయి గోడగి త్రిపురారిని 
కథా శ్రోత గావించాడు పాల్మురికి. 
1. పరిశోధకుల అభిప్రాయాలు : 

“అనుభవసారంబనగా, మనసిజహరు శుద్ధ భక్తిమార్గము” అంటూ కర్మ, జ్ఞాన 
మార్గాలకంటే శుద్ధ(శివ) భక్తిమార్గమే ఉపాదేయంగా ఈ కృతి సూచింపబడుతుందని 
ఆచార్య ఎస్వీరామారావు తెలంగాణ సాహిత్యచరిత్రలో పేర్కొన్నాడు. * 

'కరస్థలి విశ్వనాథుని కృపవల్ల నాకు కవిత్వం వ్రాయగల శక్తి అలవడింది. ఈ 
శక్తితో తెలుగులోను, సంస్కృతంలోను, కన్నడంలోను రచనలు చేశాను అని నా మాటలో 
పాల్కురికి సోమనాథుడు తెలిపినట్టుగా తెలంగాణ సంస్కృతి తొలి ఆవిష్కర్త పాల్కురికి 
సోమనాథుడు అనే పుస్తక సంపాదకత్వంలో ఆచార్య అనుమాండ్ల భూమయ్య మాధ్యమంగా 
వెలువరించిన పీఠికలో పై ప్రస్తావన కనిపిస్తుంది.* 

బండారు తమయ్య, తిమ్మావజ్జల కోదండరామయ్య 1955లో పరిష్కరించిన 
అనుభవసారాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌ మదరాసులో ప్రచురించారు. 
ఈ గ్రంథపీరిక రాస్తూ “బసవేశ్వరుడి ప్రస్తావన లేకుండా రాసిన ఈ (గంథం సోమనాథుడి 
తొలిగ్రంథం. “ఈ (గ్రంథాన్ని మొదట గంగపట్టణపు సుబ్రహ్మణ్య దేవరగారు 1916లో 
రాజమహేంద్రవరంలోని శ్రీవిద్యానిలయ ముద్రాక్షరశాలలో ముద్రించి ప్రకటించి 
యున్నారు” అని వావిళ్ళ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వీరు పాల్కురికి అనుభవసారం 
పుస్తకాన్ని మొదటగా అచ్చుప్రతిలోకి తెచ్చారు. ఇంకా ఈ పీఠికలో అనుభవసారం 
యొక్క విశిష్టతను కొనియాడుతూ - “సోమనాథుని తరువాతి కృతులలో గాననగు 
పరమతనింద, మతావేశము లేకపోవుటచే నిదినేడు పఠనీయ [గ్రంథంగా నుండదగినది* 
అని పేర్కొన్నాడు. 

“ఆరాధ్య సంప్రదాయము నాకళించుకొని యువసోమనాథునకు “ఏక ఏవరుద్రో 
న ద్వితీయామత స్టే ఇత్యాది (శ్రుతి వాక్యముల నన్వయించి శివతత్తసార గద్యపద్య 
సమితిని నిర్మించి శివమహిమను లోకమున జాటిన మల్లికార్జున పండితుడే మనస్సున 
తత్త్వగురులింగమై శివానుభవమును ప్రసాదించినాడు.”? ఆ అనుభవసారమే సోమనాథుని 
ప్రథమకృతి 'అనుభవసారము' అని ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం 'జీవియస్‌ పీఠికలు” 
అనే పుస్తకంలో తెలియజేశాడు.” 

అనుభవసారమంటే శివానుభవసారమేనని పాల్మురికి సోమనాథుని కృతులమీద 
పరిశీలన చేసిన డా॥ వే.న.రెడ్డి నిర్జారించాడు. ఈ సందర్భంగా ఆయన నాగలింగ 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 243 ఖీ 


శివయోగి వద్దగల తాళపత్ర ప్రతిలో 'శివానుభవసారము' అని స్పష్టంగా పేర్మొనబడిందని 
తెలియజేశాడు. “అనుభవసారం సోమనాథుని ప్రథమకృతిగా నిర్ణయింపవచ్చును. 
అనుభవసారమను పేరునుబట్టి యది సోమనాథుడు పరిణత వయస్సు నందు తన 
అనుభవమును పురస్మరించుకొని చెప్పిన కావ్యమై యుండునని కొందరు భ్రమించిరి, 
కాని యది సరికాదు. అనుభవసారమనగా శివానుభవసారమనియే యర్థము. కొన్ని 
తాళపత్ర ప్రతులందట్లే యున్నది” అని డా॥ వే.న.రెడ్డి పేర్కొంటూ అనుభవసారము, 
శివానుభవసారము అనేపదాలు శైవులకు మతసంబంధమైన సాంకేతిక పదాలుగా 
వ్యవహారంలో పాల్మురికికంటే ముందునుంచే ఉన్నాయని వివరించాడు. * 
2. అనుభవసారం - శుద్ధ భక్తిమార్గం : 
పాల్మురికి అనుభవసార కావ్యాన్ని శివానుభవసారంగా భావించి తీర్చిదిద్దాడు. 
సాధారణంగా కావ్యాల్లోని అవతారికలో ఇష్టదేవతాస్తుతి, పూర్వకవిస్తుతి, కృతిపతి, 
వంశానిక వర్ణన, కవి వంశానిక వర్ణనలు ఉంటాయి. ఇష్ట దేవతాస్తుతి అన్నప్పుడు 
శివేతరులయితే బహుదేవతా స్మరణ చేస్తారు. కాని వీరశైవ కవులకు పరమశివుడే 
ఏకైకదైవం. అతడొక్కడే గురు, లింగ, జంగమంగా త్రివిధ స్వరూపాన్ని భాసింపజేస్తాడు. 
అటువంటి లింగత్రయాన్ని ఏకంగా భావించి శ్రీకారంతో కావ్యం ఆరంభించాడు 
పాల్కురికి. 
ఉ. శ్రీ గురులింగ జంగమ విశిష్ట విభేద సదన్వయంబులన్‌ 
శ్రీ గురులింగ జంగమము జెప్ప త్రిమూర్తి నిరూఢమై చనున్‌ 
శ్రీ గురులింగ జంగమ విశేషము లేకముగా దలంచియా 
శ్రీ గురులింగ జంగమ వశీకృత మౌమది గొల్చి సమ్మతిన్‌ 
(అనుభవసారం - 1) 
కావ్య సంప్రదాయాన్ని పాటించి పాల్కురికి కావ్యాది వృత్తాన్ని 'శ్రీతో 
ప్రారంభించాడు. అంతేగాక భవిష్యత్‌ కావ్యదృష్టి శివతత్వం ఈ పద్యంలో కనిపిస్తుంది. 
ఒకవిధంగా ఈ పద్యవ్యాఖ్యానమే మొత్తం కావ్యానికి వర్తించేవిధంగా ఉంది. తరువాతి 
పద్యాలలో కూడా 
కం. గురులింగంబుత్పత్తికి 
హర లింగము నిత్య సత్రియా స్థితికినిద 
చ్చర లింగము మాయా సం 
హరణమునకు నాది కర్తలని తలచి మదిన్‌ (అనుభవసారం - 2) 


4 244 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


కం. భంగిగ పూజా క్రియలకు 
లింగత్రయమనగ బరగు లెక్నింపగనే 
కాంగంబై చను శ్రీ గురు 
లింగాది (త్రివిధ లింగలీనాత్ముడనై (అనుభవసారం - 3) 


అంటూ ఇష్టదేవతా స్మరణ చేశాడు పాల్ఫురికి. శివతత్వానికి గురు, లింగ, 
జంగమములు మూడు భిన్నరూపాలు. మూడు వేర్వేరుగా ఉన్నా అంతర్గతంగా మాత్రం 
ఏకసూత్రతను భాసిస్తాయి. మూర్తి త్రయానికి కృతుడైన భక్తుడు మాత్రమే 
శివానుభవసారాన్ని సాధిస్తాడు. 


పాల్కురికి అనుభవసారంలో గురుభక్తి, గురుమహిమ, భక్తి స్వరూపం, భక్తి 
లక్షణం, శివపూజా విధానం, ఇష్ట లింగార్చనా విధులు, జంగమ సేవా ఫలితాలు, 
షట్‌స్థల విశేషాలు వంటివి దర్శనమిస్తాయి. ఇవన్నీ వీరశైవ మత ధర్మాలను ప్రతిపాదించే 


నిర్దేశితాంశాలు. 


కం. భృంగిరిటి గోత్రుడను, గురు 
లింగ తనూజుండ, శివకులీనుండ, దుర్వ్యా 
సంగ విసర్జిత చరితుడ 
జంగమలింగ ప్రసాద సత్రాణుండన్‌ (అనుభవసారం - 82) 


అంటూ తన భృంగిరిటి గోత్రాన్ని గురు లింగార్యుడి దీక్షా సిద్ధాంతాన్ని, 
శివభక్తులనే ప్రాణపదంగా భావించే విధానాన్ని పాల్కురికి పేర్కొన్నాడు. శివభక్తులు 
కాని వారి స్నేహం 'దుర్వ్రాసంగం'గా, జంగముల సాంగత్యమే మహాలింగ ప్రసాదంగా 
వర్ణిస్తూ తన వ్యక్తిత్వాన్ని శైవమత పవిత్రతను తెలియజేశాడు. 


తనకు కవితా శక్తిని ప్రసాదించిన కరస్థలి విశ్వనాథుని కీర్తిని గూర్చి తెలిపే 
పద్యమొకటి ఉంది. 
ఆ. విమల చిత్రపూర్తి విశ్వేశు వరమూర్తి 
వినయవర్తి భువన వినుతకీర్తి 
విభుకర స్థలంబు విశ్వేశు కారుణ్య 
జనిత వినుత కావ్య శక్తియుతుడ (అనుభవసారం - 38) 


పాల్ఫురికి వ్యక్తిత్వాన్ని తెలియజేసే మరొక పద్యం. 


సౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 245 ఖీ 


కం. అనయము బాలకురికి సో 
మ నాథుదన బరగువాడ మానవ సంస 
ర్ల నివర్తకుడను, మతిని, భ 
క్తి నిరూపిత మానసుండ గృతక్ళత్యుండన్‌ (అనుభవసారం - 84) 


తన స్థల విశేషాంశాలతో పాటు వ్యక్తిత్వ లక్షణాలను విశేషంగా వివరించాడు. 
పాలకురికి సోమనాథుడను అంటూ తన విశేష నామ ప్రస్తావనను పైపద్యంలో 
ప్రక్షేపించాడు. విశేష మానవ సంసర్గ నివర్తకుడిగా, మంచి మతిని గలిగిన వాడిగా 
తనను గూర్చి తాను చెప్పుకున్నాడు. ఈవిధంగా ప్రవర్ధమాన భక్తి నిరూపిత మానసుండైన 
పాల్కురికి “అనుభవసారం” అనే కృతిని రచించడానికి కృతకృత్యుడైనట్లు తెలుస్తుంది. 
అశేష భక్తజనరంజకంగా “అనుభవసారం” రచించాడు. శివుడి మహిమలను, లీలను; 
శివభక్తుల దీక్షా పాటవాన్ని శివ గురువుల పారమ్యతను స్పృశిస్తూ రచించిన 
“అనుభవసారం” పాల్కురికి వీరశైవ మత ప్రవర్తనకు ఆది బీజంగా పేర్కొనవచ్చు. 


అటు వేదోక్త నిరూఢి కలిగింది; ఇటు పురాణ రహస్య నియుక్తిని కలిగింది 
అనుభవసారం. భావికథా క్రమాన్ని కృతి ఆరంభంలోనే తెలియజేశాడు పాల్కురికి. 
అనుభవసారాన్ని వేదమంత్రానికి పురాణ సారాన్ని సమానస్థాయిలో నిలబెట్టగలననే 
ఆశాభావాన్ని వ్యక్తంచేశాడు. వేదాలలోగల ఉక్తి నిరూఢతను, పురాణాలలో రహస్య 
నియుక్తిని శైవమతానికి అనువర్తితం చేస్తూ తన కృతిని విన్నవిస్తానని క్రింది పద్యంలో 
పేర్కొన్నారు. 


కం. అనుభవసారంబనగా 
మనసిజహరు శుద్ధభక్తి మార్గము వేదో 
క్త నిరూఢి పురాణ రహ 
స్య నియుక్తిని విన్నవింతునది యెట్లనినన్‌ (అనుభవసారం - 85) 


అనుభవసారం అంటే శుద్ధభక్తిమార్గంగానే పాదుకొల్పాడు పాల్మురికి. కవి 
అంతరాంతరాలలో జనించిన హరుని శుద్ధభక్తిమార్గం ఇది. “శుద్ధ” అనే విశేష 
పదసంబంధం శివుడికి మాత్రమే ఆపాదించబడింది. శివుడు శుద్ధ నిర్గుణుడు “శుద్ధ 
నుంచే సిద్ధ జనించింది. శివుడి రూపం సిద్ధతత్వం. శివుడి భక్తులందరూ సిద్ధులే. 
పరిపూర్ణ భక్తి భావానికి శుద్ధ తత్త్వమే ఏకైక మార్గం. 


పాల్కురికి సోమనాథుడు అనుభవసారంలోని కథన రూపాన్ని మొదట 
గురుమహామలతో ప్రారంభించాడు. అనుభవసారం (వ.44-50లో 25 


4 246 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


గురుపాతకాలను పేర్కొన్నాడు. గురుదీక్షా, మంత్రోపదేశం గురువు నుంచి శిష్యుడు 
స్వీకరించే విషయాన్ని తేటతెల్లం చేశాడు. మొదట గురువు శిష్యుడికి అఖిలవేదాతీత 
మూల మంత్రాక్షరమైన పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాడని, తర్వాత శివలింగ ధారణ 
మహత్తును, భక్తి ఆంతర్యాన్ని బోధిస్తాడని పాల్కురికి వివరించాడు. గురువు కల్పవృక్షం 
లాంటివాడట. గురువు కరుణావిలోల దృష్టి కలిగి ఉంటాడట. గురువనే కల్పవృక్షానికి 
తరు ఆద్యశాఖోన్నతి అతని ఆజ్ఞామహత్త్వమని, ఉపశాఖలు ఆదితత్వోదితాలని, 
పల్లవములు (్రుతులని, ప్రసవములు మంత్రములని, ఫలం లింగమని, పరిమళం 
జంగమ బోధల సారమని, నిత్య ప్రసాదీ నయన ఉత్సవమే ముక్తి అని పాల్కురికి 
వర్ణించాడు. ఇటువంటి పరిపూర్ణ లక్షణయుతుడైన గురువును శిష్యుడు ఎల్లప్పుడు 
భయభక్తులతో కొలువవలెనని పాల్కురికి నిర్దేశించాడు. అంతేగాని గురుపాతకములు 
తల పెట్టవలదని పేర్మొన్నాడు. 


కం. 'కామంబు భక్తి రతి యెడ 
దామతి క్రోధంబు దేహధర్మముల యెడన్‌ 
వ్యామోహము భక్తుల యెడ 
శ్రీమతి లోభంబు వలయు శివపూజ యెడన్‌' (అనుభవసారం - 50) 
భక్తుడికి కామ, కోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉండకూడదని పాల్ఫురికి 
తెలియజేశాడు. ఇవి అంతశ్శత్రువులు. మానవుని అంతరంగాన్ని ఎల్లప్పుడు దహించి 
వేస్తూఉంటాయి. ఒకవేళ షడ్గుణాలు భక్తుడిలో ఉంటే ఏ రీతిగా ఉండాలో పాల్ఫురికి 
పేర్ళొన్నాడు. భక్తి రతి యందు కామం, దేహ ధర్మాలయందు కోధం, భక్తుల యందు 
వ్యామోహం, శివపూజ యందు లోభం భక్తుడు అనుసరించాలని సూచించాడు. కాని 
మద, మాత్సర్యాలను పూర్తిగా విసర్జించాలని ఆదేశించాడు. శివభక్తిలో ఈ రెండు 
గుణాలు పరిగ్రాహ్వాలు కావని పేర్కొన్నాడు. 
శివభక్తులకు విభూతి, రుద్రాక్షలు ధారణ భూషణాలని పేర్కొంటూ నిజమైన 
భూషణాధికం మాత్రం భక్తి అని తెలిపారు. భక్తునికి భయముండటం గురుదీక్షలో 
అవసరం. కాని ఆ భయమే ప్రధానంగా భక్తి పారీణతకు ఉద్దీపన (తద్భయమే ప్రధానంబు 
భక్తి పారీణతకున్‌ ప. 56) గా, ఆ భయమే భక్తి ప్రాణపదం (భయమదియును ప్రాణపదము 
- ప.57)గా, ఆ భయమే శివభక్తుల యెడ గౌరవం (శివభక్తుల యెడ భయము - 
ప.58)గా ఉండాలని పాల్కురికి పేర్కొన్నారు. భక్తుడు శివదీక్షా నియమాల్ని ఏవిధంగా 
అనుసరించాలో వివరించాడు. 


నౌతవాపాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 247 భీ 


శివభక్తి పారమ్యతకు అత్యధిక ప్రాధాన్యత అనుభవసారంలో దర్శనమవుతుంది. 
విశిష్టమైన భక్తిమార్గంలో శివభక్తియే ప్రధానమని పాల్కురికి ఈ కృతిలో ప్రతిపాదించాడు. 
లింగపూజ, జంగమార్చన శివభక్తునికి ఆవశ్యకం. లింగపూజ గురూపదిష్టమై ఉండాలని, 
జంగమార్చన సవినయంగా ఉండాలని పాల్మురికి అభిమతం. శివుని కొలవడానికి 
ముందు భక్తుడు లింగాంగ వినిశ్చయం కలిగి ఉండాలని ఈ కావ్యంలో పేర్కొనబడింది. 
కం. *“కొలుచట యె భక్తి, భక్తికి 
తలకమియె వ్రతంబు ; వ్రతము దవులుటయేని 
శ్చలకృప : శివునిశ్చల కృప 
గలుగుట యది ముక్తి పథము” (అనుభవసారం - 1836) 
లింగార్చన అంటే కేవలం మూర్యారాధననే కాదు. లింగం మూర్తియుగాదు, 
అమూర్తియుగాదు. అందుకే లింగాంగ వినిశ్చయం గ్రహించాలని పాల్కురికి పేర్మొన్నాడు. 
అంగం అంటే దేహం, జీవుడు. లింగం అంటే శివుడు. లింగములు మూడు విధాలు - 
ఇష్ట లింగం, భావ లింగం, ప్రాణ లింగం. అంగములు మూడు విధాలు - స్టూలాంగం, 
భోగాంగం, యోగాంగం. త్రివిధ లింగాంగములు ఒక్కొక్కటి రెండుగా విభజింపబడి 
ఆరు లింగములు, ఆరు అంగములు అవుతుందని పాల్మురికి విశేషంగా తెలియజేశాడు. 


భక్తియే శివుని అంగం. శివుడే లింగం. లింగాంగ వినిశ్చయమే కాదు, లింగాంగ 
సామరస్యం అవసరం. ఇదే శివానుభవం. శివానుభవసారం కూడా. 


శివానుభవ తత్వాన్ని తెలియజేసే ఉద్దేశంతోనే పాల్కురికి ఈ కృతిని రచించినట్లు 
తెలుస్తుంది. ఈ శివయోగానుభవసిద్ధి ఉతృష్టమైంది. శివభక్తి మూడు విధాలుగా ఈ 
కావ్యంలో ప్రత్యక్షమవుతుంది. 
1. శుద్ధభక్తి 2. మిశ్రమభక్తి, 3. సంకీర్ణభక్తి. 
శుద్ధభక్తిమార్గమే పాల్కురికి అనుభవసారానికి ప్రధాన భూమికగా నిలిచింది. 
శుద్ధభక్తి ఉతృష్టమైంది. ఇదేవిషయాన్ని క్రింది పద్యం తెలియజేస్తుంది. 
మ. అమరంగేవల భక్తియుక్తియు దదీయధ్యానమున్‌ శుద్ధ భ 
క్రి మనంబార సదా శివార్చనము మూర్తి ధ్యానమున్‌ మిశ్రమ భ 
క్తి ముదంబీశ్వర చింతనంబును ప్రీతింగొల్పు సంకీర్ణ భ 
క్రి మహాత్మ : యగు శుద్ధభక్తి పరముతృష్టంబుదానెమ్మేయిన్‌ 
(అనుభవసారం - 156) 


4 248 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


పై పద్యంలో శుద్ధభక్తి పదమే ఉతృష్టమైందని, భక్తుడు చివరకు చేరే మెట్టు శు 
ద్ధభక్తి అని పాల్కురికి వర్ణించాడు. త్రివిధ భక్తులలో శుద్ధభక్తి వీరశైవతత్వాన్ని 
అనుసరిస్తుందని పేర్కొన్నాడు. ఇంద్రియ విషయ జ్ఞానాదులు లేక కేవలం భక్యానందాన్ని 
శివైక్యంగా పొందడమే శుద్ధభక్తి లక్షణం. ఇదే శివానుభవం. శుద్ధభక్తి మార్గానుసార 
ఫలితం. భక్తుడు సాధకుడు. శివానుభవ ప్రాప్తి కోసం ఎల్లప్పుడూ సాధన చేస్తాడు. 
అందుకే త్రివిధ లింగారాధన సాధన మార్గంలో ప్రత్యక్షమైంది. గురులింగ, శివలింగ, 
జంగమలింగాలను భక్తుడు నిరంతర శివలీనాత్ముడిగా భావించి, మనో భూమికను 
ఆవిష్కరిస్తాడని పాల్కురికి ఈ కావ్యంలో వర్ణించాడు. 


చ.  'అనయము పంచవింశతి మహావరమూర్తుల నీశ్వరాదులన్‌ 
దనరిన మూర్తి మూర్తి ఘన తత్త్వ సదాశివ పంచకంబులన్‌ 
జననొక నూరుకోట్ల యుగ సంఖ్యలు గొల్చిన నొందు తత్ఫలం 
బనుపమ లింగమూర్తి నిమిషార్థము గొల్చిన బొందు సమ్మతిన్‌' 
(అనుభవసారం - 168) 


పై పద్యంలో పాల్కురికి వివరించినట్లుగానే పరమశివుని తత్త్వానికి సంబంధించిన 
అంశాలు పేర్కొనబడ్డాయి. పరమశివుని తత్వములు మొత్తం 36 విధములని శాస్త్రంలో 
వర్ణింపబడింది. ఒకటి శివతత్వం, 5 సదాశివతత్వములు, 5 శక్తితత్వములు, 25 
మహేశ్వరతత్వములు. పరమశివుడు శివ, సదాశివ, మహేశ్వర తత్త్వములనే మూడు 
విధాలను భక్తుల సౌలభ్యం కోసం ఏర్పర్పారని పాల్కురికి వివరించాడు. భక్తులు ధ్యాన, 
యోగ, పూజాదులకు పరమశివుని తత్వాలను సాధన చేయాలని తెలియజేశాడు. లింగమే 
సర్వ[శ్రేష్టమని నిరూపించాడు. లింగోపాసననే శివానుభవానికి దోహదకారి అని 
అభిప్రాయపడ్డారు. 


లింగానుభవాన్ని భక్తుడు ఏవిధంగా పొందవలెనో 228వ పద్యంలో పాల్కురికి 
అత్యంత చమత్మారంగా, విశేషంగా తెలియజేశాడు. శివుని మనస్సు నందు నిల్చి నిల్పి, 
పూజలు సల్పి సల్పి, లింగమును చూచి చూచి, ఈశ్వరుని నుతి చేసి చేసి, స్వవశస్థితి 
చేష్టలను బాసి బాసి, చివరికి తత్సరవశభావాన్ని గ్రహించాలని పాల్కురికి ఆకాంక్షించాడు. 


లింగములు రెండు విధాలని, అవి చరలింగం, అచరలింగమని పాల్కురికి 
పేర్కొన్నాడు. లింగద్వయంలో చరలింగం జంగమమని, అచరలింగం పార్థివ (ప్రతిష్టిత) 
లింగమని తెలియజేశాడు. జంగమమునకు లింగమునకు మధ్య అభేదభావమున్నదని, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 249 ఖీ 


జంగమం అంటే సాక్షాత్తు శివుడేనని వివరించాడు. అందుకే పాల్కురికి లింగార్చన 
కంటే జంగమ లింగార్చన శ్రేష్టమని తేల్చాడు. 


భక్తుడు గురూపదిష్టమైన లింగతత్వాన్ని ఎరిగి, జంగమలింగసేవ - ఇష్ట 
లింగార్చన సేవ చేసి, సర్వం లింగమయంగా భావించి, లింగమును ప్రాణసంగతి 
గావించి చివరకు శివానుభవసారాన్ని పొందడమే అంతిమలక్ష్యంగా పాల్ఫురికి 
నిర్ధారించాడు. 


అనుభవసారం కృతిని పరిశీలిస్తే ఈ రచనపై ముగ్గురి గురువుల దీవెనలు ఉ 
న్నట్లు స్పష్టమవుతుంది. గురులింగార్యుడి శివదీక్ష కరస్థలి విశ్వనాథయ్య ఛందో కవిత్వ 
విద్య, మల్లిఖార్జున పండితారాధ్యుడి శివానుభవ సంవిధాన శిల్పం ముక్నోణంలో 
పాల్కురికిని ప్రక్షెపించి అనుభవసారాన్ని పాదుకొల్పాయి. శివానుభవసారాన్ని 
పండించాయి. శుద్ధ భక్తిమార్గాన్ని ప్రదర్శించాయి. 


సూచికలు 


1. _ నాగేశ్వరరావు. కాశీనాథుని. దేశోద్ధారక - అనుభవసారము - శ్రీ నాగేశ్వర శతజయంతి 
సంచిక - పుట.211. 

2. రామారావు, ఎస్వీ ఆచార్య - అక్టోబర్‌ 2014 - తెలంగాణ సాహిత్య చరిత్ర - పసిడి 
ప్రచురణలు - హైదరాబాదు - పుట. 28 

8. భూమయ్య, అనుమాండ్ల, ఆచార్య (సం) - జూన్‌, 2015 - తెలంగాణ సంస్కృతి తొలి 
ఆవిష్కర్త పాల్కురికి సోమనాథుడు - మనస్వినీ దేవీ ప్రచురణలు - హైదరాబాదు - 
పుట. 2 

4. సోమనాథ కవి, పాల్కురికి - తమ్మయ్య బండారు, కోదండరామయ్య తిమ్మా వజ్జల 
(ప) - 1955 - అనుభవసారం - వావిళ్ళ ముద్రణ - మద్రాసు - పుట.6 

5. _ సుబ్రహ్మణ్యం. జి.వి.ఆచార్య॥ - సెప్టెంబర్‌ 1996 - జీవియస్‌ పీఠికలు - తొలి 
తెలుగు దేశిపురాణం - షష్టిపూర్తి ప్రచురణలు - హైదరాబాదు - పుట. 64. 

6. వే.న.రెడ్డి.డా॥ - జనవరి 1993 - పాల్కురికి సోమనాథుని కృతులు - పరిశీలన - 
వే.న.రెడ్డి - పరిశోధన గ్రంథ ప్రచురణ సంఘం - హైదరాబాదు - పుట. 163. 


4250 శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


ప్రాచీన తెలంగాణ జీవన తాత్వికత 


వాద్రేవు చినవీరభద్రుడు 
పరిశోధకులు 


సౌధారణంగా తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడేవాళ్ళు కాకతీయుల కాలం 
నుంచే మాట్లాడటం మొదలుపెడతారు. క్రీ.శ.4 వ శతాబ్దం నుంచి క్రీశ 10వ శతాబ్ది 
మధ్యకాలందాకా తెలంగాణా లేదా మధ్యదక్కను ప్రాంత చరిత్రని నిర్మించడానికి ఈ 
మధ్యకాలందాకా చెప్పుకోదగ్గ ప్రయత్నం జరగలేదు. తెలంగాణా చరిత్ర గురించిన 
పుస్తకాల్లోనూ, పరిచయాల్లోనూ దీన్ని ప్రధాన (స్రవంతి ఆంధ్ర చరిత్రకారులు అంధ 
యుగంగా పేర్కొన్నారు. కానీ మరింత సవిస్తరంగా పరిశోధన జరగాలి అని మాత్రమే 
రాసి ఉంటుంది. 


ఈ లోటును పూరించే దిశగా ఇటీవలి కాలంలో జరిగిన గొప్ప ప్రయత్నం 
ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌ వారు వెలువరించిన ఆంధ్ర ప్రదేశ్‌ చరిత్ర-సంస్కృతి' 
సంపుటాలు. అందులో ముఖ్యంగా మూడవ సంపుటం(2009), నాలుగవ సంపుటం 
(2012). ఈ సంపుటాల్లో క్రీ.శ.624 నుంచి 1824 దాకా ఏడు శతాబ్దాల కాలపు 
చరిత్రను విశ్వసనీయంగా నిర్మించే ప్రయత్నం చేసారు. ఇందుకు ఆచార్య వకుళాభరణం 
రామకృష్ణ గారికి తెలుగువాళ్ళు శాశ్వతంగా రుణపడి ఉంటారు. 

అయితే ఈ సంపుటాల్లో, వ్యాసాల్లో తెలంగాణా చరిత్రను ప్రధానంగా శాసనాల 
ఆధారంగా నిర్మించడానికి ప్రయత్నించారు. సాహిత్య ఆధారాల్ని స్పృశించనే లేదు. ఆ 
పని డా.కప్పగంతుల కమలగారు చేసారు. 1౬16 1 Ancient India as depicted in 
Prakrit Literature (1984) అనే మేలిమి పరిశోధనలో ఆమె నాలుగు ప్రాకృత 
సాహిత్యకృతులు ఆధారంగా ప్రాచీన దక్కను జీవితాన్ని ఊహించే ప్రయత్నం చేసారు. 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 2514 


అవి హాలుడి గాథాసప్తశతి, జయవల్లభుడి “వజ్ఞాలగ్గం), ప్రవరసేనుడి “సేత్రుబంధం), 
వాక్చతిరాజు రాసిన 'గగౌడవహొ”. 

చరిత్ర కాంగ్రెస్‌ వారి సంపుటాల్సీ కమలగారి పరిశోధననీ కలిపి చదివిన 
తరువాత నాకు అర్ధమయిందేమంటే, క్రీశ 4-10 శతాబ్దాల మధ్యకాలంలోనే తెలంగాణ 
ప్రాంతపు స్వభావం విస్పష్టంగా రూపొందిందని, దాంతోపాటు ఆ స్వభావం తదనంతర 
కాలంలో మొత్తం దక్కన్‌ సామాజిక-రాజకీయ స్వభావాన్నే నిర్ధారితం చేసిందని. 

ఆ స్వభావానికి మూడు లక్షణాలున్నాయని చెప్పవచ్చు. 

మొదటిది, (ప్రాచీన తెలంగాణా కాకతీయుల కాలం దాకా కూడా ఒక రాజకీయ 
కేంద్రం కోసం వెతుక్కుంటూ ఉన్నదని. అటువంటి ప్రయత్నం వేములవాడ చాళుక్యుల 
కాలంలో జరగకపోలేదు. కాని, వాళ్ళు రాష్టకూటుల సామంతులుగా కన్నడ సంస్కృతిని, 
కన్నడ సాహిత్యాన్ని నిర్మిచడం మీదనే దృష్టిపెట్టారు. అందువల్ల క్రీ.శ పదవ శతాబ్దందాకా 
కూడా తెలంగాణ సాతవాహన, కాదంబ, వాతాపి, కల్యాణి చాళుక్య, రాష్టకూట రాజ్యాలకు 
సరిహద్దు భూమిగా మాత్రమే ఉంటూ వచ్చింది. అంతేకాక, ఏ ముహూర్తాన రెండవ 
పులకేశి వేంగిలో తన ప్రతినిధిని నియమించాడో అప్పణ్డుంచీ సుమారు ఆరు శతాబ్దాల 
పాటు, చోళ-చాళుక్య యుద్దాలకు తెలంగాణా అతలాకుతలమవుతూ వచ్చింది. తమకు 
ఇష్టమున్నా లేకపోయినా ప్రాచీన తెలంగాణా పాలకులు ఈ నిరంతర యుద్దాల్లోకి 
లాగబడుతూ వచ్చారు. ఉత్తర భారతదేశంలో పంజాబ్‌ ఎటువంటి పాత్ర పోషించిందో, 
దక్షిణ భారతదేశ చరిత్రలో తెలంగాణా అటువంటి పాత్ర పోషించిందని అనుకోవచ్చు. 
కాని, సరిగ్గా, ఆ నిర్విరామ యుద్ధ కార్యకలాపమే తెలంగాణాకొక నిర్దిష్ట రాజకీయ- 
ఆర్థిక స్వభావాన్ని సంతరింపచేసింది. 

రెండవది, (క్రీ.పూ. 3వ శతాబ్ది నుంచి క్రీశ మూడవ శతాబ్దిదాకా భారతదేశ 
రాజకీయాలు అంతర్జాతీయ వాణిజ్యం మీదా, ముఖ్యంగా రోమ్‌తో జరిగిన వ్యాపారం 
మీదా ఆధారపడ్డాయి. ఆ కాలంలో మతపరంగా బౌద్ధం, సామాజికంగా సార్ధవాహులూ, 
వణిజులూ ప్రధాన పాత్ర పోషించారు. క్రీ.పూ. 8వ శతాబ్దం అంతానికి ఆ గ్లోబలైజేషన్‌ 
శకం ముగిసిపోయాక, భారతదేశం ప్రాంతీయ రాజ్యాలుగా విడిపోవడం మొదలుపెట్టాక, 
భూమి మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకునే దిశగా చరిత్రనడిచింది. అందుకనే 
గోదావరీ -కృష్ణా మధ్య ప్రాంతం మీద పట్టుకోసం అంత సుదీర్హ సంగ్రామం నడిచింది. 
ఆర్థిక వ్యవస్థ స్పష్టంగా భూమిమీదా, వ్యవసాయంమీదా ఆధారపడ్డ వేంగి సామ్రాజ్యంలో 
బ్రాహ్మణులూ, బ్రహ్మదేయాలూ, వర్ణ వ్యవస్థా ప్రాధాన్యం పొందడంలో ఆశ్చర్యం లేదు. 


4252 నౌతవాపాగుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


వ్యవసాయాన్నీ విస్తరింప చేయడానికి పెద్ద ఎత్తున బ్రాహ్మణులు అవసరమైన కాలం 
అది. కాని తెలంగాణలో అంత స్పష్టంగా వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి లేదు. 
మరో వైపు, బౌద్దులు నిర్మించిన వర్తక (శ్రేణుల ఆర్థికవ్యవస్థని తెలంగాణాలో జైనులు 
కొనసాగించారు. మరొక వైపు, నిరంతరంగా జరుగుతున్న యుద్దాల కోసం సైనికులూ, 
యోద్ధలూ అవసరమైనందు వల్ల గిరిజనులూ, ఇతర సంచార జాతులవారూ సామాజికంగా 
ముఖ్యమయ్యారు(కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన గుండయ, ప్రోలయ, బేత 
గిరిజనులేనని ఇప్పుడు భావిస్తున్నారు). అందువల్ల, ప్రాచీన తెలంగాణా చాతుర్వర్ణ వ్యవస్థని 
కాక, అష్టాదశ ప్రజలతో కూడుకున్న వ్యవస్థను నిర్మించుకుంది. అంటే వృత్తి వైవిధ్యాన్ని 
ప్రోత్సహించడం అన్నమాట. ఈ వివిధ జీవనవృత్తులు 18 నుంచి 27కి చివరికి కాకతీయుల 
కాలం నాటికి 72 దాకా విస్తరించడం మనం చూస్తాం. ఒకవైపు రాజకీయంగా ఒక 
కేంద్రమంటూ లేకపోవడమే కాక, ఆర్థికంగా భిన్న వృత్తులమీద ఆధారపడటంతో తెలంగాణా 
సమాజంలో సామాజిక చలనం అత్యున్నతంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. 


ఇక మూడవ అంశం, పై రెండింటి ఫలితమే. అంటే, విస్పష్టమైన రాజకీయ 
కేంద్రమంటూ ఒకటి లేకపోవడం వల్లా, ఆర్థికవ్యవస్థ వృత్తి వైవిధ్యం మీద ఆధారపడినందు 
వల్ల, ప్రాచీన తెలంగాణా జీవన తాత్వికత ప్రధానంగా ఇహలోకం మీదనే దృష్టిపెట్టింది. 
అప్పుడు కూడా దేవాలయాలూ, పూజలూ, దానాలూ ఉన్నాయి కాని, అవి ప్రధానంగా 
మరింత మెరుగైన ఇహలోక జీవితం గురించే తప్ప, ఈ లోకాన్ని నిరసించి పరలోకాన్ని 
కోరుకోవడం గురించి కాదు. ఇటువంటి విస్తృత, వైవిధ్యవంతమైన జీవనవృత్తులు ఉన్న 
సమాజంలో ఏ ఒక్కరి దృక్పథమో, లేదా ఏ ఒక్క మతమో ప్రధాన పాత్ర వహించే 
అవకాశం ఉండదు. తెలంగాణలో మతాలు నిర్వహించిన పాత్ర ఆధ్యాత్మికం కాదు, 
ప్రధానంగా సామాజికం, పర్యవసానంలో రాజకీయం. అంటే, ఉదాహరణకి, సామాజిక 
క్షేత్రంలో కొత్తగా తలెత్తుతున్న సామాజిక శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఒక మతం ప్రాబల్యం 
సంపాదించేది. ఆ శక్తులు ఒకసారి రాజకీయాధికారం సముపార్టించుకున్నాక, ఆ మతం 
సాధారణ ప్రజలకి దూరమటయ్య్యేది. అప్పుడు, మరొక మతం సామాన్య ప్రజలకి 
చేరువకావడానికి ప్రయత్నించేది. 

తర్వాతి రోజుల్లో కాకతీయులు రాజకీయంగానూ, తాత్వికంగానూ కూడా వేంగీ 
నమూనాను అనుసరించారు. వారి నమూనాను తర్వాతి రోజుల్లో విజయనగర రాజులు 
అనుసరించారు. అంటే ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ప్రధానం చెయ్యడం, విస్పష్టమైన 
వర్ణవ్యవస్థను నిర్మించుకోవడం, సామాజిక చలనశీలతను పరిమితం చెయ్యడం. కాని, 


శతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 253 ళీ 


సరిగ్గా ఈ కారణాలవల్లనే మున్నిం సైన్యాలు మధ్యయుగాల తెలంగాణను 
ఆక్రమించుకోగలిగాయి. 


కాని మరొక వైపు ప్రాచీన తెలంగాణ తన జీవన దృక్పథాన్ని సాహిత్య మార్గంలో 
తక్కిన ప్రాంతాలకు అందచేసింది. సాహిత్యంలో దేశి ప్రాధాన్యత, జనజీవన చిత్రణ 
ప్రాచీన తెలంగాణ అందించిన ఉపాదానాలే. చివరికి, విజయనగర దేవాలయ వాస్తులో 
మొదటిసారిగా కనిపించే రంగమంటపం కూడా తెలంగాణ వాస్తులక్షణమె. దేవుడి సన్నిధిలో 
కూడా ఇహలోక జీవితాన్ని ఉత్సవం జరుపుకోవడమే రంగమంటపం. తర్వాతి రోజుల్లో 
కృష్ణదేవరాయలు దేవ-మానవ కల్యాణాన్ని కావ్యంగా రాయడానికి ప్రాతిపదిక 
సమకూర్చింది ఆ రంగమంటపమే. 


ఏ దేశమైనా, ప్రాంతమైనా, సమాజమైనా చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే, 
మనం తిరిగి తిరిగి అవే తప్పులు చెయ్యకుండా ఉండటానికి. నేను కొలనుపాక వెళ్ళినప్పుడు 
అక్కడ ముక్కూ చెవులూ తెగ్గొట్టీన జైన తీర్ధంకర విగ్రహాలు చూసాను. ప్రాచీన తెలంగాణాను 
చైతన్యవంతం చేసిన ఆ జైనగురువులమీద అంత ఆగ్రహం ఎవరికొచ్చింది అని ఆరాతీస్తే 
అది వీరశైవుల పని అని తేలింది. ఒకప్పుడు ప్రజలకి ఎంతో సన్నిహితంగా ఉంటూ, 
వాళ్ళ గురించి మాట్లాడిన జైనులు నెమ్మదిగా రాజకీయాధికారాన్ని మరిగి ప్రజలకు 
దూరం కావడం మొదలుపెట్టగానే, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన మరో మతం వీరశైవం 
జైనుల ప్రజాద్రోహం మీద చూపించిన ఆగ్రహం అది. 

తెలంగాణ మొదటినుంచీ ప్రజలు నిర్మించుకున్న ప్రాంతం, తెలంగాణ చరిత్ర 
కూడా ప్రజలు నిర్మించుకున్న చరిత్రనే. ప్రజాక్షేమానికీ,సంక్షేమానికీ అవరోధంగా మారిన 
ఏ పాలకశక్తీ కూడా తెలంగాణ ప్రజలముందు నిలబడలేదనేదే తెలంగాణ చరిత్రనుంచి 
మనం నేర్చుకునే పాఠం. 


4 254 శాతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 





ఎడమ వైపు నుండి : ఆచార్య జి. అరుణకుమారి(ప్రసంగిస్తున్నారు), డా॥ మల్లెగోడ గంగా ప్రసాద్‌, 
డా॥ నందిని సిధారెడ్డి, ఆచార్య పొదిలి అప్పారావు (హెచ్‌సియు ఉపకులపతి), 
ఆచార్య శరత్‌జ్యోత్స్న రాణి , ఆచార్య ఎస్‌. శ్రీనాధ్‌. 





ఎడమ వైపు నుండి : ఈమని శివనాగిరెడ్డి, ఆచార్య అరుణకుమారి, డా॥ డి. రాజారెడ్డి, డా॥ సిధారెడ్డి, 
శ్రీ మామిడి హరికృష్ణ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. 


శాతవావాథశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 255 ఖీ 





ఎడమ వైపు నుండి : ఆచార్య అరుణకుమారి, డా॥ ది. రాజారెడ్డి, 
నందిని సిధారెడ్డి(ప్రసంగిస్తున్నారు), ఆచార్య ఎస్వీ సత్యనారాయణ (ఉపకులపతి, తెలుగు 
విశ్వవిద్యాలయం), ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 


4256 శతవావాశుల శుండి కాకకీయుల వరతు తెలంగాణ 





సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆచార్య పొదిలి అప్పారావు (హెచ్‌సియు ఉపకులపతి) 


శాతవావాథశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 257 ¢ 





౧ 


సహాయం చేసిన వాలంటీర్లు 


సదస్సు నిర్వహణకు 





సభికులు 


ల 


ఆసక్తిగా వింటున్న 


శతవావాశుల శుండి కాకతీయుల వరతు తెలంగాణ 


4258 


తెలంగాణ బెంటెంత్సే అ5౭డఆమి, 
క సంయుక్త నిర్వహణలో 
రెండురోజుల జాతీయ సదస్సు 
27, 28 అక్టోబర్‌, 2017 


రవీంద్రభారతి మినీహాల్‌, మొదటి అంతస్తు, హైదరాబాద్‌. 
సదస్సు ఛైర్మన్‌ - సదస్సు కో ఆర్జినేటర్‌- 
డా! నందిని నిధారెడ్దె ఆచార్య జ. అరుణ కుమారి 
తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 


సదస్సు కో- కో ఆర్డినేటర్‌ - 


డా మలైగ్‌కడ గంగాథతైుసాద్‌ 
వారథి అధ్యక్షులు 


శాతవావాశుల శుండి కాకతీయుల వరకు తెలంగాణ 





